





అభ్యుదయం కపితాష నంతర ధోరణులు 


వ్యాన సంకలనం 


fe NE. వ. 


సంపాదకుడు 
ఆచార పేర్వారం జగన్నాథం 
తెలుగు శాఖభాధ్యతులు 
కాక తయ విశ్వవిద్యాలయం 
వరంగ భు 


[ప్రచుర ౫ 


సాహిల్‌ ౦న బంధం 


వరంగల్లు 





ABHYUDAYA KAVITVANANTARA DHORANULU 
Edited by: Prof. Pervaram Jagannadham 





Publication No : 17 
Copies : 1000 


First Edition : Dj 2-.10.1987 
Prabhava Vijaya Dasami 


© : Editor 


Cover Design : Seela Veerraju 
Price : Rs. 80-09 


Ee Copies : 
il. Andhra Saraswatha Parishath 


Boggulakunta, Tilak Road 
HYDERABAD — 500 ౮౮] 


2. జు! Bandhu Brindam 
] / 055 | 5--1--0, Mithilanagar 
Hanamkonda 
WARANGAL-5068 001 


Printed at : 

Padmavathi Art Printers 
పఎకఒ8ిక0, Hyderguda 
వశిశిగజణును 500 029. 








అభ్యుదయ రవిత్వానంతరం తెలుగులో (పవ ర్తిలిన 
ధోరణుల పె జరిగిన స సమ్మగ పరినీలనం___ 
వర్తమాన ఆం ధకవితా రీతులకు సరియైనమార్షంలో 
చేసిన వ్యాఖ్యానం -___ 

నిషృకపాతవెఖరితో వెలువడిన కవితానికషోపలం __ 
కావ్యకళా తత్వాన్ని గుర్తెరిగిన అపూర్వ విమర్శక 
(గంథం. 

వస్తు విభజనలో విషయ వైశద్యంలో సిద్ధాంత (పతి 
పాదనలో (పాక్పశ్చిమ నాహిత్య సం[పదాయాల 
సమన్వయాన్ని నాధించిన (పొమాణిక నా హిత్య 
శాస్త్రం 

ఆధునిక కవితా వికానహేతువుల్ని చక్కగా అనుశీ 
లించి వర్తమాన సాహిత్య స్వభావాన్ని చూపుతున్న 
నిలువుటద్దం. 

(పముఖ విమర్శకులు, ర సజ్జులు, కవి పండితులు, 
పరిశోధకులూనైన సదసద్వివేళక విద్వాంనులచే 
విర చింపబడిన____ వ. 


సాహిత్య భాష్యం 


అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


దేశం కోసం 
ఈ దేశంలో మొలకెత్తిన 
ధర్యం కోనం 
(పజల జీవనాడిలో 
రాగాలు పలికించి 
మానవత నుద్దిపింపజేసి 
(పేమ మధువులొలికించి 
ఉపనిషద్విజ్ఞాన జాహ్నా విని 
ఈ ధా(తి'పె పారించిన 
తత్వవేత్త, ఆర్షధర్య పవక, సంఘసంస్కర్త 
పరి వాజక |పభువు 
కర్మయోగి 


స్వామి వి వేకానందునికి 


అంకితం 


17. 
18. 


వ్యానాలు - వ్యాసకర్తలు 


సంకా. కషలె, కృష్ణమాచార్య 
నివేదిక నమలికొండ జాలకిషన్‌రావు 
సంపాదకియం-__ పేర్వారం జగన్నాథం 
సాహిత్యము: ఆధునికత - ఆర్‌.ఎస్‌. సుదర్శనం 
విప్టవ కవిత్వము: సాహిత్య విమర్శ - 

గుంటూరు శేష్నే మంద శర్మ 


"అభ్యుదయ కవిత్వంలో [పమాణాలూ, పరిణామాలు - 


సోమసుందర్‌ 
అ కవిత్వం: పరిణామదశలు : ఆంత స్తత్యం- 
డి. రామలింగం 
సాహిత్య న అనుమాండ్ల భూమయ్య 
వర్తమాన కవిత్వ దర్శనము - కోవెల సుుపసన్నా చార్య 
నవీన పబంధములు - వడలి మందేశ ఇరరావు 
నవ్యకావ్య దృక్పథం = వి.వియల్‌. నరసింహారావు 
(ప్రయోజన దృక్పథం షై ఆడ్జపల్లి రామమోహనరావు 
నవతా దృక్పథము : సామాజిక చైతన్యము ఎ 
. ఇంద్రగంటి శ్రికాంతశ ర్మ 
ఆధి కేపక'కవిత - అక్కిరాజు రమాపతిరావు 
(పజాస్వామ్య కవిత్యం - మాదిరాజు రంగారావు 
భాషాశైలి - తంగిరాల చెంకట సుబ్బారావు 
ఆధునిక కవుఐ వైచి తి = ఎం కులకేఖర రావు 
అభ్యుదయ యుగానంతర కవిత్యంలో కురి; = 
ఆర్వీయన్‌, సుందరం 
నేటి కవిత్వంలో జాతీయభావన - బి. రుక్మిణి, 


మ జ్యోతి 


ఆధునిక కవిత్వం : దేశీయత-కో ఇల సంపత్సు_మారాచార ౪ 


అనుభూతి కవితావాదం - జి. వి. సుబహ్మణ్యం 


వాసక రల పరిచయాలు 


26 


42 
58 
75 
96 
121 
132 


144 
149 
168 
177 
201 


211 


వివి. 


242 
269 
808 


ణల 
64 
66 
67 
78 
80 
185 
187 
192 


198 
202 
209 
22 
వరల 


పంక్తి 
21 
9 


కా 


19 
వ 


శీర్షిక 


14 


తప్పు 
ఆ .కవితారూపం 
ఆ కవితాధోరణి 
సమాజాన్ని ' 
వచ్చిన 
1986 
తత్సమరాజులూ 
సన్నటి జట్కావాలా 
కొంత తగ్గించి మిశ్రమ. 
శె లిని పాటించినట్టుగా 
కనబడుతుంది. 
పాడించినట్టుగా 
వైచ్మిత్య 
అరసమెందు? 


నేటి కత్వంలో 


తేట వలపు” 


ఇట్లా సవరించండి 


ఒప్పు 
అక వితారూపం 
ఆక వితాధోరణి 
సమాజాన్ని చి[తీంచారు 
వచన 
1946 
తత్సమపదాలూ 
నిన్నటి జట్కావాలా 


పాటించినట్టుగా 
వైచ్నిత్య, వైచ్మితం 
ఆరసమెందుకు 

నేటి క విత్వంలో - 
“తేటి వలపు” 


స 





“సాహితీ బంధు బృందం' 1 955 లో స్థాపింపబడి 1955 నాటికి మూడు 
దశాబ్దాలు పూర్తిచేసుకున్న ది. సంస్థకు ముప్రె సంవత్సరాలు నిండిన శుభ 
సందళ్భంలో “అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు” అనే విషయం పె సాహిత్య 
సదస్సు నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. మా ఈ తలంపు మార్చి 1986 
నాటికిగాని ఫలించలేదు. చ్మితమేమిటంటే “అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు” 
గురించి పరిశీలించడమంటే సరిగ్గా ఈ ముప్పై సంవత్సరాల కాలానికే వర్తి 
స్తున్నది. ఎందుకంటే ఆభ్యుదయ కవిత్వం తన ఉద్యమ లక్షణాన్ని కోల్పోయి 
దానీ స్థానంలో సరికొత్త కవితా ధోరణులు (పవ ర్తిల్లింది సుమారు 1955 నుండే 
అసి పలువురు పండితుల అభిపాయం. ఇది కాకతాశీయంగానే జరిగినట్టు ఈనాడు 
మనకు కనిపించినా 1955 లోనే “సాహితీ బంధు బృందం' స్థాపన ఓక గురుతర 
మైన చార్మితక నేపథ్యంతో జరిగిందేమోనని ఊహించవలసివస్తున్నది. సాహిత్య 
రంగంలో బాధ్యతాయుత మైన ప్యాతను నిర్వహించడానికి దీని ఆవసరం అనాడు 
ఏర్పడి, ఉంటుంది. ఆ తరువాత 1 నవంబరు 1956 లో ఆం(ధ(పదేశ్‌ ఆవతరిం 
చింది. ఆక్కడి నుండి ఆధునిక తెలుగు కవిత్య స్వరూప స్యభావాల్లో మార్పు 
వచ్చింది. ఈ మార్చును గుర్తించి దాని అంత స్తత్వాన్ని స హేతుకంగా వ్యాఖ్యా 
సించడం ఈ కాగ ్రకమ లక్ష్యం. | 

దేశంలో కొనసాగుతున్న ఆర్థిక రాజకీయ పరిస్థితుల ఆవ గాహనతో 
సామాజిక చైతన్య స్ఫూర్తితో నిర్మాణాత్మకమైన దిశలో స మాజాభ్యుదయాన్ని 
కాంక్షిస్తూ వ్యక్తి వికాసానికి తోడ్పడే విధంగా కావ్యకళా గౌరవానికి భంగం 
లేకుండా సాహిత్య సృష్టి జరగాలని “సాహికీ బంధు బృందం ఆశిస్తుంది. అటు 
నంజి రచయితల్ని ఆహ్మానిస్తుంది. ఆ లక్ష్యసాధన కోసం కార్య కభూల్ని 
చేపడుతుంది. 

“అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు" ఆనే సదస్సుకు మా ఆహ్వానాన్ని 
మన్ని 9% పముఖ పండితులు విమర్శకులు దూర [పాంతాల నుండి కూడ ' వచ్చి 
కొర్య][క మంలో పాల్గొ ని వ్యాసాల్ని సమర్పించినారు. మరికొందరు సదస్నులో : 


పాల్గొనకపోయినా మా కోరిక మేరకు వ్యాసాలు రాసి పంపించి మాఈ పుస్తక 


(పచుర ణ విజయవంతం కావడానికి సహ$కరించినారు. మరికొందరు ఆనివార | 
కారణాలవల్ల మా అభ్యర్థన పకారం వ్యాసాలు పంపించలేకపోయినారు. వాళ్ళ 
వ్యాసాలు కూడ మా కంది ఈ పు పు స్తకాన్ని అలంకరించి ఉంటే దీని శోభ మరింత 
పెరిగి ఉండేదని సవినయంగా మనవి చెస్తున్నాం. ఈ అందరికి మా వందనాలు, 
సదస్సు "నిర్వహణ కోసం మా కోరికను మన్నించి అప్పటి వరంగల్లు జిల్లా 
కలెక్టరుగారు హకు రు. 2000 = 00 మంజూరీచేసినారు. ఇంకా శ్రీ కె. యన్‌, 
యా సాద్‌ (ప్రముఖ న్యాయవాది) వంటి సాహితీ పియలు వదాన్యులు 
మా బుజం తద్ది మమ్మ ల్ని ముందుకు నడిపించినారు. వాళ్ళక ందరికీ మా ధన్య 
వాదాలు;" ప్ప స్తక పచుర ణలో మమ్మల్ని (పోత్సహించిన శ్రీ టి టి, పురుషో తము 
రావు (మాజీ ఎం. ఎల్‌. ఏ.) వంటి విద్యావే త్తలకు మాక కృ తజ్ఞతాభి 'వందోనాలు. 
అభ్యుదయ కవిత్వోద్యమం చల్లారిన పిదప ఇటీవలి ధోరణుల గురించి 
కాం అనుశీలన చేసిన పుస్తకాలు మనకు చాలా తక్కువ. ఈ 
లోటును 'కీర్చే ఉచ్చేళంతో మేము కేవలం సదస్సు నిర్వహించడంతోనే తృ ప్రి 
పడక ఈ pb “ప్రచురణకు కూడ మ న దీనికి హార్టికంగానే కాక 
ఆర్థికంగానూ స హకరించి మమ్మల్ని తమ హర్షాం మోదములతో ఆశీర్వదించిన పెద్ద 
లెందరో మ. "అట్టి ఉదార హృదయు పర్ణ వేరే పట్టికలో ప్‌ టిస్తున్నాం, 
వాళ్ళకందరికీ మాక కృృతజ్ఞతాభి వందనాలు. ఈ స సంకలనానికి సంపాదకుడుగా 
య. ఇంతటి (ప్రామాణిక (గంథంగా వెలువడడానికి కారకులైన ఆచార్య 
పేర్వారం జగన్నాథంగారికి . మా క నా సదస్సు ప్రారంభోత్సవంలో 
(పథాన £ వక్తగా పాల్గొనడమేకాక స్తక [పచురణ గురించి కూడ మాకు 


అన్ని :విధాలుగా సహక రించి ' See ఆచార బి. వి. సుబ్రహ్మణ్యం 
గారికి. మా అభివాదాలు, అందంగా అతి కీ ఘంగా పు _స్తకాన్ని ము[దిరిచి 
మాకానందాన్ని చేకూర్చిన సద్మావలీ ఆర్ట్‌ |పింటర్స్‌, హైదరాబాదు యాజమాన్యా 
నికీ, వాని, సీబ్బండికీ మా కృతజ్ఞతాభివందనాలు. సా సాపొతీ (పియులూ, విద్యా 
వేత్తల .దాత్తలూ సహకరిస్తే త్వరలో “సాహిత్యం - "సమాజం = రొజకీయోలు”” 
“ఆన్న అ అంశం నై రె వై ప్రమఖంకో సదస్సు నిర $హించడానికి సిద్ధంగా ఉన్నాయని" 


మేని, శకృష్టమాభార 8 
కార్యదర్శి ' 





న 


“సాహితీ బంధు బృందం ఆధ్వర్యంలో “అభ్యుదయ కవిత్వానంతర 
ధోరణులు" అనే విషయంపై వైభవోపేతంగా నాలుగురోజులు సదస్సు నిర్వహిం 
చినాం. దీనితో వరంగల్లు పట్టణంలోనే కాక స్థానిక విద్యా సంస్థల్లో విశ్వ 
నిద్యాలయంలో గొప్ప సంచలనం కలిగింది. విద్వజ్ఞనులంతా పరమానందాన్ని 
వ్యక్తం చేసినారు. సభలు వగింజయంగా జరుగ గాన్ని ప|తికలు వేనోళ్ళ కీర్రించి 
నాయి, విద్యార్థులూ యువకులూ ఈ సదస్సు ఇచ్చిన నూతనో త్తేజంతో (పభావి 
తులై సాహిత్యంపై సదవగాహన పెంపొందించుకున్నారు. సాహిత్యం పేరుతో 
అలజడులూ ఆల్జిరులూ వెకిలివేషాలూ ధోరణులుగా చలామణి కావడం హేయంగా 
గురించినారు. సదస్సు నిర్వహణకోసం ఈ దిగువ పేర్కొన్న సభ్యులతో ఒక 
కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేసుకున్నాం 


డా॥ పేర్యారం జగన్నాథం = అధ్యక్షుడు 
(శ్రీ కె.వి. కృష్ణమాచార్య - కన్వీనర్‌ 

శ్రీ నమిలికొండ బాలకిషన్‌రావు - ఆర్గనై జర్‌ 
డా॥ కె. యాదగిరి 

శ్రీ పొట్టపల్లి శ్రీనివాసరావు 

శ్రీ శీలం రాజేశం 

శ్రీ లింగంపల్లి రామచం|ద 


నాలుగు రోజుల కార్య కమాలతో సదస్సు ఈ విధంగా జరిగింది 


1. ది. 15-8-1986 [ప్రారంభ సమావేళం 


ఆధ్యక్షులు * శ్రీ కాళోజి రామేశ్వరరావు '' 
'' ముఖ్య అతిథి. : శ్రీ కెయస్‌.ఆర్‌,జి. (పసాద్‌ 
[పార ంభకులు 


న పి } ఆచార్య జి.వి. నలం 


Il. ది. 16-8-1986 


ఆధ్యక్షులు 2 శ్రీ కె.యన్‌.ఆర్‌.జి. పసాద్‌ 
వక్తలు : డా॥ అరిపిరాల విశ్వం 


శ్రీ అద్దేపల్లి రామమోహనరావు 
శ్రి ఇం|దగంటి శ్రీకాంతశ ర్మ 


11. ది. 22.89.1986 


. ఆధ్యక్షులు * ఆచారం ఎన్‌. లక్షుణమూ ర్తి 
వక్త ౩ డా॥ వి.వి.ఎల్‌. నరసింహారావు 


Iv. థి. 28-8-1986 - ముగింపు సమావేశం 


అధ్యక్షులు : శ్రీ అనుముల కృష్ణమూర్తి 

ముఖ్య అతిథి :' అ కె. ఆరవిందరావు, ఐ.పి.ఎస్‌. 
వక్ష వ డా! కోవెల సంపత్కుమారాచార్య 
సమీక్ష 2: ఆచార్య సపేరాషరం జగన్నాథం 


మా కోరిక మేరకు సదస్సులో పాల్గొన్న వ కలు తమ తమ వ్యాసాల్ని 

మా కందించినారు. పనుల వ త్రిడివల్ల ఒక్క డా॥ అరిపిరాల విశ ఇం మాతం 
తమ రచనను మాకు పంపించలేకపోయినారు. ఆ తరువాత పు _స్తక (పచురణ 
కోసం. వేరు వెరు ః ఆంకాల పె వ్యాసాల్ని రాయవ లసిందిగా కోరుతూ ' రాష్ట్రంలోనే 
కాక రామైరికర [ప్రాంతాల్లోనూ ఉంటూ సదస్సులో పాల్గొనలేకపోయిన ఆయా 
పండితులకెందరికో లేఖలు రాసినాము. మా కోరికను మన్నించి కొందరు విద్వాం 
సులు తమతమ కా సాల్ని మా కందజేసినారు. ఈ రచనలనన్నింటినీ ఇందులో 
నంకలేతం కేసి మీ ss ఆయా అంశాల షె వ్యాసాలు పంపించ 
వలసిరధిగా ఈ దిగువ శే బరొ-న్న పండితుల్ని కూడ అర్థించినాము. అనివార్య ' 
కారణాలవల్ల వాళ్ళు. తమ, త్యాసాల్ని ఉఅంద్రించలేక పోయినారు. తాళ్ళ ఛతనలు 
కరడ. కం గ్రంథంలో చేతి తటే శని, విలుథ. కుస్లాత మెరిగి ఊండేదనక్షంలో 
సప స్‌. లేద్య. అనా. ప్రీళ్ల' శ్రరదర్‌. .నవాకారం మళ్లు మాకు. .ఘు నుమృరిద్రైఖా .త్తఘృక . 








xiil 


శ్రీ శీలా వీరాజు 

(క్రీ నాగభైరవ కోటేశరరావు 
(క్రీ కడియాల రామమోహనరాయ్‌ 
(భీ టి.ఎల్‌. కాంతారావు 

డా! అమరేం[ద 

డా॥ ముదిగొండ శివపసాద్‌ 

డా॥ ఏటుకూరి (పసాద్‌ 

డా॥ ఎన్‌. భక్తవత్సలరెడ్డి 

డా! మిరియాల రామక ప్ల 

డా॥ అత్తలూరి నరసింహారావు 
ఆచార్య మద్దూరి సుబ్బారెడ్డి 

12. ఆచార్య చల్లా రాధాకృష్ణశర్మ 
18, ఆచార్య సాళ్వ కృష్ణమూర్తి 
14. _ ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు 
16, ఆచార్య కొరపాటి శ్రీరామమూర్తి 


వ స స స స స ఖ 


కచ Mary 
ఆ హా 
శి త 


ఈ సదస్సు నిర్వహణలో పుస్తక (పచురణలో మాతో సహకరించిన 
రచయితలకూ దాతలకూ సాహితీ [పియులకూ విద్యా వెత్తలకూ సమస్త (పజా 
నీకానికీ "ధన్యవాదాలు. 


హనుమకొండ ' . నమిలికొండ బాలకిషన్‌ రాబ్చీ 
చీ. 2.10198 ఆర్గనై జర్‌ 


(గంథ పచురణకోనం 


భూరి ఓరాళాలిచ్చి సహకరించిన దాతలు 


ఈ అందరికి మా వందనాలు 


శ్రీ కొవూరి రామారావు 

రైల్వే కంటాక్ట్రర్‌, రాంనగర్‌ 
పహనుమకొండ-వఠ ంగల్లు, 

శ్రీ ఎం. మోహన్‌రావు 

ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ 

ఎస్సి సర్వీసు ప సాసై టీ, లిమివెడ్‌ 
వరంగల్లు. 

డా॥ ఎ. నురేందకుమార్‌ 

ఎగ్గిక్యూటి ప ఆఫీసర్‌ 


ఎస్సి సర్వీసు కో-ఆపరేటివ్‌ సొసైటీ, లిమివెడ్‌ 


_ "అదిలాబాదు, 


శ్రీ నమిలికొండ జాల కిషన రావు 
అడ్వొకేటు, రాగ న్న దర్వాజ 


హనుమకొండ వరంగల్లు, 


ల శ్రీమతి పొన్నాల. తాథమ్ము:.. 
శ్షిలాషాహ్వపురం, రఘునాథ పల్లి మండలం 


తాః 'జనగొమ, ఖః వరంగల్లు" 


శ్రీ అల్లూరి మూ ర్రిరాజు 


హంటర్‌ రోడ్డు. 


క. వొనుముకొండ-వరంగబ్బు లు, 


రు. 5000-00 


రు. 2000-00 


రు..2000-00 


రు. 1116.00 
రు 1116-00 


రు. 1116-00 


10. 


tia 


12. 


తా వరంగలు, జ్రి॥ వరంగ్గలు. 


శ్రీ ఇరుకుళ్ల సదానందం 


డివిజనల్‌ ఆకౌంట్స్‌ ఆవీనర్‌ 

దు, ఓ + గ క శ్ర 
డివిజన్‌, న వట. 

హనుమకొండ- వరంగల్లు 


(ఈ 


చొ 
rar) 


న 


యె 
య 


ద్య 


నుముల 


ne 


సి సైంట్‌ 


5 ఆ 
> ఉల నా లు. 
& ఆ రోగ్య శాఖ-. లష్కర్‌ బజార్‌, 


మకొండ-వరంగలు. 
C2 


బాలసము[డ 5 


హనుమకొండ-వరంగల్లు, 


శ్రీ పోకల చందర్‌ 
అసి స్టెంట్‌ ఎగ్గిక్యూటిన ఇంజినీర్‌ 


పలి రామానుజం 


శ్రీ ముని గేటి సత్యనారాయణ 
డిప్యూటి. ఎట్టక్యూటివ ఇంజిన్సీర్‌ (పి. హెచ్‌. ) 


£ 00-00 


500-00 


200-00 


ళ్‌ 


100-00 


100-00 


100౧-౧౧ 


సాహితీ బంధు బృందం 


హానుమకొండ-వర గల్లు 


శాశత సభ్యులు 


శ్రీ కావూరి రామారావు 
హనుమకొండ-వరంగల్లు 
శ్రీ sO మోహన్‌ రావు 
హనుమకొండ- వరంగల్లు 
శా॥ ఏ. నురేం|దకుమార్‌ 
ఆదిలాబాదు. 
శ్రీ నమిలికొండ బాల కిషన్‌ రావు 
హనుమకొండ-వరంగట్లు 
శ్రీమతి పొన్నాల రాధమ్మ 
ఖీలాషా హపురం-వర గబ్బు జిల్లా. 
శ్రీ అల్లూరి మూ ర్రిరాజు 
హనుమకొండ వరంగల్లు. 
ల్‌ శ్రీ “పెరుమాండ్ల జగనోహన్‌ 
హనుమకొండ- వరంగల్దు. 
లి. on గుజ్బుల రామిరెడ్డి నో 


నంపాదకీయం : 


సహో లాకన 


పేర్వారం జగన్నాథం 


“తా నొక గడ్డకట్టుకొని తత్పరతన్‌ శిలలై నశించు న 

జ్ఞానుల శేడనోయి. సుఖసంగతి ! తా తనయాలు నాత్మసం 

తానము తోడబుట్టువులు తల్రియు దండి కులమ్ము దేశమున్‌ 

మానవు లెల్ల పాణులు కుమార! సమస్తము దాను గావలెన్‌. 
_---నౌందరనందము.: 


1 
“అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు అన్న ప్పుడు ఆభ్యుదయకచిత్వం 
ఆగిపోయిందా అన్న సంచేహం సామాన్యంగా కలుగుతుంది, అభ్యుదయ 
కవిత్వం ఇంకా కొనసాగుతూనే ఊందిగదా! అభ్యు దయ 3 కవిత్యానంతరం అనడం" 
సబబుగా ఉంటుందా?” అని ఎవరై నా అనుకోవచ్చు. ల 


అందుకని ముందు అభ్యుదయ వ్‌ విత్వం ఆగిపోయిందా అన్న (పశ్నకు' 
సమాధానం వెదుకవలసి ఉన్నది. ఆ భావధోరణితో ఇప్పటికీ ఒకటిఆర 
కావ్యాలు వస్తున్నా దాని ఉద్ధృతి ఏనాడో తగ్గిందని చెప్పక తప్పదు... అద్ది 
ఫ్లందొమ్మిది వందల ముప్పెలో పారంభమై తెలంగాణా సాయుధపోరాటం . 
| ళో మహోజ్వలంగా [పకాశించి ఆ తరువాతికాలంలో [కమంగా .కనుమరుగ్గ 
పోయింది. వ్యజాయుధం,  త్వమేవాఒహం, అగ్నివీణ, ఆగ్ని ధార, రుధఫ్టీణ,, 
అడవి, సంఘర్షణ, ఉదయిని, మహాప్రస్థానం వంటి [ప్రముఖ అభ్యుదయ కావ్యా, 
లన్నీ 1949, 1950ల లోనే మొదటిసారి పుస్తకరూపంలో వెలువడినాయి. ఇవి 
పోగా మిగిలిన ఒకటి రెండు కావ్యాలు 19565; 56 వరకల్లా పచురింపజడి 
నాయి. ఈ కావ్యాల వరుసల క లిగిన అభ్యుదయ కావ్యమేదీ ఆ తరువాత 
క్రొ తగా రచింపబడిన జాడ మనకు కనిపించదు. అప్పటినుంచే ప్రముఖ ఆభ్యు స 
దయ కవుల్లో కావ్య వస్తువు గురించిన నూతనాన్వేషణ (పారంభ మైంది, . 


ii) 


xviii 


ఏ ఉద్యమమైనా యగమైనా హళఠాక్తుగా ఆరంభం కానర్హు, హఠాత్తుగా ఆగి 

శత దాని భావధోరణులు, ఛాయలు ఆ తరువాత కాలంలో కూడ అంతో 
we పసరిస్తూనే ఉంటాయి. ఈ రోజుల్లో కూడ పురాణాలు _పబంధాల్లు 
భావకవితా రచనలు వెలువడినంతమా, తాన నేటికాలాన్ని ఆ పేర్లతో పిలువలేము. 
అట్టాగే నటికి అభ్యుదయ భావధోరణికల కావ్యాలు వెలువడుతూ ఉండవచ్చు. 
ఆంతమా| తంచేత ఆభ్యు దయ కవిత్వం నేటికి తెలుగు సాహిత్యాన్ని వదిపా 
లిస్తున్నదని చెప్పడం కుదరదు. res రదితా. న సా మాజ్యాన్ని - అభ్యు ద 
'యోద్యమం 1984 నుండి 1955 వరకు అంటే దరిదాపు రెండు దశాబ్దాలు పురి 
పాలించిందని చెప్పడం అహేతుశమేమీకాదు. తెలుగులో నవ్యకవిత్తా |పస్థాన 
చరితను పదిశీలించిన విమర్శకులు, పరిశోధకులు ఆట్లాగే భావిస్తున్నారు. ఆ 
విషయం ఈ సంకలనం లోని వ్యాసాలవల్ల మరింత దృఢపడుతున్నది. 'ఆభ్యు 
దయ కవిత్వానంత సర ధోరణులు’ అంచే- సుమారు 1959 దాకా అభ్యుద యో 
ద్యమం తెలుగు కవితపై తన (పొబల్యాన్ని నెరపిన కాలంగా గుర్తించి, అక్కడి 
నుండి ఆధుసికాం[ధ కవిత్వంలో |పవత్తిల్లిన . నూతస ధోరణుల గురించి ఈ 
వ్యాసాల్లో ఆఅనుశీలించడం జరిగింది. ఈ సందర్భంలో 1055 కు ముందు మన 


తెలుగు నేలలో రాజకీయ, సాంస్క్ఫుతిక, సాహిత్యాది రంగాల్ల్‌' కలుగుతూ 
వచ్చిన పెణామాల్ని సింహావలోకనం చేసుకొవడం ఆవ వసరం. 


1948లో. హైదరాబాదు రాష్ట్రంపై పోలీసు చర్య జరిగి ఆది ఇండియన్‌ 
యూనియన్‌లో కలిసిపోయింది, అఆంతకుముంయనుంచే అనగా 1946 నుంచీ 
' సాగుతూ. వచ్చిన తెలంగాణా సాయుధ పోరాటాన్ని ఆపివెయక కమ్యూనిస్టులు 
_ దాన్నె 1951 దాకా పొడిగించివారు. చివరికి వాళ్ళు ఆయుధాల్ని దించివేసి (వభు 
త్వంతో - రాజీకి వచ్చి [959 లో జరిగిన మొట్టమొదటి సాధారణ ఎన్నీకల్లో 
పాల్గొ న్నారు. ఇర్క-డే అభ్యుదయ 5 విత్‌ క్యోద్యమం మొదటిసారి నై తికంగా దెబ్బ 
తిన్నది. ఈమథ్ళ స! (పత్యేక ఆంధ రాష్ట్రోద్యమం బల పడి పొట్టి 
తక చేసిన ప్రాణత్యాగ ఫలితంగా 1 అక్టోబరు 1958 నాడు మదరాస్తు 
రాష్ట్రం ౧ ఆంధ్ర ప్రాంతంతో" “ఆం ధరాష్ట్రిం' అవతరించింది, కాని "పె*దరా. 
బాదు "రాష్ట లోని తెలంగాణం _ఆంధధరాష్ట్రంలో చేరలేదు. ఆందుకని భాషా 
[ప రక కష్టాల పాతివదికగా విశాలాం[భ నిర్మాణం కావోలని ఆయ్యోదేవర 


కాళళ్వరరావు వంట నాయకుల ఆధా 


a 


విశాలాంధ సదస్సులు జరిగినాయి ఆేరనీ నాయకుకేకాక ఓద్యాధికులూ, 
సాహితీవేతలూ ఈ ఉద్యమంలో పాల్గొ న్నారు. కవులు తమ వంతు బాధుతను 


సే 
ర లి 
ళా 


నిర్వహించినారు. అంధ పదెశ్‌ ఆవతరించెదాకా కవుల కంళాలు కంఠ కవాలా 
నినచించినాయి. 
ఆప్పటి హైదరాబాదు రాష్ట్రంలో “తెలంగాణా రచయితల గంఘరి 
A a వ ఇతి = లో ద ఇ స్త అయే డ్డ = వ్‌ స జ 
ఎర్పడి యువకుల సాహితుం చె తన్నాస్ని డ్‌ లజాన్ని అంవొందచంచింతి. కాళొబి, 
ఛా ఉట రూ —9 


bong శల 


దాశరథి, సి. నారాయణరెడ్డి, వె. రామరాజు వంటి యువకులు ఈ సంఘానికి, 

వహించినారు." ఫిళ్ళలో కాళోజి “నా గొడవి (195కి)ను (పకటించి 
జాతియ భావ పగారానికి దోహదం చేసినాడు. మనిషిలోని బలహీనతల్ని ప 
చూపి, మనిషిని సంఘజీవిగా మలచి మానవతకు మశ ణికిరిటాన్ని తొడిగిన కావ 
మిది. ఈయన నై జాం (పభుత్వాన్ని ఎవిరెంచి జైలుకు వెళ్ళిన కార్యబాది. ఇపటికీ 


టు 


సారథ్యం 


bh) 


ఆయన కలం సంఘంలోని అనాయాల్ని ఆ కమాల్న ఖండిసూన ఉన్న డి.. 
౬ ar. ఊం 


దాశరథి అప్పటికే రుుదఎణన ఏ పలికించి “అగ్నెధార' లు కురిపించినాడ్సు, 
మహాంధో దయం, ప సం ఆయనలో తపన (పార ంభమైంది. ఈయన 
కూడ తెలంగాణా హోరాటంలో పాల్గొని నెజాం_ సర్మ్యారుచేత చేతులకు బేడీలు 
వెయించుకున్న వాడే. ఈయన న నరాల్లో తెలంగాణా పజల వాణ్‌  పతిధ్యనిస్తుం 
టుంది. ఐనా ఈతడు మూడు కోటులనొ క్యరు ముడి విగించాలవి ఆశించిన వె వ తా. 
శికుడు. నేటికి ఈయన నిర్విరామంగా సాంఘిక చైతన్య స్ఫూర్తితో దేశీయతా' 
ముదను వదలకుండా రచనలు చేస్తున్నాడు. అభ్యుదయ భావాల్ని పద్యాల్లో జెప్పి 


లం" 
మెప్పించిన అభ్యుదయ కవి ఈయన ఒక్సూడేనేమో! 


సి. నారాయణరెడ్డి తెలుగు మాగాణిలో జలపాతాన్ని దూకించి విశ్వగీతిని 
వినిపిస్తున్నా డు. ఆయనలో వ వ్యక్తి చైతన్యం సంఘ బైతన్యంగా రూపుదిద్దుకుం 
టున్నది. ఆ,తరువాతి కాలంలో ఈయన , సంఘంకోసం ఆత్మారుణ గావింపిన- 
త్యాగ మూర్తుల Syne పన కావ్యాలనేకం రచించినాడు. సామాజికచె' చైతన్యం. 
ఈతని రచనల్ల [(పస్ఫుటంగా కొసిపిస్తుంది. ఇదే ౩ సమయంలో తెలంగాణా రచ 
యితల సంఘం అఖిలా మ కవుల కావ్యఖండికల్ని సంకలితంచేసి “ఉదయ 


గ 


xX 


ఘంటలు' (1958) |పచురించింది. ఇది యువతరంలో సాహిత్య చైతన్యాన్ని 
రగుల్కొ-లిపి సమాఎంపట్ట సదవగాహనను కలిగించింది. “దె తాళికులు తరువాత 
మళ్ళి చెప్పుకోదగినదీ “ఉదయ ఘంటలు 


ఇంతేకాక 'హెదావాదును 'కేర్యదంగా చేసుకొని జాతిపునర్నె ర్మాణానికీ దేశం 
భవిష్యత్తుకూ ఆంకితమైన సాంస్కృతిక సాహిత్య సంస్థలు మరికొన్ని వున్నాయి. 
ఆంధ సారస్వత పరిషత్తు భాగ వతో పన్యాసాలు భార తోపన్యాసాలు వంటి ఉత్తమ 
సాహిత్య సదస్సుల్ని నిర్వహించడ మెకాక తెలుగు భాషా భివృద్ధికి పరీక్షలు నడి 
పించి సాంన, హై బ్లతిక "బె చై తన్యాని కి దోహదం కలిగించింది. దేవులపల్లి రామానుజ 
రావు గడియారం రామక్ళాష్టళ ర్క వంటి (ప్రముఖులు వీనికి నేతృత్వం వహించి 
నారు; ఇప్పటికి దాని సేవ మరువరాసిది.. దేశోద్దారక (గంధమాల ద్యారా వట్టి 
కోట ఆళ్వారుస్వామ్‌ తెలుగు (పజల సాంస్కృతిక వికాసానికి ఏతమె-తి వళ్ళ 
తోడినాడు. (శీక కృష్పదేవరాయాం[ ధ భాషానిలయం తెలుగు భాషా సంస; బ్రాాతుల: 
వ్యా_ప్రికోసం ఇతోధిక ంగా కీ కషి చేసింది, ఇప్పటికి నిరాటంకంగా నిర్వహిస్తూనే 
ఊన్నది. వీటన్నింటినీ “ఆం। ధపితామహి” మాడపాటి హనుమంతరావు, సురవరం 
(పతాపరెడ్డి వంటి మహనీయులు వేసిన పునాదుటె కారణం. అవి సువిశాల (పాతి 
పదికపై నిక్మింపబడినాయి. ఇవికాక హైదరాబాదులో ఉస్మానియా విశ ౩విద్యా 
అయం పరిధిలోని కళాశాలావిద్యార్థులకోసం " “ఆం(ధాభ్యుదయోత్స వాలు” నిర న్‌ 
హింపబకేవి.. యువతరం 'విద్యార్యుో ఈ ఉత్సవాలు కలిగించిన సాంస్కృతిక 
వైజ్ఞానిక. వికోసం ఆవి తీియమైంది. దేశ భాషలపై దేశీయ సంస్కృతి పె మకు. 
వనుక లోంచి, దేశాఖిమానం' పెంచినాయి. 'ఆంధాభ్యుదయోత్సవాలు ఆగిపో 
బున సమయాన రాజధానీ నగరంలో “యువభారతి” వెలసింది. [ప్రాచీన 
ఆధునిక తెలుగు సాహిత్యాలకు ఇది.బేసిన చేస్తున్న సేవ అద్వితీయం. యావ 
దార ధదేశంలో సాహిత్య చైతన్యాన్ని కలిగించి సత్సంపదాయాన్ని నెలకొలి 
పితిడి. వి. .పెశ  ఇనొధం, జి: స్ముబహ్మణ్యం, ఇరివెంటి కృష్ణము* త్తి మొదలైన 
| వటుఖులు -చీనికి'మూల_స్రంభాలవంటి వాళ్ళు. 





శుకోవంక కవికోకిల _జామవ జాతియ భావస్పూ ర్తితో కావ్యరచన 
m=  రేశాశోనూనం.. +పుర్తికొల్పుతున్నాడు. జాశ్సీయ నాయకుల శ్లీవితచరి|తను 
ల స. దేహ ఆతు విశాంషామి. పేంహోందసుతాడు. . కరుణరనపోవ సుతో 





xxi 


మానవతా వాదానికి పట్టం oe డు. పా|తలకు సరికొత్త జీవంపోస్తూ' 
ఆధునిక సమాజాని కపప కరుణ కీ” పౌరాణిక ఐతిహాసిక కథల్ని 
వ్యాఖ్యానిస్తున్నాడు. పద్యాన్ని సామాన్య (పజలచాకా తీసుక వచ్చిన ఖ్యాతి తిరు 
పతి వెంకట కవుల తరువాత మళ్ళీ జాషువ, “కరుణ[శిలకే దక్కుతుంది. మధునా 
పంతుల తన “ఆంధ పురాణం" ఈ కాలంలోనే పూర్తి చేసినాడు. ఇది ఆం్యధుల 
మహోజ్జ్వల చర్మితకు నీరాజనం పట్టిన మహేతిహాసం. మరోవంక మన తెనుగు 
లెంక తుమ్మల ఆత్మకథను ముగించి మహాత్మకథకు ఉద్యుక్తుడై నాడు. కట్టులో 
బొట్టులో మాటలో మమతలో తెలుగుదనం ఉట్టిపడుతూ మహాత్ముని ఆస్థాన కవిగా 
పేరొందినాడు. అచ్చమైన జాతీయ కవి. నేటికీ తెలుగువాళ్ళ జీవితం ఉట్టిపడే 
విధంగా కావ్యాలనేకం. ర చిస్తున్నాడు. కవిస| మాట్‌ విశ్వనాథ రామాయణ కల్ప 
వృక్షం - సుందరకాండలోకి - 'ప్రవేశిస్తున్నాడు: ఈయన వదిలిపెట్టిన సాహిత్య 
(వ్మకియ ఆంటూ లేదు. పౌదీన సాంస బ్రతిక మహత్యాన్నీ ఆర్షధర్యాన్నీ తాసా 
శించిన ఆదర్శ సమాజాని కనుగుణంగా. వ్యాఖ్యానిస్తున్నా డు. మ స 
సాహిత్య. చరి తలో ఆయన ఒక హిమవన్నగ శిఖరం వంటివాడు, 


ఈ సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలు “ఆంధ్రపదేశ్‌ ఏర్పడేదాకా 
దేశంలో (పచలితంగా సాగి యువతరంలో దేశభక్తి కిస్‌, దేశాభిమానాన్నీ పెంపొం 
దించినాయి. జాతి తనను తాను దర్శించుకొని గుణదోషవిచారణ చేసుకోవడానికి 
సపహకరించినాయి. అంతేకాక స్వస్థాన వేష భాషలి ఎ పునరుద్ధరించుకో వడానికీ 
తదనుగుణంగా తెలుగు భాషా సాహిక్యాల్ని మలచుకోవడానికీ నేపధ్యంగా పసి 
చేసిశాయి. క 


మరొకవె ప వెపు 1955 ఊప ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ ఆంధలో 
ఘారంగా సహ పొందింది. దీనితో దానికి Gus ఉన్న ఆభ్యుదయ 
రచయితల సంఘం నిర్వీర్యమై పోయింది, అభ్యుదయ కవిత్వోద్య మానికి ఇది 
రెండవ దెబ్బ. దీన్ని మళ్ళి పునరుద్ధరిం చడానికి ఎన్ని. (పయత్నాలు జరిగినా 
కాలచ్యక పరి భమణంలో అతకడం లేదు. ఎందరు అవునన్నా. కాదన్నా అభ్యుదయ 
రచయితల సంఘానికి మారు తత్వచింతన వెన్నెముకనంటిదన్న సంగతి 
మఘర్తువరానిది.రచయితల సంఘం కమ్యూనిస్టు పార్టీకి ఆనుబంధంగా పనిచేసిందని 
చరిత చెబుతున్నది 1955 విజయవాడలో జరిగిన ఐదవ మహాసభలతో అభ్యు 
వ. రచయితల సంఘానికి వీడ్కోలు విందు చేసిన మైంది, ఈ పరిస్థితుల్లో "3 నుంఛి 
నవంబరు 1956 నాడు హెదరాబాదు తపన ఆం! 'దపదేశ్‌ అవత 


xxi1 


రించింది. ఆప్పటినుంచి అఖిలాం[ధ దె దేశానికి హైదరాబాదు నగరం సాహిత 
సాంస్కృతిక కార్యకలాపాలకు (పథాన క్షేతమైంది. 


.ఆంధ్యపదేశ్‌ ఏర్పడ్డంతోటే దేశంలో అక్కడక్కడా ఉన్న కవులు 
రచయితలూ ఉద్యోగరీత్యా హెదరాబాదుకు మారినారు. అట్లా గోపీచంద్‌, నాయ 
సుబ్బారావు. రావూరి భరద్వాజ, బుచ్చిబాబు, కుందు రి బోయి భీమన్న, క 
శాస్త్రీ మొదలై న రచయితలంతా హైదరాబాదుకు స్టైంనారు. ఈ అవకాశాన్ని తీ; 
కొన కుందుర్తి వచన కవితా (పచారానికి పూనుకున్నాడు. 


ఇదీ అభ్యుదయ కవిత్వోద్యమానికి (కమంగా తెరపతీణ టృ౪ 50. 


భావ కవిత్వం ల్సి స్తేజమె పోతున్న రెండవ దశలో దాని] ను తిరుగుబాటుగా 
వచ్చిన అభ్యుదయక వితోద్యమంవల్లా తెలుగు సాహిత్యానికొక మేలే జరిగింది. 
కవిత్వం. ఆకాశయానం మానుకొని భూమార్గం పట్టింది. ఊహా [ప్రేయసి వెంట' 
పడడం వదులుకొని సమాజాభ్యుదయానికే అంకితమెంది. సామాన్యుడు మాన్యుడై 
నాడు. ఎన్నడో కోల్పోయిన సాహిత్యపరమార్ధాన్ని అభ్యుదయ కవులు పునరుద్ద 
రించినారు. “విశ్వ[శేయః కావ్యమ్‌” అన్న సూ డికి మళ్ళీ గౌరవం "పెరిగిందే. 
మరి 'ఇంత చేసి ఆభ్యుదయ కవిత్వం ఏమీ సాధించకుండానే ఎందుకాగి పోయిం 
దంటే-ఆ కవుల క అదరాల రిమోట్‌ క ws ఎక్కడో స ప్రసము[దాల కావల 
ఉండేది. వాళ్ళ కలాన్ని కదిలించే “విస ఎక డో" వ మటీబెట్టు తొజ్బలోనో 
ఊండేది, . మాతృదళ గౌరవాన్ని కాపాడాలన్న. ధ్యాస వాళ్ళకు లేదు. మార్క్సిస్టు 
తత్వ చింతన ఆధారంగా వర్ష సంఘర్షణకు శేశేపించడం వాళ్ళకున్న ఒకే 
ఒక్క. ఆశయం. అది ఇక్కడి (పజల జీవన విధానానికీ ఫరంపరాగత దేశ 
సంస్కారానికి దిరింది కాదు." ఇక కవితా శిల్పం గురించి చెప్పవలసి వసే. 
అభ్యుదయ . కవిత్వం రాను రాను పూర్తిగా; నినాద్మపాయంగా మారింది. వస్తు 
వై విధ్యం, కొరవడింది. సుష్టుగా భోంచేసిన వాళ్ళే ఆకలి కేకల బాకాలూదడం 
ఎక్కు. వై మెరిదిన, అభ్యు దయ కవిత్వమంటే పాడిందేపాట గా తయారై ంది. అన్నింటి. 
కన్న మిఐబి చిత్తజస్టా లోపించింది. "మొదటి: తరం కవ్సల వారసత్వాన్ని అందుకో" 
గల. రెండవ తరం కవులు పుట్టనేలేదు. కమ్యూనిస్టుపార్టీ ఎత్తుగడల వెప వెఫల్య 
ప్రభావం సైభ్యుదయ. కవులమై. (వసరిస్రూ.. వచ్చింది. అభ్యుదయ _ కవిత్వానికి. 


WE 


మార్మజం గుండికాయవంటిదనీ, అభ్యుదయ ర చయితల సంమానికి కమ్యూనిస్టు 
పార్టీ _చోదక్సళ్ల కి వంటెదనీ మఠుషగాన్సు 


xXx11i 
Il 


సుమారు 1955 నుండి ఆధునిక తెలుగు కవిత్వం అభ్యుదయ కవిత్వ 
[పభావం నుండి బయటపడి నూతన చిశావిముఖంగా సాగింది. దీనికి తగిన 
వీజాలు దేశానికి స్వాతంత్యం వచ్చిన పిదప బలంగా నాటబడినాయి. ఇంతకు: 
ముందు పేర్కొన్నట్లుగా స్వాతం[త్యానంతరం దేశంలో రాజకీయ, సాహిత్య, 
సాంస్కృతిక పరిణామాలు జరిగి దేశం పునర్మిర్మాణ కార కమంలో నిమగ్న 
మైంది: ప్రజలు దేశాభిమాన (పపూరితులై. భవిష్యత్తుపై ఆశలు పెంచుకున్నారు, 
సంఘంలోని వ్యక్తులంతా ఒకరినొకరు అర్ధంచేసుకొని పరస్పరం [| పేమించు 
కుంటూ మనుగడ సాగించాలన్న భావం [పచలితం కాసాగింది. సంఘంలోని 
దోషాలకు మరెవరినో బాధ్యులుగా చేసి (పొద్దస్తమానం నిందించడంకన్నా 
ఆత్మావలోకనంతో వాటిని నిర్మూ లించుకోవాలన్న తపన ప్రారంభమైంది. పరా 
వలంబనతత్వం నిరసింపబడి సాషవలంబనభావానికి గౌరవం వచ్చింది. మనిష్‌ పె 
మనిషి భరోసా _ పెంచుకొని మమతానురాగాలతో దేశ|పగతి కోసం పాటుపడా 
లన్న సంకల్పం దృఢపడింది. ఈ సామాజికభావ స్పందన కనుగుణంగానే 
సాహిత్య నిర్మాణం అందునా-ఆధునిక తెలుగు కవితా పస్థానం సాగినట్టు పరి" 
శీలనవల్ల మనం గమనించవచ్చు. 


ఈ యుగోదయ సమయంలోనే లేతవెలుగు రేకలసవ్వడి ఆకసంలో (పాకి 
నట్లు సాహితీబంధు బృందం - వరంగల్లువారు (పచురించిన కవితా సంకలనం 
'తొలికారు' (1955) వెలువడింది. ఇందులోని కవులంతా అప్పుడప్పుడే కొత్త 
గొంతులు విప్పుతున్న, యువక వులే అయినా ఆ తరువాతికాలంలో దీనిలోని చాలా 
మంది ఆధునిక తెలుగు కవులలో పసముఖస్థానం ఆఎంకరించినారు. ఈ సంకల 
నంలో నూతన సమాజ ఆవిష్కరణ కోసం సాగిన కవుల ఆంర్తి కనిపిస్తుంది. 
బోయి భీమన్న. దీపనభ (19855) పెన వివరించిన మహదాశ యాలు "ప్రతిఫలించే 
ఊత్తమకావ్యం.. ఇందులో “మానవుడు పురోగమించడానికి |పాథమికంగా ఆతడికి ' 
కావలసింది స్వేచ్చ, సమృద్ది. ఈ రంటికోసం దీపసభలో సరోోడయ సమాజ 
నిర్మాణం పతిపాదించబడింది.. సమాజం దీపాధారంవలె స్నేహపూరమైనప్పుడు , 
మానవుడు అఖండజ్యోతివలె జగజ్జేగియ మానుడు కాగలడ”ని _ స్నూతీకరించ _ 
బడింది. 


Xxiv 


“మానవుని భావనోద్యానమందు పూచు 

[పతిసుమమ్మును ఫలియించు వసతినిడుము 

ఒకనికొ ర్కెను ఢీకొని యొకని కోర్కె 

(బద్దలై పోవకుండ జాగ త్త పడుము” 
ఆంటూ was గూర్చి సర్వోదయ సి ద్రాంతం గూర్చి (పవచిం 
చిందీ- 1 FE 


. (పేజావాజికి మైక్‌ పతక (పజల పక్షం నిలిచి పజాపోరాటాల్లో 
పాల్గొన్న, దాశరది “మహాం[ధోదయం”. (1955) లో. 


“మంగళ గీతి పాడెద హిమాచల శృంగ సరత్‌ సురాపగా. 
భంగతరంగ రంగముల పాదములూని నటించు బాలసా 

ర ంగధరున్‌ వినీలచికుర మ్ములలో ధరియించి నట్టి థ్‌ 
స్మాంగుని ఫాలన్మేతము నవాగ్నిక ణమ్ము ల. జిమ్ముదారులన్‌” 


ఆంటూ. దేశాభ్యుదయం . కోసం తన క ర్రవ్యమెట్టిదో కని _తెలియజేస్తున్నా డు. 
షన 


“దూర దూరాల దీపాల తోరణాల 
' భరత వీరుల: నెత్తుటి వరద కలదు 
ఆందులో విచ్చె బంగారు టంబుజములు 
. భరత మాతృ పదమ్ముల |వాలుకొజకు” 
అంటూ దేశాభిమానాన్ని కలిగి. ఉండడం ఎరతటి పవి|తమైందో" తెలియపరుస్తు 
సి నారాయణరెడ్డి, “నాగార్జున సాగరం" (1955) లో-వ్య క్తి-చై తన్యానికి 
సతయ చై లై తృహ్యానికీసజరిగిన స ఘర్షణ: చక్కగా చి తీణవేబడిరిది: సంఘంకోన్నం ' 
స్వసోతఖ్యాన్ని.' ఇస్థగం చెసి ఆక్మార్నణ చేయవలసిన అవసరాన్ని ఈ కోవ్యం' 
వసన “డిస! తరువాత, వెలువడిన. “కర్లూరవసంత రాయలు” “విల క ్వన్షాథ. 
పతకము రజి హవా కూడ! ప సాక; + తిష సజ AAR , 





X౫౪. 


“నయాగరా” కవుల్లో ఒకడై. [పముఖ అభ్యుదయ కవి అయిన ' కుందుర్తి 
వచన కవితా (ప్మకియను చేపట్టి “తెలంగాణా” (1956) కావ్యం రచించినాడు. 
తెలంగాణా ముకక్తికొసం సాగిన పోరాటం చరిత దీనిలోని వస్తువు. కావ్యవస్తువు 


కానై తే అభ్యుదయ ప్ర విత్వోద్యమానికి సంబంధించిందే కాని కుందు ర్తి ఈ కాలం 


'నుండి వచన కవితా |పక్రియకు బహుళ (ప్రచారాన్ని తలపెట్టి సభల్లో సమా 


(వేశాల్లో సమయం చిక్కినప్పుడల్లా (గంథ పీఠికల్లో వచన కవితా ష్మకియ 
' అవశ్యకత గురించే [పస్తావించడం (పారంభించినాడు. “ఫవర్స్‌ [ఫంటోను 


స్థాపించి దేశంలో వచన కవితా (పక్రియ గూర్చి సంచలనం కలిగించినాడు. 


యువకవుల్ని ,ఆకర్షించడ మేకాక వచన కవితా (ప్మకియను సమర్థిస్తూ వచన 
"కవిత అనే వ్యాస సంకలనాన్నికూడ (పచురించినాడు. ఈనాటి అవసరాలకు 


న న. hears <a 


_ (ప్రజాస్వామ్య స్వభావాన్ని సంతరించుకున్న [ష్మకియ ఇదేనని సైద్ధాంతికంగా 
' నిరూపించినాడు అంతేకాక వచన కవితా (ష్మకియలో భిన్న భిన్న స్వభావాలతో 
'' కూడిన పా|తల్ని పోషిస్తూ నవరస భరితంగా కథాకావ్యాల రచనకూడ సాగా 
లని సిద్దాంతీకరించినాడు. దీనితో సహజంగానే కావ్యనిర్మాణంలో అభ్యుదయ 


'వస్తువు గురించిన [ప్రాధాన్యము తగ్గి వచన కవితా |ప్రక్రియవై పు యవకవుల ' 


దృష్టి మళ్ళింది. ఆంటే వస్తువు గురించిన పట్టుదల సడలి [(ష్మకియకు (పాధా 
న్యము పెరిగిందన్న మాటి. ఇచి అభ్యుదయ కవితోద్యమం పె దాని లోపలినుండే. 
తగిలిన మూడవ దెబ్బ. అభ్యుదయ కవితోద్యమానికి ఒక కక “కవివల్లనే -ఈ -. 
p= కలుగడం గమనించద గింది: 


నార్హ వెంకటేశ్వరరావు “నవయుగాలబాటి (1956) పేరుతో పద్య 
సంపుటిని (పచురించినాడు. నిలోని ' పద్యాలు. ఆంతకుముందే. “ఆంధ వభి 
ష్మతికలో (పకటింపబడినాయి. ఆందులో ఒక చోట 


“కన్నతల్లి ధాతి, కల్పవృక్షము ధాత్రి 
కళల లక్ష్మి ధ్యాతి, కవిత. ధ్యాతి 
ధ్యాతి పూజ నరుని ధన్యుని సేయురా 
నవయుగాల బాట. నార్జ్యుమాట'. ' 


xxvi 


ఆంటూ జన్మభూమిని కొనియాడుతూ దాన్ని పూజించడం (పతి మానవుని కనీస 
కర్తవ్యమని హెచ్చరించినాడు. మాతృదేశాన్ని గౌరవించలేని వాళ్ల పతిని 
చూసి కవి ఆవేదనతో చెప్పినమాట లివి, 


కోకనంత ప హృదయులె న రాయలసీమ రెతు' జనుల దీన గాథల్ని 
వర్ణించే పాట విద్వాన్‌ విశ్వం “పెనే న్నెటి. టి. పాటి (1956). కరువు కాటకాలతో... 
కకావిక లె పోయిన రాయలసీమ (పజల దుర్భర దారిద్యానికి ఆద్దంపడుతుందీ. 
కావ్యం. ఈ దుర్భర దారి[ద్యాన్ని పరిహరించడానికి మానవ సంఘం తన శక్తి 
యుక్తుల్ని _(ప్రయో గించి దేశం సుభిక్షంగా వర్ధిల్లడానికి పొటుపడాలని కవి 
పెన్నేటి పాట ద్వారా సందేశం వినిపిస్తున్నా డు 


“భరణి గంపింప కులగిరు లురలి పడగ. 

మేరుశిఖర మ్మునెక్కి. మిన్ను లదర 

చచ్చెనీ లోకమున నాత్మ సాక్షియనుచు 

నెత్తినోరిడి కొట్టుకోనిండు నన్ను” 
అన్నప్పుడు హృదయం కంపించిపోతుంది. 


"పండిత కవి పల్లా దుర్గయ్య “గంగిరెద్దు (1956) ఆనే పద్యకావ్యం 
_పచురింవినాడు. ఇది తెలుగునాట గ్రామీణ వాతావరణాన్ని. చక్కగా పట్టిచూపు 
తుంది, కాపు కుటుంబాల దుర్భర జీవన పరిస్థితుల్ని సమర్థవంతంగా చి| తించిన 

కావ్యమిది. ఈయనది మడికొండ [(గామం--- 


“పేధకాపున కున్నట్టి పెద్దయాస్తి 

. ఆవు మాతమె, అదియుగా దతని సొత్తు 
కరణమునకప్పు [కింద తాకట్టు పడియె 
సాదకపు ప. డప్పేద గోవ” 


“ఆవు కర పరక ముంతెడంత చల్ల 
దినము నాతని యింట' నందింపవలెను' 
పెరుగు పాలన్ని కాప్తవే, పెయ్యలన్ని 
కరణమయ్యనవి, మగదూడ: కాన్న పాల! 


XXxvil. 


టో 


ఇవి ఒకనాటి తెలంగాణా పలైటూళ్ళలోని - ఐ వాస్తవిక 
దృశ్యాలు. 


పరిస్థితులకు పళామయ 


పొట్టపల్లి రామారావు నైజాం [పభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి జై జైలుకు 

కూడ వెళ్ళిన జాతీయ కవి. ఈయన రెతు కుటుంబం నుంచి వచ్చినాడు. 

ఆ రోజుల్లోనే దేశభీ క్తితో కూడిన కవితలూ, కథానికలూ రచించినాడు. ఈ కవి 

“ఆత్మవేదన”' (1957) లో పజలకూ (పభుత్వా వికీ సామర రస్యం కుదర కపోతే 
bs విపత్తు ఎటువంటిదో నొక్కి_చెప్పినాడు--- 


“గాలిదేవ! నీవు 

కదిలేవు తండి 

కోడెగి త్రల్హార! 

కాడికందేరు 

కష్టజీవి! నీవు 

కడ తొలగ వయ్య 

చూదాము! ఈ (ప్రభువు లే మేలుతారొ! 
చూదాము! ఏ (పజలు పన్ను లిస్తారా! ల 


ఆంటూ |ప్రజాకంటకులై న |పభువుల్ని హెచ్చరించినాడు. ఇవి ఏ (ప్రభుత్వాని 
కైనా -ఆన్యయించే మాటలు. [పజల యోగ శే వెమముల బాధ్యత (పజ్మాపభుత్వాల పె 
మరీ ఎక్కువగా వందన భావం దీనిలో ధ్వనిస్తున్న ది. ఈయన కవితలో 
సామాజిక We దేశ పునర్నిర్మాణం గూర్చెన తపన మిక్కుటంగా కసిపి 
స్తుంటాలు. 


మాదిరాజు రంగారావు ఆధునిక భావచై తన్యంతో 'వచనకవితా (ప్మకియను 
స్వీకరించి నేటికీ ఆవిరామంగా కావ్యాలు రచిస్తున్నాడు. అనుభూతులకు చక్కని 
ఆకారాన్ని కలిపించి వదచి[తాలతో ధ్యనిమయంగా కవిత - - చెప్పడం ఈయన. i 
(పత్యేకత. తన 'కిర్మీరరి (1957) కా కావ్యంలో ఒకచోట దేశానికి, తత్ర “ఉజ్జ్వల [ 
భవిష్యత్తును ఈవిధంగా ఊపహిస్తున్నాడు--- 


XXVIII 


“కాలచ|క థమణంలో' 
పూర్యరంగ మంతరించె 
బుతువు మారె, వీచే 
గాలుల దిక్కు మారె 
జలధారలు హిమశై లీ 
రూపమె త్రి నవ్వుచుండే 
ఘుస్ఫణారుణ మస్ఫణ 
పద్మరాగ కాంతి! కాంతి!” 


ఈయన కావ్యా లన్నింటిలో సామాజిక సంవేదన అంతర్వాహినిగా .1వవహి 
స్తుంటుంది. 


జగత్సత్యాన్ని అన్వేషిస్తూ కవిరాజమూ? ర్రి “_వణుతి” (1258) కావ్యాన్ని 
(పచురించినాడు. లోకంలో .శాంతిని నెలకొల్పి సర్వమానవాభ్యుధయాన్ని (వసా 
ధించుమి జగ _దకకుడై న పరమేశ్వరుణ్ణి పార్థించడం దీనిలోని" వస్తువు. మానవ 
వికాసాన్ని కాంక్షిస్తూ ఈ కవి “'మహై హెకి వంటి కావ్యాల్ని _పకటించినాడు. 


' దుర్గానండ్‌ రచించిన" 'మధూలికి (1958) కల్పి తేతివ్భ.త్త తంకల కావ్యం. 
అటాక్‌ రచింపబడిన పద్యకావ్య మిది, దీన్ని కవే అభ్యుదయ (పబంధమని . 
చెప్పుకొని - కావ్య సమస్య అభ్యుదయం తీరు (ప్రాబంధికమని సమర్థించుకున్నాడు. = 
ఏమైనా" యుద్ద. 'వ్యతిరేకతనూ (ప్రపంచ శాంతినీ కాంక్షించే కావ్యమిది. లోకాన్ని, 
నరకంగా మార్చిన షాత్ర సం|పదాయాలు, పాత భావాలు చెల్లిపోయినవనీ నేడు 
సమాజాన్ని నందన వనంగా మార్చగలిగే జాతినిర్మాతలు, నిర్ణేతలు, ఆవనర మనీ 
దీనిలోని. డక పాత ద్వారా కవి ఈ విధంగా పలికిసాడు-- 


“వికులుచేసి కండలు (గసించిన జాతులు నీల్లె. చెల్లె ల్లభూ 
శ్లోకము రౌరవంబయున రోజులు. కానలె "నిష్ట, నధిథ్లవ్యా: 
త్లోకన్ను డెళ్చు కోటికనలున్‌, క నవులున్న్‌ :శదిళా స్టా స్తూ అ 
లోకప్తు ఓల్పులున్స్‌,: | శ మికులున్‌?, చల్లకు శమ తపనలో 





XXiX 


స్కుపసన్న లోతైన భాచుకుడు. ఈయన కావ్యాలన్నం 3లో భార తీయ 
ఆధ్యాత్మిక భావన ఆంతస్ఫూతంగా ఛాసిస్తుంటుంది. శ్రీ ఆరవిందుని తత్వ 
చింతన ఈతని క విత్వంలో గుబాళిస్తుంటుండి. ఎంతటి చిన్న వస్తువులోనై నా 
ఆనందలవ్ష్మీసా మాజ్యమును దర్శించగ లిగిన శక్తిసంపన్నుడు. ఈయన |పచు 
రించిన హం. ము” రట. రెండు లఘు కావ్యాల సంపుటి. దీనిలోని 
ఛందస్సు ఒక నూతన (పడె గం, దుఃఖయో గిని” కావ్యం అపూర్వ భావనా 


విలసిత౦----- 
“లోకమున బాధయన్నది రాకమునుపు 


అది భరింపరాసిది, ఆతిభయదము 
ఆనుభవింపక తప్పని యపు డది భ 


0) 


ంపబజడెడు నాళాభావ సంపుటమున” 


అన్నది 'దీనిలోని సందేశం, ఈయన తరువాత -కాలంలో రచించిన “ఆధునాి 
(1964) కావ్యాన్ని (తిపురనేని గోపీచంద్‌కు. అంకితం చేసినాడు. సుుపసన్న' 
“చేతశావర్తంి కవుల్లో ఒకడై మొదటి సంపుటానికి సంపాదకుడుగా వ్యవహ 
రించినాడు. - 


జె. . బాపురెడ్డి “చైతన్యరేఖలు (1960) రచించి వ్యక్తికీ సమమ్టికీ 
సమన్వయం 'సాధించినాడు. మానవాళి సం వేమాన్ని కోరుతూ ఈయన తరువాత - 
ర రాయబాళం' కూడ నడిపినాడు. 


రామాయణ కథలోని. శ్రీ (@) సీతారాముల క కళ్యాణ మట్టం ౦ వస్తువుగా స్వీకరించి 
చిలుక మళ Ws “కళ్యాణ రాఘవము” అనే పద్య. 


కావ్యాన్ని రచించినాడు 


“ఆమల ధర్మార్వమున గృహస్థ మ” "మొక 
శమ్యవశవాటి, 'యెట్టివార లకు నట్టి 
సేవగావించి సంతృప్తి జేసినపుడె 
ఫలమై యది మిన్నంట జాలునోయి" 


ధన్యుడై నాడు. 


- పేర్వారం జగన్నాథం సాంఘీక వై తన్యస్పూ ర్రితో “జాతికోసం జనుల 
కోసం కాగడానై కాలిపోదును అంటూ “'సాగరసంగితతి' (1960) (పచురించి 
నాడు దీనిలోని "_ప్రసవవేదన' 'వ్యరభాష్యం' “మప విష్ణువు మరణం ' అన్న 
ఖండికలో _ ఆణువు _పసవించడం, టై త్యారికి పట్టపగలు దయ్యం పట్టడం, 
మహావిష్ణువు మంచమెకె.. మరణించడం వంటి ఊహలే అత్యంత నూతనములు. 
మ్‌ 


ఫివ్య క్తి సామాజిక చైతన్యం ఈయన కవితలకు జీవసాడి. 
ఈయన కూడ “చేతనావర్తం” కవుల్లో ఒకడు, 


= = ఆభ్యుదయ కవుల్లో శ్రీశ్రీ తరువాత చెప్పుకోతగినవాడు ఆర్ముద. ఈయన 
“త్వమేవాఒహమ్‌" తరువాత కూడ _ఎన్నో (ప్రయోగాలు చేసినాడు. " అటువంటి 
(ప్రయోగ శీలంతో వెలువడిందే “సినీవాలో(1 260).ఇది నేటి నాగరక, పార్మిశామిక, 
యాం|తిక కృతిమ జీవిత నైరాశ్యాన్నీ దాని వెఫల్యాన్నీ చి|తించిన' కావ్యం, 
లోకానుభవంతో. అన్వయం కుదరని, ఆశయాలూ జ్లుదర్మాలూ, ఎట్లా, సఫలీకృతం 
కావో కవి దీనిలో చక్కగా. చ్యితించినాడు ' కవి దీనీకి ముందు' (వచురించిన.. 
సాహిత్యోపనిషత్తులో-__ . 


“చూశావా. ఆరుదా ఒక్‌ తమాషా 
సర్మపదాయం నిలిచే ఉంటుంది హూమెషా 
మూఢాచారాలు మారుతూ ఉంటాయి నిజం 
_కాన్సి సర్మపదాయం తాతముత్రాతలనాటి ధనం 
జాతికి జీవన _నాళిక 
జానపద గీతిక” అంటూ శ్రీశ్రీ పలుకడం 


“క్షణక్షణం ఉత్పన్న మయ్యే సాదా సమస్యల 
పరిష్కర్త వనికి కవిత రాశీనామా. చేస్తుందా ? 


| 


Xxxi 


రి 
గ్ర 


ఉద గం కనితషం వెయ్యాలా ద్ధి 
ws ఐదో యుకం నర్పమన్నట్టు 
ంతో బీవితం గొడ్డపాక 

ఊడించాలా ? “కవిత గొరక చిపురా *ొ 


గి 
ల] 


RY 


కసు 


Cr 


(గ 
గిం 


ళ్ళి 
ళో 


ఆంటూ ఆరు[ద పలుక డం త కవుల్లో వచ్చిన మార్పును 
స్పష్టంగా సూచిస్తున్నాయి. ఇదంతా ఎందుకంటే మార్క్సిజం పునాదిగా ఉన్న 
ఆభ్యుదయ కపిత్వం క్రమంగా హను మరుగై 1 పోలు ఆధుగిక తెలుగు కవిత వ్‌ 


నూతన డిళాభిముఖంగా సెగి మానవతా కేతనం గా రూపొందిందో వివరించడానికే. 


ఫసోలూరి ఆంజనయ (పసాద్‌ ఆధునిక భావచె తన్యంతో సామాజిక 
9) 


సంకేదనాభరితంగా “పోతన Se 962) కావ్యాన్ని పద్యాల్లో విరచించినాడు. దీనీ 
కీశికలో రచయిత - సన లా రాజుల దుశ రను ఖండించి ఇటు 


స్ట 

వంటి రాజులకు కృతి ఈయడంకంటె కప్పలు స్యతం|తులై. ఆడవుల్లో కంద 
మూలాలు తినటం శేయస్క రమని |పపంచానికి చాటాడు. రాజులంటే భయాం 
దోళనలు వ్యాపించిన రోజుల్లో ౭ ఓక కవి, నిరుపేద సామాన్య హాలికుడు ఇలా 
చెప్పాడంటే ఇంతక కంటు స్వతంయ్యత శీల మరేముంటుంది ?' ఈ దృక్పథంతో నేనీ 
కావ్యరచనకు పూనుకున్నాను. నా కవిత్వం వాస్తవానికి దూరం కాకుండా, 
గతంలో. పుట్టి, పస్తుతంలో పెరిగి, భవిష్యత్తును చేరటానికి సాహసిస్తుంది” ఆని 
చెప్పుకున్నాడు. అంతేకాదు 


“నాలో సాంఘిక భావ విష్ణవ మహా నాదమ్ము .విన్చించి, ఉ 
ద్యేలంబై. న రసానుభూతి నను నావేశించి, స్వాతం్యత్య దీ. 
bor ees పోతరాజ కవితా సందేశమున్‌, దిగ్జిగం 
తాలన్‌ చాబెదగాళ ఆభ్యు దయ పంథాలోన వ ర్రించుచున్‌ ” 


అని. తన జ ద్భక ధాన్ని br 


1262 లో: భారతదేశం లై చై నాతో యుద్ధం చేయవలసివచ్చింది. _చైనాం 
రత భూభాగాన్ని చురా[కమించినప్పుడు దేశరక్షణ కోసం 'నపులంతా ముక్త 


సై 


— +7 m | వద కక me 
ంకండో చెనా కుటిల నీతిని ెగగినారు:_ కాళోజి నారాయణరావు “తుం. 
ళల గన్‌ గ్‌ tS 


స్తో 


UR 


XXXIV 


గొంచినారు. ఈ చెగంబరుంకు తారగక ఆ ఆలోచనా ధార వదీ లేనందున సాహిత్య 
పవణామ లం తెలిసిన పండితులెవ్యరూ దీ దిన్ని ఉద్యమంగా గుర్తించరు. 

సనాహితఎర౦గంలో ఏర్పడిన ఈ గ ందర గోళాన్ని తొలగించి సాహిత్యథ 
సదవగాహన పెంచడానికే పోయిన విలువల్ని మశ్లి ఉద్దరించడానికీ, “చేతనా 


6 సంపుటాలు రెండు వెలువడినాయి, డొ! కోవల సుపనన్నా చార్యులు 


ర్ట రని 
|e 3& 


సంపాదక తాన మొదటి నంపుటం 1967లో ఇలువడగా, డా॥ కోవెల 
సంపత్కుుమారాచార్వులు సంపాదకత్వాన రెండవ సంపుటం 1970లో. వెలు 
వడిండి, ఆనాడు సండితుచూ ప్మతికలు లూ ఈ కృషిని జనో జ కొనియాడడం జరి 


గొంది, పాహితుం పేరుతో సాగిన ఆరా రాజకాన్ని ఇది అరికట్టగలిగింది. “చేతనా 


దిగంబర కవుల “లొల్లి ఒక పీడకలగా వచ్చి పూర్తిగా చెరగిపోక 
ముందే 1970లో విప్లవ రచయిత సంఘం ఆవిర్భవించింది. ' దీనికి 
మార్కిస్టు -లెనినిస్టు భావధోర జి గ్‌ వంటిది. వీళ్ళు సుమారు ఒక దళాబ్దం 
పాటు అంటే - 1970 నుండి 1880 దాకా అలసిపోకుండా అల్లరి చేసినారు. 
ఈ అల్లరిని చూసి మురిసిపోయిన కొందరు ఈ దళాబ్టాన్ని విప్పవ కవులే పాలించి. 
నారని అందమైస అబద్ధాన్ని. [పచారం చేసినారు. ఈ “విరసంికు ఒకానాక' 
సామాజిక సిద్ధాంతాన్ని (పచారం చేయడమే పరమ లక్యం. కనుక ' కవిత్వం 
గూర్చి చెప్పవలసి వ వస్తే అది తిట్టు శాపనార్థాలతో తో నీళ్ళకున్‌ పలుచనై * శా 
పోయింది. నినాదాలు తప్పు, కవితాస్పృహ కలికానీక్కూడా కనిపించకుండా 
పోయింది, కవిత్వాన్ని. ఎంతగా విధ్వంసం చేయగలుగుదురో ఆంతగా వాళ్ళ 
శ క్రైకొద్దీ చేసి ఆంతర్థానమైనారు. తాటాకు మంటలా భగ్గుమని 1980 వరకల్లా 
ఇదీ క్రమంగా 'చల్దారిపోయింది. దీనికొక తాత్విక దృక్పథం ఉండి కూడా 
కవితాకళ మృగ్యమైనందున ఇదికూడా సాహిత్యోద్య మ. స్థాయికి చేరకుండానే 
మటుమాయమైపోయింది. దిగంబర కవులూ, విప్రవ కవులూ కలిసి 1965 నుండి 
1980 దాకా: అంచె -సుమారు 15 సంవత్సరాలు తెలుగు న. ఆగమాగం 
చేయడానికి" "విఫల [పయత్నం చేసినారు. వీళ్ళ “లొల్లొనీ “అల్లరి 'న్లీ ఖాతరు 
చేయకుండా: మరోవైపు ఆచ్చమెన, os అధునిక చెలుగు కవిత నవనవో 
న్మేషంగా. సాగుతూనే వస్తున్నది. ఇక్కడ దాని ఉద్లమన కీలాని గవరిశీలిద్దాం, 


ee 
Ill 


ఇదే కాలంలో వానమామలై వరదాచార్యులు “పోతన 'చర్మితము 
(1966) రచించినాడు. జాతికి ఆదర్శ పాయమూ, అనుస రణియము+ ఆమిన 
పోతన వ్యక్తిత్వ మహత్యాన్ని కి 
బడినదిది. సిరాడంబరము, నిన 


తలచుకుంటూ తెలుగువా ళ్ళు నేటికి 


సూ నవీన (ప్రబంధ మార్గంల రచింప 


దొ ఈ గా 
ము ఆయిన పోతన జీవితాన్ని 


{ 


లై మట | 
జ్ర! 
ళ్‌ 
జ 
ర 


భాగాలను రాచదరికా కాన్ని ge కుతమ న జీవిత గాథను 
చెతించి వరదాచార్యులు “అభినవ పోతనిగా 


“దీన జనులను దయజు=చు దివ్యకర్య 
తపములన్ని టిలో నుచ్చతమము 
.. మరువ వలదు క 
అన్న పద్యంలో మానవ ధర్మాన్ని చక్కగా ఉద్భోధించి సామాజిక చైతన్యాన్ని 
ధ్యనింప జేసినాడు. అంతకు ముందే ఈ కవి వర్తమాన దేశ పరిస్థితులు పి 


ఫలించే విధంగా “మణిమాల” (1945 ‘ఆవ వనము” (1957) అను కావ్య 


A 


సంపుటాలు పకటి టించినాడు. ఈయన వరంగల్లు సమిపమందలి మడికొండ 


కీ ది వతి 


నివాసి, సాహిత్య చేవల్‌ కికొండ కవుల పాత గణనీయమైండి:" సుుపసిద్ద 
"కవి వరేణ్యులూ, స్వాతం! త సమరయోధులూ ఆయిన కాళోజీ సోదరులు 
'ఈగడ్డమే' జస్మీంచినవాళ్ళే. వీళ్ళలో కాళోజి _రామేళ్వూ ిరరావు ) 
ఉర్దూలో చక్కని వ్యంగ్య కవిత్వం రాస్తుంటాడు. 


ప 
™ 


ప "కాళోజీ పరాభవ. సంవత్సరం (1966. 8₹)లో- బుతువు 
కొక్కాటిగా.*నా గొడవ' భాగాలు (పకటించినాడు. పలైటూరి 'సమసఫాలానుండే 
[ప్రపంచ రాజకీయాలదాకొ [పతి సమస్యకు స్పందించి -కళామయంగా కవిత 
పే నేర్చు కాకోబీది. ఆయినా ఈయన స్త పార్టీకి తాకట్టు పడని స్యతం తుడు, 
సామాజిక స్పందన ఈయన కవితకు పాణం వంటిది శ్రీక్రమైన అధి శేపకత. 
ఈయన కవికారితి? ' నిజాయితీని నమ్మినవాడు, 


కవిక్వంలో గడుపదితనాగి] నాజూకుగా (పదర్శించడంలొ అనుముల 


జం వ కు ¥ ॥ ల are ఇ ఇ a జర్‌ 
కృష్ణమూర్తి సిద్ధహస్తుడు. స సరస్వల సాతాత్మారం' (1967) లో 
చూపిన ఇటువంటి కొ తపోకడలు ర సజ్జుల్ని అలరిసుంటాయి- 


“ఇల ఆనంద రస వ. కంఠే లేదు చిన్నారిదో 
సిలితో ఎంతని (తావ నోపుదుము మా చిన్నారి పన్నాల రె 
ప్పలలో నీ బహుకాంతి పుంజముల సంబాళింతు మేలాగు మా 


మనినోద్యాన మనః కవాటముల నమ్మా ఎన్నడూ డ్పింతువే!” 


ఆనీ ఆ చదువుల తల్రిని పడుకుంటాడు. లోకంలో ఆనందమున్నది. దుఃఖము" 
ఉన్నది. ఆనందాన్ని అనుభవించగ లిగే శకిని సంపాదించుకోవలసి ఉన్నది. 
ఈ కవి కూడ మడికొండ (గామానికి చెందినవాడు. 


దేవరకొండ బాలగంగాధర తిలక్‌ అభ్యుద దం దేశంలో సాగు 
తున్న కొలం నుంచే య. కవితలు పత్రికల్లో _పుచురిస్తూ ws 
ఈయన కావ్య సంపుటి.“ “అమృతం కురిసిన రాతి” (1968) శేరుతో (ప్రకటిం 

బడింది. కవి ors సామాజిక సంస్పందన దేశ సంస్కారాల్‌ముఖంగా 


సాగుతుంది. క పులు వర్గాలుగా పాటలుగా విడి డిస వడాన్ని తయన గర్డ్లి స్తాడు. 


క కొలంలో (బతుకు, యీ (ప్రపంచాన్ని వతిఫలించు. 
-. ఇంటికున్న కిటికీ లన్ని తెరచి అన్ని పవనాల్ని ఆహ్వానించు 
నువ్వు చెే ప్పేదేదై నా నీదై వుండాలి, నీలోంచి రావాలి చించుకొని రావాలి” 
అన్నది తిలక్‌ 1 కవితా తత్వం. 


అ రాల ౨ విశ్వం “రేపటి. స్వర్గం” (1968) 6 లో ఆశావాదాన్ని (పతిపా 


(4! 


"డిం! వ థా హోత Se నిండిన ఈ వర్త మాన స స 













సమాజ 5౦ క్రీ భవిషంత తులో 
. బడా 





xxxvii 


కవి= “రామాయణ కాలంలో ఉండిన భారత రాజకీయ వ్యవస్థ సర్వజన సమత్వుంపై 
ఆధారపడినట్టిది. తవ్విరుద్ధంగా కనిపించే సందర్భాలన్నీ (పక్షిప్తాలేననీ కుల 
తత్వంమై బాగా కరడుగట్టిన తర్వాత ఎవరెవరో ఆ మహా గ్రంథాలలో చొప్పించి 
నట్టివేననీ నా విశ్వాసం. ........ ....ఈ కావ్యంలో రాముణ్ణి సంపూర్ణ మానవుడై న 
ఒక సోషలిస్టుగానే దర్శించాను” అంటాడు. అట్టా రాముని పా[తను కవి కొత్తగా 
వ్యాఖ్యానించినాడు ఈ కావ్యంలో. 


వేగుంట మోహన్‌ పసౌద్‌ రచించిన “రితి చింత (1969) లో జీవన 
తత్వం వ్యాఖ్యానించబడింది. మార్శ్మికత కారణంగా కావ్యం వెంటనే అర్థంకాదు. 
అభివ్యక్తి మార్గంలో దీని కొక [(పత్యేకత ఉన్నదని. 


కూడాల రామకవి పద్య విద్యలో ఆరితేరినవాడు. డానికి ఈయన “లేపాక్షి 
స్వప్న దర్శనము” (1970) చక్కని నిదర్శనం. లేపాక్షిలోని శిల్ప సౌంద 
ర్యాన్ని ఆధ్యాత్మిక భావనా క్తితో వర్ణించిన కావ్యమిది. దీన్ని పలువురు పండి 
తులు బవఖధా కొనియాడినారు. ఈ కవి ఇంతకుముందే భారతీయ ఆత్మతత్వాన్ని 
నిరూపించే “క ఎట్ల కథా విపంచి'ని వినిపించినాడు. 


ఉత్పల సత్యనారాయణాచార్యులు తన “ఈ జంట నగరాలు - హేమంత 
శిశిరాలు (1971) అనే పద్య కావ్యంలో హెదరాబాదు, సికిందరాబాదు జంట 
నగరాలలోని |పజా శీవితాన్ని నిశితమైన పరిశీలనా దృష్టితో వర్ణించినాడు. పద్య 
రచనా శిల్ప, ధవన్‌ తెలిసినవాడు. కవి దీన్ని క్రీడాభిరామం పద్ధతిలో 
రచించినాడు.” ద్రీన్ని హూ హైదరాబాదు వ దైనందిన జీవితం 


కనులకు కట్టినట్టుంటుంది 
శశాంక RON ఆహరి” (1971) లో సంఘజీవియైన మనిషి మనోభావాలకు 
అక్షరాకృతి క లిపించి నాడు. భావ సౌకుమార్యం ఈయన. గళనళ్లా ఉను . కపత్యే 


కత. ఇంతకుముందే ఈ కవి “నర్లూ. జమావా' ( 1954), శాగనత్రగి, (టక... 
కావ్యాల్ని పక్ష క్షటించి సు[ప్రసిద్లుడెనాడు. 


నాయని es “జన్మభూమి” గ 19/9) తగ్గను క్ల కన్న, ప్తుజమి తల్లిని ,.. 
కీర్రించే ఉత క్కృష్షమెన పద్య కావ్యం. కవి తన సృగ్రతాల్ని ' ఉవంకంచినా . 


xxxvili 


దీనిలో భారతీయ జీవన తత్వాన్ని మనోహరంగా వర్ణించినాడు. ఇది భౌతిక 
మానసిక. ఆధ్యాత్మిక స్థాయిల్లో జాతీయ జీవనాన్ని దర్శింది సాంస్కృతికంగా 
ఏకీభావాన్ని సాధించిన కావ్యమని కొనియాడబడుతున్నది. ఇదే కాక ఈయన 
“వెదనావాసుదేవము” “భాగ్యనగర కోకిల” వంటి కావ్యాలనేకంగా రచించినాడు. 


ఎస్వీ జోగారావు “పసన్న కుసుమాయుధంి (1978) చదువుతుంటే 
సుమనోజ్ఞ సుందర లోకాల్లో విహరించినట్లుంటుంది. బది చక్క ని పద్య కావ్యం. 
పద్యాన్ని హృద్యంగా రచింపగల శిల్పి జోగారావు. 
కొత్తపల్లి సత్యశ్రీమన్నారయణ “వెలుతురు పిట్టలు" (1974) అనుభూతి. 
సాౌం[దత వెలార్చిన అందమైన కావ్యం. కవి లోతైన భావుకుడు. 
జ | = | 
గుంటూరు , శేషేంద్రశర్మ. “నాదేశం. నా (పజలు’ (1975) ఆధునిక 
ఇతిహాసంగా చెప్పబడింది. అభివ్య క్తిలో, ఆలంకారికతలో, వస్తువిన్యాసంలో క్‌వి 
తనదైన వ్యక్తిత్వాన్ని ము(దించుకున్నా డు. విప్లవ భాషావిధాతగా పేరుగన్నాడు. 
ఈయన “కవిసేనమేని ఫెస్టో' (1977) పేరుతో ఆధునిక కావ్యశాస్త్రాన్నికూడ . 
రచించి నేటి యువతరాన్ని ఆకర్షిస్తున్నాడు. పద్యాల్లో, వచన కవితా పకి. 
యలో :కావ్యాలనేకంగా రచిస్తూ ' సమకాలిక తెలుగు కచికారంగంలో శిఖరాయ 
మానంగా వెలుగుతున్నాడు. - [కొం[గ్రొత్త. (ప్రయోగాలతో కావ్యభాషా . స్వరూ . 
పంలో మార్చు తెస్తున్న ఆధునిక వాగ నుశాసనుడు శేషేం[ద. 


"ఈ దేశంలో ఒంగేబానికి ఒంగి సలాంచేసేవాడు పుడుతున్నాడు జాగ త్త! 
ఈ అక్షణం తలయె త్రిందంటే ఆకాశంలో తోకచుక్క. పుట్టిందన్న మావే ui 


అన్న పంక్తులు లోక తం| తాన్ని సూటిగా ఘాటుగా వ్యక్తం చేస్తున్నాయి. 


ముదిగొండ వీరభ్యదమూర్తి “వందేమాతరం” (1977) స్వాతంత్య 
సల్మగామ చరిత్రను మొదటిసారి కమనీయ కళాఖండంగా తీర్చిన మహాకావ్యం. 
ఇది 16 ఖండాలలో సాగి [పతి పద్యంల్లో దేశాభిమానం" ఉట్టిపడుతుంది: శావ్య 
మంతా, జాత్రీయతా భానదీ ప్తితో _ నిండింది. ' జాతి .పధర్శించిన, త్యాగనిరతి, 


॥ అలాట్‌ 2 
యక్‌ Mast అయిన్‌ స్తే 


స్ట క్‌ 
ల ల మయిన లు 


తమ. దీనిలో ఒట్టు పులకరించేట్లుగా వర్తెంపబడీంద్లి. ' 
వీక్తళాస్సూర్తి దీనిలో ఒట్టు పులకరించేట్టుగా వర్ణింపబడింది. 


XXxXIX 


“* ఈళభ కికి మించిన దేశభక్తి 
వ కికి దగిన యాత్మీయశ క్తి 
యాత్మళ డ్రి కికి దోడుగ నాధుపికత 


రక్తి యవి యొప్పునాడె భారతము ము క్రి” 


వంటి సందేశాత్మకములై న మాటలు జాతికి శిరోధార్యములు 
ఇం|దగంటి హనుమచ్చాన్రి '“కిర్తితోరణము' (1975) కాకతీయుల 
జార్మితక జొన్నత్యానికి, వాళ్ల క్ల కళావై భవానికీ చేసిన ముత్యాలపందికి. సుమనోభి 


రామంగా అల్లిన పద్యకావ్యమిది. 


. ఈయన ఇంతకుముందే 'దశారామంి (1949) కావ్యరచన చేసి ధన్యుడై 


“ పాణంబై నది తెల్లుగడ్డకు, ధరా పాలంబమౌ వీ తెలం 
గాణఇంబందున జాయిరప్పయును మాటాడున్‌ మనసిచ్చి, ది 
న్నాణంబై న కవిత్వ సంపదల కన్నాకై Dua 
వోణీకీ ర్రిత వె భవంబగుచు వెలున్‌ నాటికిన్‌ నేదికిన్‌ * 


వంటి పద్యాలు చదువుతుంటే పురావై భవం కనులకు కట్టి ఒడలు పులకి 


మాలా 


నాయని కృష్ణకుమారి “అగ్నిప్కుతి” (1978) అనుభూతి సాంద్రత, 


బహ సమంగా గ ఇక్షుఖండం. 


తట చం్యదమౌళి * “రిలలు వికసిస్తున్నా యి (1979)లో నూతన అభి. 


వ్య క్రితో అనుభూతులకు రూపక ల్పన మ. నేటికి ఈయన అనుభూతి కవి 
తలు వెలారుస్తున్నా డు. మంచి భావుకుడు. ఈయన ఇంతకుముందే స సంఘ చె చైతన్యం 
్రతిఫలించే “ది పశిఖ” న. రచించినాడు. 


ఇస్మాయిల్‌ కూడ .ఇదేకోవకు చెందిన ' అనుభూతికవి. ఈయన (వక తినీ, 


(పపంచాన్నీ దర్శించే తీరు విశిష్టంగా ఉంటుంది? ఈ కవి “చిలుకలు వాలినచెట్టు* 
(1980) అందుకు నిదర్శనం. ఈతగిడే “ఇటు నా ఆదర్శం అన్న కావ్యంకూడ 
గణనీయమై ది. సూక్ష్మ పరిశీలనాదృష్టి, పదచి[తరచన ఈయన (పత్యేకత., 


xL 


వానమామలై జగన్నా ధాచార్యుల “ర తురామాయణంి (1980) డక 
విశిష్టమైన పద్యకావ్యం. దీనిలోని [పతి పద్యం ఒక రసగుళిక, కథ రామాయణా 
నికి పతిబింబంవంటిది. ఇక్క_డ రై తురాముడు కథా నాయకుడు. తెలంగాణా 
పల్లెజీ వి తానికీ కావ్యం నిలుపుటద్దంవంటి ది. తెలంగాణా విముక్తికోసం సాగిన 
పోరాటం, రజాకారుమూకల దురాగతాలుకూడ ఈ కథతో ముడివడి ఉన్నాయి, 
ఈ కవి వరదాచార్యులకు సోదరుడు. మడికొండకు చెందినవాడు. 


ఆలూరి బైరాగి “ఆగమగీతి' (1981) కావ్య సౌందర్యాన్ని స ఎతరించు 
కున్న చక్కని కవితాసంపుటి. ఆంత శ్చెతన్య విలసనంతోకూడిన మానవ మనో 
భూమికలలోని వివిధ దశల్ని చితించే కావ్యమిది. ఈయన ఇంతకుముందే 
“నూతిలో గొంతుకలు” (1978) “చీకటి నీడలు” (1978) [పచురించి ఆధునిక 
తెలుగు కవిత్వానికి కొత్త అభివ్య కక్తిని |పసాదించినాడు. 


తుమ్మపూడి కో టేశ్వరరావు 'కుమారభారతి'(1981) పద్యకావ్యం రచించి 

నాడు. కావ్యవస్తువు వివేచనాత్మకమై భారతీయ ఆధ్యాత్మికభావన ఆధునిక చెత 
న్యంతో వ్యాఖ్యానించబడింది. ఎన్‌ .టి.జ్ఞానానందకవి “పిల్లన గోవి" (1982) పద్య 
కావ్యంలో సామాజిక దురన్యాయాఐ గూర్చిన సంవెదన కనిపిస్తుంది. ఈయన 
ఇంతకుముందే “ఆ[మపాలి' పద్యకావ్యం రచించినాడు. మురయా రచించిన 
“శిల్పి” (1983) పద్యకావ్యం కవి క ళాత్మకదృష్టిని (పదర్శిస్తున్నది. పేర్వాళం 
జగన్నాథం “వృషభపురాణం' ( 1984) అనే _అధివ్షేపక కావ్యంలో రాజకీయ 
దుర్నీతిపె సాంఘిక దుర్వ్యూవస్థ పై వ్యంగ్యోత్మకంగా దాడిచేసినాడు. శేషేంద 
తన రచనలనన్నింటిని పునర్వవస్థికరించి “ఆధునిక మహాభారతం' (1985) 
పెరుతో (ప్రకటించినాడు. దీనిలో ఆధునిక చేతన, ఆధునిక అభివ్య క్తితోపాటు 
శిల్చమూ చక్కగా సమన్వయాన్ని పొందినాయి. “సంపత్‌” (కీ.శే. శంఖవరం 
రాఘవాచార్యులు), రచించిన ' 'విశ్వనాథవిజయము” (1987) ఆంధుల సాహస 
జొదార్యాలతోపాటు దేశభక్తిని చితించే పద్యకావ్యం. వ్యక్తి వ్వైతన్యం సమాజ 
టై తన్యంగా | పరిణమించడం దీనిలో చక్కగా వర్ణించబడింది. స్ముపసన్న 
శ తాంక్వర్ల. (1287) శ్రీ ఆర విందతత్వ దర్శనానికి. కళామయ వ్యాఖ్యానం, 

'అనందచేతన గురించిన ఆశ్వేషణ దీనిలో కనిపిస్తుంది. a స 


లే 
ear ॥౯ గాం ‘ ॥ గ్ర 
(టో ॥ | ఖో 1 డు | | న 
జ శ్ర ఎక Dd ట్‌ 1 న్‌ | ' | 
vite 2h a ke [1 ra (1 స a 3 
oy hae “వాట్ట a స్త (| నె జ్‌ ' చ ms అ శో 4 Ce wy ; 
rt Ah OE, న వా | అ Paty J థా wre 
సతీ నం ॥ ఫ్‌ p 23 స 1 న్‌ el ton డ్‌ 4 Mees) లో ! గ LE 


En a 1 

ల్‌ వాత + | we yak it | 
pa oa m= || x 
పితరో! కతా. గ రాన? ..! న J కే వ పళ ఇ, | ఇ నో 
స కం, టప. సవల న. డే h bh స. ట్‌ 
వలనా «ti ord we, గ శక! వం! గ్‌ లో | డే. J ¥ అక న 1 న 
గా ఇ ॥ గ లీ ' | ra) ॥ ల 
Eh Fhe : bel చ Di Ta Fk a We ఛ్లీ 1 Ge tye క 70 స్‌ bat at Fn | లూ కా ల్‌ శ wu Wig TT CES ig 
a ॥ 
Aa He a HE | ' ॥ వా | ae జీ స J ar 
' ల బి కచ Aes o 





uw 
Fe కీ 
/ శ 
స. 


XxLit - 


సుందర సుమధురకావా లెన్ని ంటినో నేజికి రచిస్తూ bas _పభావితం 
చేస్తున్న బోయి భీమన్న, తుమ్మల, దాశరధి, సి.నారాయణరెడ్డి, శేషేం్యద,కాళోజీ, 
సోమసుందర్‌, ఆజంతా, కరుణశ్రీ వంటి వాళ్ళెందరో ఉన్నారు. కరుటూరి సత్య 
నారాయణ వంటి వాళ్ళు బౌద్ద వాజ్ముయంనుండి వస్తువును సీషకరించి బుద్దుని 
సందేశాల్ని కళామయంగా వినిపిస్తున్నారు. చాలారోజుల్మకితమే వి.వి.ఎల్‌.నర 
సింహారావు “ఆనందభికువు రచించి రసానందంతో కూడిన కావ్య సందేశాన్ని 
విసిపించాడు. విశ్వనాథ వెంకటేశ్వర్లు “కాలింది పరిణయం” రచించి భారతీయ 
ఆత్మధర్మాన్ని ధ్యనింపజేసినాడు, బెళ్ళూరి (శ్రీనివాసమూర్తి, నండూరి రామ 
కృష్టమాచార్య, ఊండేల మాలకొండారెడ్డి, వేముగంటి నరసింహాచార్యులు, ఆందె 
వెంకటరాజం, ఆచార్య తిరుమల ముర రామారెడ్డి వంటి కవులెందరో సమ 
కాలిక సమాజస్పృపతో ఆధునిక తా ముద కలిగి పద్యకావ్యాలల్లుతున్నా రు. 
డుం శివారెడ్డి, పల్లా రామకోటాచార్యు, బీలా జంగయ్య, సంపత్కుమార, ఎన్‌. 
గోపి, వసునందన్‌, మిదియాల రామకృష్ణ, ఎక్కిరాల కృష్ణమాచార్య, పరిగి 
రాధాకృష్ణ, మ్‌ ఈ. కృష్ణారావు, రంధి సోమరాజు, అఆద్దేవల్లి రామమోహనరావు, 
ఎల్లోరా, ఇం[దగంటి శ్రీకొంతశర్మ వంటి కవుల్లో నన భూతితో కూడిన 
భావుకత కనిపిస్తుంది. వీళ్ళంతా సమకాలిక యుగధర్మాన్ని తమ రచనల్లో (పతి 
ధ్వనింపచేస్తున్నారు. 

ఇట్లా సంపదాయం విచ్చిన్న కాకుండా దేశీయతా స్పృహాక లిగి, సామా 
జిక చై తన్యస్సూ ర్తితో' కళామయంగా కావ్యరచన చేస్తున్న కవులింకా ఎందరో 
ఉన్నారు.ఇక్కడ నా ఓపినంత మెరకు నాకు తెలిసినంతవరకు సమయ సందర్భాల 
పరిమితికి లోబడి కొందరి కావ్యాల్ని మా|తమే సమీక్షించగలిగినాను. మిగతా 
వాళ్థునందరిన్నీ, ప్‌ డ ఉడాహరించలేకపోయిన నా ఆశ కతకు కంతవ్యుణ్ణి. 


ఆధునిక తెలుకు కవితావికొనం ఖార తీయత, దేశీయతామ్ముదను సంతరించు 
కొని అవిచ్చిన్నంగా కొనసాగుతూ వస్తున్నది. ఈ ముకై మ్రైసనంవత్సరాలకావంలో 
భిన్న ధోరణులు, భిన్న రీతులు, వస్తువె వె విధ్యంతో కూడిన రచనలు [నేవ ర్తి ర్తిల్లినా.. 
కిఖ్రపో పేకొత్కప్‌త భడ్‌ భజింపబడుతున్నది. అది జాతి మనుగడను శాసించే స్వభర్మ అ 
స్యకియమైన జీవికాదర్శం. _సం[(వదాయ. జకం చడానికి. జరిగిన (శయ 
త్నాలు భారంగా దెబ్బతిన్నాయి. "ఈ ఆటువోటుల్ని డగ ఎ wir 
తెలుగు కవితా పస్థానం సాగిపోతూనే ఉన్నది. ను వాకిళ్ళు | తరచి తుం 
ఈ నవయుగోదయాన్ని స్వాగతిద్దాం. 


ఈ సంకలనంలోని వ్యాసాలు ఇదే" విషయాన్ని, నృృష్టుం. జేస్తున్నాలుం. 





xLii 
IV 


ఈ సంకలనంలో మొత్తం 18 వ్యాసాలున్నాయి. వాటిలో గత ముప్పై 
సంవత్సరాలలో వచ్చిన ఆధునిక తెలుగు కవితా పస్థానం గురించి 
వివరంగానూ, అంతకు ముందున్న కవితా స్థితి గురించి స్థూలంగానూ వ్యాఖాళ 
నించటం జరిగింది. కవితారంగంలో (పవర్తిల్లిన వివిధ ధోరణుల తీరుతెన్ను ల్ని 
స్వరూపస్యభాల్ని, వాటి తాత్వికతనీ వ్యాసక రలు సా సాధ్యమైనంతవరకు నిషా 
శ&కంగానే అన్ని దృక్కోణాలనుండి అనుశీలించినారు. ఐతే వాళ్ళకున్న సమయ 
సందర్భాలు చాలా పరిమితమెనవి. అందునా ఆధునిక తెలుగుక విత్వాన్ని మొత్తం 
ఆంచనా వేయడమం టే సాగరాన్ని కొలువడంవంటిచి. నక్ష[తాల్ని లెక్కించడం 
లాంటిది. అందువల మా ఈ [ప్రయత్నం సమ్మగ మైందని చెప్పజాలము. 
సమ్మగతను సమీపించాలన్న దే మా ధకయం, ఎవరెంత చెప్పినా సమ్మ గతకు 
సమీపంగా వెళ్ళగలుగుతారే తప్పు, దాన్ని చేరుకోలేరన్న ది నిర్వివాదాంశం. ఆయా 
సాహిత్య సంస్థలు, పరిశోధకులు, పండితులు మునుముందు ఆధునిక తెలుగు కవి 
త్వాన్ని సరియైన విధంగా మదింపు చేసి, దాని స్వస్వరూపాన్ని దర్శించటంలో 
ఈ వ్యాస సంకలనం కొంతైనా ఉపకరిసే మేము ధనులం. ఇక ఆ వ్యాసాల్ని 
క్షుప్తంగా సమిక్షిసాను. 


ఆర్‌, ఎన్‌, నుదర్శనం, “సాహిత్యము : ఆధునికత” అన్న వ్యాసంలో, ' 
ఆధునికత గురించి నిఠర్వచిస్తూ- “భారత జాతీయ పునరుజ్జీవనంలో పధానపాత 
వహించిన" రాజారామమోహనరాయ్‌ (|బహ్మ సమాజము ), దయానంద నరస్వతి 
(ఆర్యసమాజము), రామకృష్ణపరమహంస వివేకానందులు (అ అనుష్టాన వేదాంతము), 
తిలక్‌. (గితారహస్మము), గాందీ (సత్యాహింసలు), [పభృతుల ఉద్యమాల 
స్వభావాన్నీ ' “పరిశీలించిచూశే క్ష తేటతెల్లం అయ్యే సత్యం ౬కటి ఉన్నది, వ 
సంస్కృతి. మన జీవన. విధానం మీద చూపిన ప్రభావం సంక్షోభానికి (Crisis). 
_చారెఫ్రీప్తే, “దానిని సవాలుగా(Challenge) తీనుకొని ప్రభవించిన పై పె ఉద్యమాలు . 
(పత్మిక్రియగా, {Response). కనిపిసాయేతప్ప, పాశ్చాత్య సంస్కృతిని పుణికి. 
.వళ్ళుకొని, భా సంస్కృతిని ఊచముట్టుగా కోల్పోయిన . పరిస్థితి కని. 
పేంచడదు . - ఇలా పరిశీలిస్తే “ఆధునికత” అంటే పునురుజ్జీవన వేత క్రియ" 
‘{Respomg of rejuvenation) ఆనీ, ఆది జాతి. సంస్క్య్యుత్‌:. భూమిక ల్ని 


xLiii. 


పున ర్దరించడమనీ (Rediscovery of the cultural bases) అవగాహన 
అవుతుంది” అన్న మాటలు గమనించదగ్గవి. ' 


గుంటూరు శేషేం[దశర్మ తన “విప్రన కవిత్వము : సాహిత్య విమర్శ”. 
ఆనే వ్యాసంలో ఏది విప్పవకవిత్యం ఏది సద్విమర్శ అనే ఆంళాల్ని వివరిస్తూ-- 
“సద్విమర్శకుడు వస్తువును ఆలంకార పు కిటికిలో నుంచి చూసాడు. పాడి పొడిగా 
బూరువా, దోపిడిదార్పు, పీడిత పజలు, శ్రామికవర్గం, సెటుజడిడారీవిధానం వగే రా 

(= C3 a రు శ 

జార్గన్‌తో ఊకదంపుడు ఉపన్యాసంలా దున్ను కుంటూ నములు వర్గచె తన్యంలో 
నుంచే నిత్య జీవనాంతర్గత నిర్విరామ పోరాటాలు వ్యక్తిగతంగా ఏర్పడుతాయి. 
ఈ పోరాటాల్లో నుంచి పుళ్లు విప్రవకవిత్వం పార్ట్మిపచార కచిత్వంకంటే ఆత్యంత 
శ కిమంతంగా ఉంటుంది” ఆన్న మాటల్ని మనం గమనించాల్ని ఉంటుంది. 


నోమునుందర్‌ తన “అభ్యుదయ కవిత్వంలో (పమాణాలూ, పరిణా 
మాలు” అన్న వ్యాసంలో- “ఇరవయ్యో శ తాబ్దపు నాలుగో దశాబ్దంలో ఆవిష్క్బ్బృూత 
మైన అభ్యుదయ సాహిత్యోద్యమానికి పునాదులు బలంగా 1880 సంవత్సరం. 
లోనే నిర్మితమయ్యాయి.... .... ఆతివేల (పగల్భంలో, ఆట్టహాసం చేసిన దిగంబర, 
ఉద్యమం ఐదెళ్లయినా [బతకకుండానే కన్నుము*సింది.., ..... విరసం ఒక సాహిత్య 
ఉద్యమంకన్నా నక్సలె ట్ల కరోతు సాహిత్య ఉద్యమంగానే హృదయ లక్షణాన్ని 
నిర్ధారించుకుంది ప అభ్యుదయ రచయితల ఉద్యమం తెలుగు సాహిత్యాన్ని 
సంపద్యంతంచేసిన ఊ_తమ కావ్యాలను సమర్పించి - యావదాం[ధ సాహిత్య 
జీవుల పైనా విశేష పభావం కలిగించింది. రచయితల ఆలోచనా రీతిలో (ప్రబల 
మైన మార్పులను రూపొందించింది. ఆభ్యుదయశీల ఆలోచనాధారను దాదాపు జాతి 
జీవనాడిగా మార్చింది” అంటున్న మాటలు గమనార్హం. 
_ డి. రామలింగం “అభ్యుదయ కవిత్వం; పరిణామ దశలు; ఆంత స్తత్వం?7 
అన్న. వ్యాసంలో. “ఆధునికాం[ ధ సాహిత్యంలో వచ్చిన అభ్యుదయ కవితా 
యుగం కవులకు అభివ్య_క్తి విషయంలో ఆపారమైన అవకాశాలను గోచరింపజేయ ' 
డమే కాక వచన రచయితలకు కూడా వారి కర్తవ్యాన్ని సూచించింది. తరువాతి. 
వారికి మాతృభూమి వంటి దీ యగం” అన్న: మాటలు సరిశీలించదగినవి. , 


xLiv 


అనుమాండ్ల భూమయ్య “సాహిత్య ' ఉద్యమాలు” అనే తన వ్యాసంలో. 
“అభ్యుదయ, విప్పవ కవిత్వాలకు రష్యా, చైనా దేశాలలోని రాజకీయాలు భూమి' 
కలు. ఆంతమ్మాతమే ఆయితే పరవాలేదు. కాని ఆ దేశాలలోని రాజకీయ ఆర్థిక 
సంచలనాలకు స్వాభిమానాన్నీ స్వధర్మాన్ని తాకట్టు పెళ్లు స్వభావం కలవి.... .... 
మార్కెిజం (పభావంతో వస్తువుకే ప్రాధాన్యం పెరిగి, కళాత్త్మక విలువలు 
లోపించడం అభ్యుదయ కవిత్యంతోనే మొదలయింది. విప్రవ కవిత్వంలో 
ఆ లోపించటం మరింత పెరిగింది.... ........ అకవితా రూపంలో కవితా రంగ 
పువేశం చేసి ఒక అలజడిని, అరాచకాన్ని సృష్టించడమే సీం ధ్యేయమైనట్లు వీరు 
(దిగంబర కవులు) (పకటించిన మొదటి సంపుటి మొదటి ఖండిక “ఆత్మయోని'”ని 
చూస్తే తెలుస్తుంది.” అన్న వివరణ |పత్యేకంగా గమనించదగింది. 


కో వెల సుుపసన్నా చార్య “వర్తమాన కవిత్వ దర్శనము” ఆన్న తన 

వ్యాసంలో “దాదాపు నూటయాభై సంవత్సరాలనుంచీ కొనసాగుతూ వచ్చిన 

భారత జాకీయ పుసరుజ్జీవనోద్యమం ఆగిపోయిన శ్లే కనిపించినా, జాతి అంతర్హత 

చె తన్యంలో అంతర్వాహినిగా Ma వస్తున్నది.... ete ఏడ్లో దశకం 

నుక ఒక ట్రై రెండుసార్లు చీకటి వర్షం కురిసింది. కవిత్వం పేర ఆనీ సలాన్నీ 

జుగుష్పనూ సమకూర్చిన దిగంబర క! వచ్చిన దారినే వెళ్ళిపోయారు.... 

ఈ వర్షం (విష్ణవ కవులు) (క్రమంగా సాహిత్యాన్ని రాజకీయ ప్రసవశొలల్లో' 
మం|త్రసా నిగా మార్చివేసిన అరశం సృష్టమవుతుంది తప ఈ విధంగా ww | 
వాదమూ, విష్టవ వాదమూ తెలుగు సాహిత్యంలో ఒక |పతిభారాహిత్యానికి మూడు 

దశాబ్దాలు ప పట్టం కట్టాయి . ... ఆధునిక కవితకు రసలోక ద్వారాలను నవ్య 

సంప్రదాయ జ తెరచి గొప్ప ఉపకారం చేసిందని చెప్పాలి” ఆన్న మాటలు 

న. 


వడలి మందేక్వరరావు “నవీన వబంధమలు” అనే వ్యాసంలో - 

“రాణా. (పతాపసింహ 'చర్మితొనుంచి “బె “పోతన 'చరి[తము' వరకూ “ఆంధ పురా 
ఇమ” "నుంచి “వందేమాతరం” వరకూ వచ్చిన కాహ్యలనూ, “హేమమాలిని' 

య యం భారతి” వంటి కృతులను చూచినప్పుడు యం కాన్‌ "పద్యకావ్యం కాని 
ప రల ంరరింటి న. క్ర మం. .వెనుకటే- న. 





xLv 


ఉంచి. విరెకి శృంగారం [పధానమైన రసం కాదు, జ 2. మాతృదేశానికి 
పారతం[| త్యం నుంచి పిహమాచనాన్ని నాధించడం, గత కాలపు ర్తి (పతిష్ట 


G 


ఏరికి ముఖ్యమైనవి. అందుచేత ఏరను, ఉత్సాహము ఎక్కువ చోటు చేసుకుం 
టాయి” అంటున్న మాటలు వివేచింపదగినవి, 


వి. వి. ఎల్‌. నరసింహారావు “నవ్యకావు దృక్పథం' ఆన్న వా! 
క్‌ ఇ ౯ ~ తీ 
మైకో ఫెల్మింగ్‌ నాధనాలు సమకూరిన తరువాత [గం 

అర అగా న్‌ ణా ఏ కి జకిణ ౧ గాచి అ sf 3 5, 
పు_స్తకాలన్ని ర్త చిన్ని పెర్టులొ ని మె కోఫిల్ముళ్లి కి ఒదిగిపెతు. ఇటు అనంతకవితా 
భావన ఆద్భుత (పణవనాదంలో ఇమివిపోవచ్చు. ఆఅటువంటిద* ఒకటివచ్చి, అదే 
నవ్య సం్యవదాయంగా పరిణతమెతే ఆశ్చర పడ నక్క_రేదు. సాహిత్యం, పెకా 

జ శ ర ౭ bn] 2 ch 
లజీ, క మ్యునికేషను-ఆస్ఫీ కలిసి రేపటి కవిత్వాన్ని కాస్త్రశిశువుగా రూపొందించినా 
ఆబ్బుర ం౦లెదు. ఆ చిన్న లిప్పదికే ఏమైనా మనిషికోనం నవ్యత్వ 
'మానవత్యాలు కవిత్వాన్ని ఆంటి పెట్టుకొని వుండక మాతం తప్పదు” ఆంటూ నుడి 
విన మాబలు కొత ఆలోచనలకు పునాదుల వంటివి. 


ఇ 


G6 
th 
గనే 
36 
(| 
ర్‌ 
b 
ల 
ఇగ 
q 
& 
a 
2 
Fes 
| 
(| 
x 
శో 


పోఇ ఠి అయే జాకి 
కఎథం” అనవ్యాసంల్‌ 


(శ 


“సమాజంతో ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక సంఘర్షణలు (ప్రధా 
నంగా ఉన్నంత కాలం అభ్యుదయ కవిత్వం |పధాన కవితా ధోరణిగా ఉండక 
yf a జన ఆత అట ఇళ ed అగి కును ల 
తప్పదు పే మార్క్సిస్టు పునాది లేకపోయినా సమ సమాజ దృష్ట్యా (పగతి 
కవిత్వం రాసేవాళ్ళందర్నీ అభ్యుదయ కవులనే అనాలి” అంటున్న వాక్యాలు 
ఆలోచింపడగినవి. 


ఇం|దగంటి శ్రీకాంతశర్మ “మానవతావాద దృక్పధము-సామాజిక 
చైతన్యము”అన్న వ్యాసములో - “మానవతావాదం,సామాజి3 చై తన్యం ఆనే పడ. 
బంధాలకు ఏర్పడిన చట్టాలను వ్యతిరేకిస్తున్నా ను. ఒకానొక రాజకీయ ఆవగాహన 
మాతమే సంకీర్ణ సమాజంలో మనిషిని ఉద్ధరిస్తుందనే ఆలోచనను వ్యతిరేకిస్తు 
సమాజంలో నివాత దీపమై కాపాడవలసింది మానవత్వమనీ 


న 
రాపంలో కేతనాలెత్తినా అది మంచి కవిత్వమనీ. [పతిపావస్తున్నాను” 


xLvi 


అక్కిరాజు రమాప3రావు తన “అధిశేపక కవితో వ్యాసంలో న్‌ 
కవిత్వం కసిని పెంచి వర్గకలహాన్ని బోధించి సంఘాన్ని సాధించే దేమీ ఉండదు. 
సంఘంలోని ఆలోచనాపరులను ఆత్మావలోకనం చేసుకోగ లిగేట్టు చేస్తే అంతకన్న 
కవిత్వం సాధించగల పరమార్థం ఇంకొకటి ఉండదు..... అభ్యుదయ కవిత్వం 
తరాషత ఆధునిక ఆలుగుసాహిత్యంలో కవితాధోరణి ఒక కొ త్త మలుపు మళ్ళింది. 
ఈ దేశపు సామాజిక జీవనాడిని చైతన్యవంతం చెయ్యడం, దేశీయమైన సాంస్కృతిక 
విలుపలను బలపర చడం, _పచారం క ఈ కవులు తమ కర్తవ్యంగా సిక 


44 


రించారు. “చేతనావర్తి కవులుగా తమ [పయత్నం తాము చెశారు" అంటున్నారు. 


మాదిరాజు రంగారావు “| వజానామ్య కవిత్వం” అను వ్యాసంలో జ 
“| వజాసారమ్మ కవిత్వంలో సామాజిక స్పందనతో పాటు వైయక్తికమైన 
అన్వేషణము* ఉంటుంది. సమష్టి మదియు వ్యమ్షి స్థాయిలో ఉండే భేదాన్ని 
గుర్తిస్తుంది. వైవిధ్యాన్ని అనుమతిస్తుంది, కళాత్మకతను భంగంచేసే లేదా 
తక్కు_వచేసే స్థితి రానీయదు. సమాజంలో సమభావాన్ని సృజిస్తూ, [పగతికెంత 
పోత్సాహముంటుందో వ్యక్తి వికాసానికి ఆంతటి అవకాశం ఉంటుంది. సామాజిక 
చె చైతన్యం వ్య క్తిపె ఎంతటి (పభావాన్ని నరపుతుందో ప్రయ కిక (పేరణ కూడా 
సమాజంపై ఆంతే గుణాత్మకమైన స్థ సితిని నెలకొల్పుతుంది” అంటున్నారు. 


తంగిరాల వెంకట సుబ్బారావు “భాషాతై లి”పె రాసిన ప్యాసంలో - 
“పాదీనకాలం నుంచీ మూడు భాషాశైలులున్నాయి. (1) నన్నయ మొదలు 
పెట్టిన మార్గా లి (8) పాల్కురికి సోమనాథుడు, తిక్కన మొదలుపెట్టిన దేశిశై లి 
(శ) (వజా  కవిత్యంలో ఉన్న జానపదశై లి. 20వ శతాబ్ది కవిత్యంలో కూడ 
ఈ ముడు. శె లులే (ప్రధానంగా కనబడుతున్నాయి, ఈ మూడింటిలోనూ నః న్నయ 
మార్ష శె లివే "ఈనాటికీ పె చేయిగా ఉంటె... 4 11వళ ' తాబ్బంలో ననా య. 
ఏర్పరచిన ఆ శైలి 20 వ శతాబ్ది నాల్గవ పాదంలోని శేషే్యద దాకా క. 
తూనే ఉంది. దానీనుంచి సట ఉం [ప్రయత్నించిన ఏ కవీ యింతవర 
కృతక కృ త్ముడు కాలేదు” స మాటలు పత్యేక ంగా గమనించదగినని, 


ఎం. కులశేఖరరావు తన “ఆధునిక కవుల వై వై చితి” అన్న వ్యాసంలో. 
“ఈనాడు చాలమంది 5 రవులు అనేక విధాలైన కవితలు. చెలాయిమ్తుక్షార్ష రు... స = 


xLvii 


వికెషమెమంచే చచి తిలాంట చిన్న కవితా గుణాలు కూడలేని ఖండికలు "ఇ 
అనంతంగా ఉన్నాయి, వానెని మనం ఒమర్శించడం కష్టమె. కార ఐమేమంటే 


విశృంఖలంగా, నినాద పాయంగా ఇది ఉఊండడడంచెత వీటని మనం ఏ పరిధిలోనికి 


(గహించలెము” ఆంటున్నారు. 


కంబంధించిందిమ్మాత మె. తెలుగు కవిత్వం న్నిదపొతుండిన 

(1956-665) కాలంలోనే తిలక్‌ 
తమ కవితా ఖండికల, రచించారు.... .... అభ్యుదయ యుగం తర్వాత ఆధు 
న్ని సమకూర్చిన కవివర్గాలలో చేతనావర్తం కోవ 


జో 


న 
అను (ప్రముఖంగా చెపంకవోవాలి.... .... ఏ కవితావాదాసనికి దెంగకుండా మానవ 
కొ 


వి, రుక్మిణి, కో 


భావన” అనే వ్యాసంలో జ 


eA 
& 
gE 


జాతియ భావనకు సంబంధించి 
వసువుతో. రాజకీయమెన ఆంళాఐ 
వాయన మాలు 
అజా 


(పత్యక్షంగానో, పరోక్షంగానో జాతిని చె తన్య శిఖరాలపై సలిపే (పయత్నం 


బ్‌ 
Lc 
3 గ 
a 


స్థితులతో అనేకం ఎప్పటికప్పుడు 
జేశాయి” అంటున్నారు. 


కోవెల సంపత్ఫు.మారా బార్య శన వ్యాసం “ఆధునిక 


క విత్యం:ః 
దేశీయత”లో ఇ “తెలంగాణా ఉద్యమం తరువాత అభ్యుదయ కవిత్వం _స్తజ్ఞమయి 


బోవడంతో, మొత్తం తెలుగు కవితా రంగమే స్తజ్జమయిహోయిందన్న (శాంతి 
కలిగించడానికి విశేష [ప్రయత్నాలు జరిగినయి. కాని నిజానికి దేశీయతా నిష్టంగా 
సాగే సాహిత్యంలో స్తబ్బవ రాలేదు. 1950 నుంచి చూచినా దేశీయతా భావ 


ప్రై 0 


కావ్యాలు వచ్చినయి” ఆంటున్న వాక్యాలు ఆలోచనాత్మకాలు... 


చె రం 


ns శని చి 
భూమికతొ అనెక 


3 


జి. వి. న్నుబహ్యాణ్యాం తన'వ్యాసం _ “అనుభూతి కవితావాదం”లో, 


“అనుభూతి Ue తకోసం సాహిత(ం ఉదమించడ మే యుగధర్మం. 
ఆధునికాం[ధ సూప్‌ ా తంలో నవ్యకవిత్వయుగం విభి; a _(ప్మకియలద్వారా అనుభ 
వాన్నీ సాధించింది. భావకవిశ౭యుగం వివిద (పవృత్తులతో అనుభవాన్ని 
సాధించింది. భావకవిత్వయుగంలో భాసించిన వైవిధ్యాన్ని ఏకోన్ముఖం చెయ్యా 
లసి విశ నాథ (పయత్నించాడు. మహాకావ్యం [వాళాడు, నవ్యసం| పదాయయుగం 
ee నడిచింది. అభ్యుదయ కవిత్వ చైతన్యం. &కంగా అనుభూతిని 
సాధించింది. అందువలన సమ మ్మ గానుభూతికోసం అనుభూతి కవిత్వం ఆ యుగం 


లోనే బలంగా తలె తింది. ప. సంతరించుకుంది. విగంబల కః స గఅల్‌ అను 


భూతికి తావులేదు. విప్టవ హైవితగంలో అనుభూతికి వతిరేకతతూడా వాఇపించింది 
ల థ్రీ 
స J పి. కలో నూ ది ? చ జ క a చున్‌ Gren 
దానితో అనుభూతి కవితావాదం స్యయరక్షణకెకాక సెర్రయ ఉద్యమవ్యా పికిరూడా 
కంకణం కటుొని . కదనానికి సిదమెఎది.  'కవితం౦ంలో సమ్మగ సామా 
ఈం QD Pn) 

ట్‌ B=] Cd ఇ x Ment చ iz (01 శ 

జికొనుభ వాన్ని గ! అత్యంత ఆధునిక సాహిత్య స్పృహతొ చేసు | 


/ ప. అనుభూతి కవితావాద౦” అంటున్నారు, 


అటి 


ఇది నేటి తెలుగు కవితాస్థితి. అది జాతీయ జీవన తత్వాన్ని తరతరాలుగా 
ఈ దేశం పోవిచేనుకుంటూ వస్తున్న ధార్మిక స్వభావాన్నీ సంతరించుకొని కవుల 
గుండెల్లోంచి ఉబికివస్తున్న ద. దేశీయత భూమికగా ; సాంస్కృతిక వారస త్వాన్ని 


ప 


మోసుకుంటూ (ప్రజల శీవనాదిని స్పందింపజేస్తున్న ది, వికృత చేష్టలతో జాతి 


a 


=ంస గతిక న సంపదను విధ్వ్యంసరచేసే (పజల జీవన (స్రవంతిని, విచ్చిన్నంచేసే 
దువ్పి యత్నాలు i కశార్ర గంలో కూడ _అనుమతించదగినవి. కావు. మానవ 
i జాతి. సమ్మగ వికాసంకోసం సర్వజన సంకేమాన్ని కోరుతూ కళాత్మకంగా, 


కమనీయంగా, - భౌలిక-మానసిక-సామాజిక- -ఆధ్యాత్మిక రంగాల్లో (ప్రగతిని 
కోరుతూ. కవులు కావ్యరచన చేయడం అభిలషణీయం ఇనర్షతీసేనమ్నా. తెలుగు 


చ. తనదని ను -వవుకోరగిక క కవితా రలు నీరాజనం. 





సాహిత్యము : ఆధునికత 


లే 
మారినప్పుడు, త్తదనాన్ని అశేంవించడం మానవ సహా పవృర్తి, ఒక్కొార్క్టా 
సమయంలో అలా ఏర్పడే సవాలును (Challenge) ఎచుక్కొనే రి కియను 
(Response) బట్టి మానవుని పునరుబ్దవనం కొనలు సాగుతూ నూత్నసృష్టి, 
బీవితానందం, నూత న 
గుతూ వృంటుంది. మత, సామాజిక, రాజకీయ, సాహిత 


Gr 
b. 
f లి 

G 

ef 


+ ఉదుమాలు పునరుజ 

హీ అ జె 
వనం లక్షణాలు. వీటిని ఒక్కార్యాదాన్ని ఎరుగానూ పరస ౫*రా, శితాలుగొనూ 
కూడా ఉపలక్షించటానికి, పరిశీలించటానికి ఏలు పురః 


19-20 శతాబ్దులంలొ భారతజాతి పొందిన పునరుజివనాగికి, పాశ్చాత్య 


ff 
05 ఇ 
tA 
౧0౮ 
ర్‌ 
శ్‌ 
టై 
f 
శ 
త 
G 


దేశాలలో వచ్చిన పారిశ్రామిక పిప్టవం, [పజాస్వామ్మ 
తోటేగాక, కాల్పనిక వాదము, మానవతావాదము వంటి భావసంచలనాలత్‌ గూడా 

సన్నిహిత సంబంధం ఉన్నది. అయినప్పటికీ భారతజాకీయ పునరు 3 
(ప్రధానపాత్ర వహించిన రాజా రామమోహనరాయ్‌ (|బహ్మసమాజము), దయా 
నంద సరస్వతి (ఆర గ్రసమాజము), రామకృష్ట పరమహంస, వివేకానందులు 
(అనుష్టాన వేదాంతము), తిలక్‌ (గీతా రహస్యము ),. గాంధీ (సత్యాహింసలు) 
(ధభృతుల ఉద్యమాల స్వభావాన్ని. పరిశీలించిచూస్వే, తేటతెల్లం అయ్యే సత్యం 
ఒకటి ఉన్నవి. పాశ్చాత్య సంస్కృతి మన జీవన విధానంమీద చూపిన ప్రభావం 
సంక్షోభానికి (6531) దారెతీస్తే దాన్ని సవాలుగా (Challenge ) కీసుకుని 
(వభవించిన పె ఉద్యమాలు (పత్మికియగా (Response )గౌ కనిపిస్తాయ తప్ప, 
పాశ్చాత్య సంస్కృతిని పుణికి పుచ్చుకుని, స్వయ సంస్కృతిని ఊచముట్టుగా 
కోల్పోయిన పరిస్థితి కని ఎపించదు. (బ్రహ్మసమాజం ంమిద కై నైరస్తవ మత | ఫభానం 


ల అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


కనిపించినా ఆ ఉద్యమం ఉపనిషత్తులను భూమికగా స్వీకరించి, మిగతా 
హైందవ సంప్రదాయాలను నిరాకరించడం ద్వారా, భార తీయుల్లో స్వీయ 
సంస్క్బృతిపట్ట జాగరణ కలిగించి నూత్న చై తన్యాన్ని, ఉ_త్తేజాన్నీ సృష్టించింది. 
అది ఒక ఆధునికత. ఆర్యస మాజం "కేవలం వేదాల్ని (పమాణంగా స్వీకరించి, 
కులభేదాల్ని నిరసించి నవచె తన్యానికి దోహదం చేసింది. [బ్రహ్మసమాజం 
[పభావంతో _పౌందవులు మూర్తి ఆరాధనను నిరసించి, వ్యక్తిగతమైన మూర్తి 
ఆరాధన, భీ క్తి [స ఆధ్యాత్మిక సాధన మార్గాలసూ విస్మరించే తరుణంలో 
మకృష్ణుడు ఆయా ష్‌శిష్ట మార్గాలను పునరుద్ధరించడమెగాక, వేదాంతానికీ, 
౩9 స్తవ మహమ్మదీయ సాధన మార్గాలకూ పృిపతిపద్తి లేదని చాటిచెప్పగలి 
క వివేకానందుని అనుష్టాన వేదాంతం పేర్కొన్న “దర్మ్శిద నారాయణుడు 
గాంధిగారికి యిష్టదైవం అయ్యాడు. “గీతి కర్మనూ క ర్తవ్యాన్నీ బోధిస్తున్న 
దని వ్యాఖా ఖ్యాసించి తిలక్‌ జాతిని సాతం|త; యుద్దోన్ము ఖుల్ని చేశాడు. ఇలా 
సరెశీలిశ్వే 'ఆధుగికతి' అంటే _ పునరుబ్దివన |ప్రతి[క్రియ (Response 01 
rejuvenation) అనీ, అది జాతి సంస్కృతి భూమికల్ని పునర్షర్శించడమనీ 
(rediscovery of the cultural bases) అవగాహన అవుతుంది. 
పకృత విషయం “సాహిత్యంలో ఆధునికత”. మొదట పాశ్చాత్య సాహి 
త్యంలో ఆధునికతను గూర్చి పస్తావిసాను. (ఫెంచి విప్ణవం తర్వాత 19వ 
శతాబ్ది సాహిత్యంలో వచ్చిన కాల్పనికోద్యమం, ఆనాటి పారిశ్రామిక, వైజ్ఞానిక 
పరిణామాలు జీవితంలో కలిగిస్తున్న నీరస త్యానికి (పత్మికియ; "ఘనీభవించిన 
జకీయ, సామాజిక వ్యవస్థలపై తిరుగుబాటు చెయ్యడానికి వ్యక్తికి స్పూర్తిని 
కలిగించినది ఆ నవ చై తన్యం. (పకృతి గాంఖీర్యానికి, (గామీణుల వ్య క్తిత్వా 
లకూ, వారి నిసర్ష సుందరమైన. భాషకూ వర్దువర్తు (పాధాన సకం యిచ్చాడు. 
మధ్యమ యుగాలకు చెందిన. మార్మికతకు, అద్భుత రసానికీ కోలెరిడ్డ్‌ మానవుని 
నైతిక [ప్రవృత్తిని సంధానించి చూపాడు. వైయక్తికమైన సొందర్యానుభూతిల్తో 
జీవిత సత్యం ఉన్నదని కీట్స్‌. కవిత్వం చాటింది. కిట్స్‌ [గక సంస్కృృతివై పు 
మొగ్గుచూపాడు! ఇంగ్లండులో కంమె ాన్స్‌లో కాల్చినిశవాద' కోవులు' భాషతో 
చేసిన 'చయోగాలు చిచ్యితమైనవి. సాద్దాతశంనుందీ ' 'తప్పించుకోవడాిక్‌ 
కషిత్వాన్ని. అతోకేళమలున న. కత శ Wh ces కనులు 
బ్‌ {Smbotists)? (పంపత్నలజారు.: నా © CRUE . 





సాహిత్యము ల్‌ ఆభున్‌ కత 


(Ce) 


డిమెనీకి [వాసిన లేఖలో ఆంటాడు.! “ఈ కొత భాష ఆత్మ వలికే భాష! అత్మ 
నుద్దేశించిన భాష. శబ్ద వర్ణ గంధ సర్వస్వమూ ఒక నముచ్చయమైన భాష. 
భావం భావంతో ముడివడి లాక్కు_వెడుతుంది. కవి జివిస్తున్న షణంలో జాగ్పుత 
మైన విశ్వాత్మ తాలూకు అజ్ఞాత పరిమాణాన్ని అభివ్యక్తం చేసేందుకు జరిగే 
[పయత్నం యిది,” రాంబో అన్వేషణ మౌనంలో పర్యవసించింది. కారణం 
తాను కోరినది మన నసుకు అతీతమైన Spe ఆత్మ సంవాదము. “Not 
communication but communion.” ఈ కవుల్లో కొందరు కవిత్వాన్ని 
సంగతం స్థాయికి సుర తప్త [పయత్నంతో ఖభాషతోని పరుష హెళ్తాలనూ, మేధను 
స్పృశించే చమత్కారాఎచూ ఆలంకారాలనూ పరిహరించి [(శుతిపేయమైన ౩ లీని 
ల్‌ కాషా (ప్రపంచాన్ని దాది, మేధథతో భావంతో సంబంధంలేని 
ఆఅలౌకికానుభూతిన, అనంతమైన స్వేచ్చను ఆపాత మధురంగా అన్వేషించే ఈ 
సాహిత్య (పయో గాలు, సమకాలీన జీవిత సంతోఖానికి ఒక వైయ క్తికమైన (పతి 
[కాయ. అవి ఆనాదె సాహిత్యంలో ఒక ఆధునికత. అదే కాలంలో బి _స్తవికతా 
వాదం సాహిత్యంలో మరో ఆధునిక తగా రూపొందింది. బాల్హాక్‌ (1799- 1850) 
హ్లాబర్‌ (1820- 80), జోలా (1840- 1902) వాసిన నవలా సాహిత్యం 
ఆనాటి జీవితానుభవానికి సాహిత్య రూపేణ మరో రకం [పతిికియ. కూల్డాక్‌ , 
డికెన్స్‌ వంటి ఈ కోవకు చెందిన నవలా రచయితలను కార్డ్‌ మార్‌ మెచ్చుకు 
న్నాడు. అదేకాలంలో కాల్పనిక వాదం నవలా సాహిత్యంలోకూడా రూపొందింది. 
స్కాట్‌ వంటి ఇంగ్రీషు నవలా రచయితా, విక్టర్‌ హ్యూగో, డ్యూమాన్‌ వంటి 
(నెంచి రచయితలూ స్ముపసిద్ధులె. ఏతావాతా తేళిందేమటంటే- 19వ శతాబ్ద 
సాహిత్యంలో “ఆధునికత” (1) కాల్పునికవాదం ద్వారాను (2) వాస్తవికతావాదం 
ద్వారాను రెండు విధాల రూపుదిద్దుకొన్న ది. 
ns new language will be of the soul, for the soul, 
summing up everything, smells, sounds, colours; 
thought latching on to thought and pulling. కషం poet 
© would, define the quantity of. the. unknown awakening 
In. the universal soul in his timc..... 29 " (Rimbaud to Paul 
; Demeny. ht 


శ్రీ అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


20-వ శతాబ్ది సాహిత్యంలో మ్‌ 'వాస్తవికతి, 'కాల్పనికత 

వ్య పరిణామం చెందాయో న్‌ క “వా స్తవికతి, “కాల్పనిక తి అనబకైే 
రెండు దృక్పథాలను గూర్చి కొంత తాత్త్విక అనుశీలన అవసర మౌతున్న ది. 
తద్ద్వారా ఆధునిక త యొక్క రెండు ముఖాలను ఆవగాహన 'చేసుకోవడం స్యూూతీక 
రించడం సులభమవుతుంది, 
జ భౌతిక శాస్త్రవేత్త తలు ) యథార్థం. (Reality) రెండు విధాలుగా వుంటుందని 
అన న్నారు. జె, రాబర్ట్‌ ఓ సెన్‌, హెమర్‌ వాటిని. కాలబద్ధమైనద'. న్‌ (the way of 
time and history), కాలతీతమైనదనీ ( the way of eternity and 
timelessness) విభజించాడు, హైసెన్‌బర్ల్ష్‌ ఇలా వివరించాడు: “దేళకాలబద్దమై 
నడిచే. వస్తు (పపంచం (the objective word pursuing its regular 
coursé in space and time); |పపంచంయొక. ఏకత్వాని ఎ, ఆత్మానుభూతి 
ద్వారా (గ్రహించి, వస్తువునూ వస్తు పపంచాస్నీ తనకంటె భిన్నంగా చూడని 
విషయి- (2 subject mystically experiencing theunity of the 
world and no se coufronted by an 9bjset or by any 
qbjective world). 'ఓశులపెమర్‌ ఈ రెండింటినీ సమీకరించు కోవడం 
కాస్త్రజ్ఞాని నికి (మనిషికి) చాల అవసరం అంటాడు: “అనుభూతిని భిన్న రూపాలలో 
అభివ్య క్త శం చెయ్యడంలో దేని సార్థకత దానికి ఉన్నది. భౌతిక ప్రపంచాన్ని సమ 
(గంగా స్టర్ణంచేదదుకు రెండు మార్గాలూ అవసర మే.. ఆయినప్పటికి ఒక సంద 
ర్భృంలో షప మార్గమే పనికివస్తుంది 'తప్ప రెండోది పనికిరాదు; రెండోది పనికివచ్చే 
'సంజీర్భంలో మెదటిదై పోసగదు.' ఆలా యూ రెండు. మార్గాలూ ఒకదాని కొకటి . 
పత్యామ్నూయంగా పోనిపించీనా, సమ్మ్యగమైన జ్ఞానానికి sees అవసరము 
(Various ways of talking about experience may each have 
validity and may each be necessary for the adequate descri- 
piidn 6f the physical world and yet may stand in nutrally: 
చ relationship to each other, so'that in a ‘situation 
to Sich oné' applies; “there may be no consistent possibility 
Stpiying thé dthet:) ఈ స్నూతీకరణ చాల మౌలికమైనది. 'అనవసర 
“తాన తహోహపేకూ; 'వివాదోలకో"' స్వ 'స్తిచౌప్పే (ప్రాముఖ్యం, “(యోజనం దీనికి 
ఉన్నది 'వృాస్తవికత' 'కాల్పనికత' రెండింటిలో ఏది (ప్రయో జీనోకోరో' ఏది కాదు; 


సాహిత్యము : ఆధునికత ర్‌ 


ఏది సత్యం, ఏది అసత్యం అనే మీమాంస ఆంతమై, రెండూ మానవుని జ్ఞాసచక్షు+ 
వులుగో నిలుసాయి. వా స్తవికతి బాహ్య [పపంచాన్ని, సామాజిక, ఆర్థిక, చాప" 
[తక [పమాణాలతో, కొన్ని జీవిత [పయో జనాలకు అనుగుణంగా అవగాహనకు: 
స్‌ 'కాల్పనికతి విషయికి అత్యవసరమైన 'స్ఫూర్తిన్‌ 'ఆనరిడాన్నీ; 
_తేశాన్నీ పసాడిస్తుంది. లోకంలో బీవిస్తూ లౌకిక సమస్యలను ఎదు 
లోకానికి అకితంగా, అల రాకికమెన' అతుల) ఆనందాన్నీ రా పొంద 
టానికి రెండు మార్గాలూ అవసరమే. . బే _ వ. | 


వాస్తవికతా దృక్పథంతో es సాహిత్యంలో వ్యక్తి “విషము 
లేకపోలేదు; అది లేకపోతే సాకి త రచనలో అర్థం, ఆకోరం సాధ్యంకావు. 
అలాగే కాల్పనికతా దృక్పథంతో వాయణడి న సాహిత్యంలో. వస్తు పపంచం 
లేకపోలేదు; కాని, ఈ వస్తు [పపంచం విలక్షణంగా, వినూత్నంగా.” ధ్రర న 
మిస్తుంది. “ఆధునికత అంటే సమకాలీన జీవితం -న్గుంచి ఎదురయేక సవాలు 
(Challenge ని ఎదుర్కొనే పతి[కియ (Respomse } - అన్నపుడు; ' 1 లవ" 
శతాబ్దీ ఆర్థిక, సామాజిక వ్యవస్థల అవగాహనకు -“వా స్తవికతా*- సాహిత్యం: 
దోవాదంచే స్తే స్తే, ఆనాటి జీవితంలో వ్యక్తి పొందే నిర్వేదానికీ, నిస్ప్పృహకూ, 
సద్యోవిము క్తి క్రి మార్గంగా 'కాల్చనికతాి సాహిత్యం. రూపుదిద్దుకొన్నదీ.. రాజక్తీయ్‌ 
వాదులు మొదటి మార్గాన్నీ మనస్విత కలిగిన వ్యక్త కులు రెండో * ' మార్గాస్తీ' 
ఎన్ను కొసి, తాము అభిమానించే సాహిత్యమే మానవ శేయస్సుకు అవనర మట్‌: 
రెండోది పనికిరాదనీ, : “వాచిసారు. ఈ తర Lపతిపోదోలు" అంతంలేని. ఆగకోకరో రో 
మా(తమే రెండూ మానవ జాతికి సహజమైన, "అవసర మైన (వవృత్తులేనన్ని! 
గు ర్తించడమే' న చేసేవని. 


పెన వివంచిన వా స్తవికతా'; . 'కాల్చనికతా, సాహిత్య .ప్రఖరులకూన 
రోనిజ్ఞానర్యాస్త్రం. ( Psychology) (పత్తిపాదింఛే. చేతన. ర్‌ క కవ 

చేతన (Un౭0nsci015)9కూ కూడా సంబంధం. భుర్తించవభ్ల్యును.: కార్డ్‌ యాక్షన్‌ 2 
పరిశోధనలు సాహిత్యానికి బాగా అన్యయఫ్రాయి. పవక -(Umronscionsy!-1 
ఆయన ..వ్యర్తి అవచేతన {Personal Unconscious), సోమూహెక అవశేతన.' 

(Collective: Unoohsoi_us) అన్న రెండు' లోతుల్ని" గో? “రిరచాలు. వ్యక్తి "కెగత 
జీవిత ఘంస్కోలరాలతో “నిండినది - “వ్యక్తి. అవచేతన;-' ఆంతకలటి నగా 


8 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు" 


మానవజాతి చర్మితలో రూపుదిద్దుకొన్న సంస సతి విశేషాలతో నిండినది 
సామూష్తాక అవచవేతన. చేతన, తక స సంఘ ర్షణ, సమీకరణ, సమన్వయమే 
సాహిత్య సృష్టికీ, సాహిత్యంలో నవ్యత (ఆధుని కత)కూ మూలం అనుకోవడం 


రు 


ఒక రకమైన సూత్రీకరణ అవుతుంది. 


ఇక 20 వ శతాబ్ది సాహిత్యంలో “వాస్తవికత”, “కాల్పనికత” పొందిన 
పరిణామాల్ని పరిశీలిద్దాము, కవిత్వంలో (పతీకవాదం (Symbolism) క్షీణించి 
దానిపై తిరుగుబాటుగా (వపతిమావాదం (1028139) వచ్చింది. వ “వాస్త. 
వికత' _ 'కాల్పనికతిల సమన్వయ (ప్రయత్నం చూడవచ్చు. “జీవితానికి 


సంణంధించిన భౌతిక సత్యాలను వ్యాఖ్యానం లేకుండా, సూటియెన భాషలో. 


అభివ్య క్ర కం చెయ్యడం కవిత్వం” అనా డే ఫోర్డ్‌ మాడక్స్‌ ఫోర్డ్‌, ఇమేజిస్ట్‌ 
కవిత్వాన్ని సమీక్షిస్తూ, ఉద్యమ నాయకత్వం వహించిన ఎ[జాపొండ్‌ బాహ్య 
[పపంచమె సత్యం అన్నాడు, (పతీక కవాదుల్ని నిరసిస్తూ. (వతీక. వాదులు 


(Disordering of the senses) యిం|దియ' గోచరమైన వస్తు (ప్రపంచాన్ని, 


చిందర వందర చేస్తూ దానికి ఆవల, ఆతీతంగా “అజ్ఞాత' మైన దేన్నో అందు 
కోవటానికి. (పయత్నించారు; కాని, అందుకోవలసిందీ, సౌందవలసిందీ మన చుట్టూ 
వున్న వస్తు (పపంచమే దీన్ని కొత్తగా చూచే చూపు కవిత్వం (పసాదిస్తుంది. 


అలా చూడటం అంటే “వస్తువుల పేళ్టని ఒకసారి విస్మరించడం” అనా చెడు. 


పాల్‌ వాలరి. “కొ తగా చూడటం అంటే కొ త్తదాన్ని సృష్టించడమే” (Fo seg 
something new, we must make -something new) - లిక్టైన్‌ బర్న్‌. 
[పూస్ట్‌, వాలెరీ, రిల్క్‌, . ఎలియట్‌ వంటి రచయితలు తమ రచనల్ని వస్తు 
[ప్రపంచంలో పత్యేక [పతిపతత్తి గల కళావస్తువులుగా (Artifacts) పేర్కొ. 
న్నారు, “ఆధునిక కళకు సంబంధించిన రచన కళా వస్తువుగా (పత్యేక [పతి 


పత్రి కలిగినది; దాన్ని భాషలో నమాజంలో భాగంగా పరిగణించరాదు, > (A 


wo Sf modern art insists on its ‘own status as an artifact - 


ఇతయ ఖా cannot therefore bz raated like a. piece of 








క 


Ey 7 
సి న rel మ సల్‌ ళో 
వ Wt: య THES RON 
క గ్‌ా శు / శ 
క పై /] జె! కానే సం 
న Set Nh సు eT శర సమా 
1 LT, Dh aga Ms? he 
1 eat రే ore 
హ్గో న! fi en ches [ + Cros 
॥ ॥ ॥ ॥ 
స... షన + So Beh 
we eh లో టల 1 (2 





that: is 





la gage -o౯ an aspect of sociéty.) “రచయిశ ఏ. ఉద్దేశంతో “రచన: 
చూడదు" అంతకంచదె భిన్నంగా స్ఫూర్తి .నిన్వగ శ ఖనన ళు క్తి దానికి ఉన్నప్పుడే ఖక 
. ల, హ్‌ రా కత ల్లా! [న క్‌ శ Ah ప న. 


లా. 


చై 
- సా 


- 


సాహిత్యము ; ఆధునికత 


other than as its author created it” (Valery). 19 వ శతాబ్దీ 


'కాల్పనికతి విశ్వరహస్యాల్ని, జీవితరహస్యాల్ని వర్తమాన వస్తు పపంచాన్ని 
నిరాకరించి,ఆధిగమించి, గతంలోనో, తా త్రిికతలోనో అనుభూతి వై శిష్ట్యంలోనా, 


లే 
అన్వేష్‌ంచింది. 20వ శతాబ్ది “కాల్వనికత వస్తు _పపంచానికి తిరిగి వచ్చి, 
దాన్ని పునర్దర్శించడం ద్వారా జీవితాగికి స్పూర్తిని ర_క్తిసీ కలిగించే ప్రయత్నం 
చేసింద. “ఒక వస్తువును గురించిన జ్ఞానానికి పరిమితి ఊందనుకోవడం ఆజ్ఞత. 
ఒకొక. వస్తువు కొతగా దర్శనమిస్తుంది; మనం దాన్ని దాన్ని గానే వివరించు. 
కోవాలి” (క్లొడెల్‌ ) (It is stupid to think that any object cf 
knowledge can be exhausted. Each thing springs forth as 
new, to be explained by reference to itself alone-’ Claudel. ) 
కళ, సాహిత్యమూ కూడా “వస్తు (పపంచానికి తిరిగిరావడమే (a return .to 
things in themselves) ఆధునికత” గా పరిగ ణింపబడింది, కాల్చనికత పొందిన 
ఈ పరిణామాన్ని ఆల్బర్ట్‌ బెగిన్‌ యిలా పేర్కాన్నాడు : “ఆత్మా|శయ పద్ధతిని 
దాని చివరి ఆంచులదాకా కొనసాగిస్తే, జాహ్య[ ప్రపంచాన్ని పునర్దర్శించే పరిణామం 
తప్పదు”. (The wy of subjectivism pursued to the utmost 
possible limit, results in a discovery of the exterior world— 
Albert Beguin) 


'బెగిన్‌ నిగమనాన్ని పరిశీలిస్తే, బహిశ్చేతనకూ అంతశ్చేతనకూ గల సంబం. 
ధాన్నిగూర్చి ఈ కవుల అభి పాయమేమిటో మరికొంత బోధపడుతుంది. మార్పెల్‌ 
రేవుగ్లడ్‌ ,అంటాఢు: “ఒక భావము, ఒక స్పందన, ఒకానొక కోరిక మన ఆంతరిక. 
జీవితానికి సంబంధించిన వీటి .సరష్పరూపం ఏమిటి? మనస్సు అనేదాన్ని అవలోకిస్తే. 
అది బాహ్హావస్తు సముదాయంగానే కనిపిస్తుంది.” (What is a thcught, a 
feeling, or a certain desire, what are all phen.mena of inte- 
rior సేం in the contemplation of the mind, if nt exterior 
things —Marcel Raymond). అయినప్పుడు ఇమేజిస్ట్‌ కవులు జాహ్యువస్తు 
_పపంచాన్ని ఆంతశ్చేతనలోకి మారుస్తున్నారా, లేక అంతక్చేతనలోని_ థావాన్నీ 
స్పందననూ, (పవృ తత్రినీ బాహ్యవస్తు "స్యరూపంలోకి అనువదిస్తున్నారా అనే 
మీమాంస వస్తుంది... డొనాల్డ్‌ డేవీ అంటాడు: “పౌండ్‌ అభి|పాయం . బాహ్య 
(వపంచోం ఆంత్యర్యంల్లోకి మారుతుంది అని. కాని, భావమే. తన: వస్తులిఖ్యిన్ని ప 


Co 


ఆభ్యుదయ కవిత్వా నంతర ధోరణులు 


వెదుక్కుుంటుంది అనే వారిలో ఆంతర్భం _పధానం అవుతోంది.” ఇది ఒకొక్క. 
కవి పద్ధతినిబట్టి ఉంటుంది. ఇక్కడ గమనించవలసింది బహిరంతర (ప్రపంచాల 
సమీకరణ. టి.ఎస్‌. ఎలియట్‌ తన పద్ధతి నిలా వివరించాడు: “రసవిహీనమైన 
_స్తవికతను, "స్వాప్నిక మైన కాల్పనికతను సమ్మిళితం చెయ్యడ మెలాగో, గట్టి 
తిక సత్యాన్ని ఊహాలోకం సరసన కూర్చడం సాధ్యమెలాగో, ఆ (ప్మకియ 
మొదట బోడ్‌లేర్‌ నుంచే నర్చుకున్నాను” అంటాడు. (1 think that from 
Baudlaire I learned first.... of the possibility of fusion bet- 
ween the sordidly realistic and the phantasmogoric, the 
possibility of the juxtaposition ot the mother - of fact and 
the fantastic —T.S. Eliot.) ఎలియట్‌ నమకాలీన నమాజంలోని అవ్య ' 
వస్థనూ, జీవితాల నైరాశ్యాన్ని, అల్బత్వాన్నీ. చితించిన గొప్పకావ్యం “వేస్ట్‌ 

లాండ్‌ 'లో నగర దృళ్యాల వాస్తవికత తోబాటు, మానవుని అంతశక్చేతనకూడా 
అభివ్యకమై ౦ధి. నవలా రచయిత జేమ్స్‌ జాయ్‌ “యులిసిస్‌'కూడా నగర జీవి 
. తాన్ని పురాణ కథా నేపధ్యస్సూ ర్తితో వర్ణించే వచనకావ్యమే. జాయ్‌ నవల 
(పభావం ఎలియట్‌ కవితాపద్దతిమీద ఉన్నది. ఇద్దరికీ పద్ధతిలోగల సామ్యం- 
గతాన్నీ (పకృతాస్నీ సమాంతరంగా కావ్యంలో నడిపించడం. పురాణ సాహి: 
త్యంలోని కథలూ, ప్మాతలూ, బింబాలూ _పకృత జీవితంలోని ' ఉదంతాల్నీ!; 
వ్యక్తుల్ని, చర్యలనీ వర్ణించేప్పుడు స్ఫూర్తి కోల్లిస్తుంటాయి, కాలం [వస క్తి 

లేకుండా మానవ చరి|తయొక i పూర్వాపరాల సమన్వయం ఏకోన్ముఖంగా 
పాఠకునికి అందివ్యడం. ఇక్కడ కాలం తన _పవాహాశీలతను కోల్పోయి, సలా 

నికి (59266) నాలుగో పరిణామంగా అనుభూతికి వస్తుంది. (This is spa- 

tialized, a mere auxiliary to the other three dimensions. 

Space is curved, boundless and finite, the same anew). 


లకి 


. జాయ్స్‌ “యులిసిస్‌”, ఎలియట్‌ . 'వేస్ట్‌లాండ్‌' 20వ శతాబ్ది గొప్ప. 
కావ్యాలనడం నిర్వివాదం. వీటి “ఆధునికత ఎలాంటిదో చున సూచించాను | 
భూత వృర్తమాచ కాలాల సమన్వయమూ, కవి బహిరంతర' చేతనల సమ్మేళనము* 
ఈగఆధనికత' లక్షణము. యూంగ్‌ మనోవైజ్ఞానిక సిద్ధాంతం రీత్యా ఈ రచ: 
యితల్ను వ్యక్తి ఆవచేతన, సామూహిక, అవచేతన లోతుల్లు తరచారు. ఎలియట్‌తో. 
వవ్మిన నగణానుం కంర. ఆయవ' యూర పీయన్‌ శై) సన. సాధన 


q 
0 
a 
(గ 
స 
6 
ft 
2) 
Ur 
Cr 
0 


G9 
Gr 
§ 
ర 
(5-౪ 
Ch 
J 
డ్రి 
(7 
(09 
(తో 
CA 
రల 
) 
[ 
హని 
భ్‌ 
౧ 
£ 
కీ 
q 
గ 
EA 
ర్య 
(27 
ch 
fF గ 42 
£9 
గ్గ 
జ 
Ua 


దారి > 5 ల ళా 

పోతే, బాక్చాత్య సా హితుంంలా అదే కాలంలో (పభవిలైన ఉద్యమాలు అ 
షె తొ ఇ ఇంకే నా 
స్య్రియలిజమ్‌, డాడాయిజమ్‌ వంటివి వః కి అవచేతనను సమీకరించి జీవితాను 


ల్‌ 


ప 
భూతికి కొత్త అభివ్య క్తిగి కలిగించే (పయత్నాలు. కాస, వక్తి అవచేతనలో 
లభించే భూమికలు సామూహిక అవచేతనతో సమన్వయం పొందనప్పుడు, 
కవిత్వానికి స్ఫూర్తిని యివ్వలేవు. (Surrealism invents without dis- 
covering — Wallace Stevens). వర్తమాన జీవిత నంకో క భాన్నుంచీ ఆయా 
రచయితలకూ, వారి సగ్ని హితు లకూ విము క్తెనీ స్వేచ్చనూ క లిగించిసట్లు కాసిం 
చాయే తప్ప, సాహిత్యంలో స్థానం పొందడం జరగలేదు. అలా ఈ రచనల్లో 
ఏదైనా కళాఖండంగా నిలిచిందంటే, దానికి సామూహిక అవచేతన అర 
ఉండటమే కారణం. ఈ ఉద మాలు [ఫాయిడ్‌ సిద్ధాంతాలను ఆధారం చేసు 
కొన్న వి. 


a] 


"సాహిత్యంలో “వా స్తవికతా” ధోరణి 20 శతాబ్దిలో పొందిన పరిణామాన్ని 
రిశీలిస్తే, “వా స్తవికత” విమర్శనాత్మక వాస్తవికత (Critical realism jm, 
మ్యవాద వాస్తవికత (5001211356 Realism) గా రూపొందింది. దీనికి 
ఆధారం మార్చి జమ్‌. 19వ శతాబ్ది వాస్తవికతను బూర్జువా వాస్తవికత 
అన్నారు. కారణం బూర్జువా రచయిత తనకు ఎదురైన భౌతిక సత్యాల 
వైవిధ్యంలో ఒకొచాదీ తెన్నూ కనుగొనలేక, దాన్ని భౌతిక విజ్ఞాన శాస్త్ర పరికో 
ధనలతోనో, తనకు తోచిన కవితాన్యాయంతోనో ముడి పెట్టాడు. (మొదటి దానికి 
జోలా, రెండోదానికి డికెన్స్‌ ఉదాహరణలు. )విమర్శనా నాత్మక వాస్తవికత సమాజం 
లోనివై రుద్య్యాలను, వ్యక్తిలోని వై రుద్ధ్యాలను గ తితార్కెక ఏకత్వం నుంచీ చితి 
స్తుంది" 'అంటాడు జార్జి లూకాచ్‌. (It displays controdictions within: 


(త్న 


మ 


society and within the individual in the context of a 
dialectical unity —George Lukacs). మార్చిజమ్‌ను సిద్ధాంతంగా; 
వ ర్రమాన [పపంచ ఆవగాహనకు [పాతిపదికగా (గహించినప్పటికి, రచనలో, 
సాహిత్యాభివ్య కిలో రచయిత తన అనుభూతిమీద' ఆధార పడితే తప్ప విజయం 
సాధించలేడు. (A writer's greatness springs from the depth and. 


10 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


richness of reailty — Lukacs )సామ్యవాద వా స్తవికతకూ విమర్శనాత్మక 
వా_స్తవికతకూ తేడా వివరిస్తూ లూకాచ్‌ అంటాడు : విస్పష్షమెన సామ్యవాద 
దృక్పథం దానికి భూమిక కావడమే కాకుండా సామ్యవాదం వెపు సమాజాన్ని 
నడిపించే శక్తులను ఆంతరకంగా గు రించడానికి ఆ దృక్పథాన్ని ఉపయోగించే 
మెలకువకూడా దానికి అవసరం. (5001212150 realism differs from 
critical realism, not only in being based on a concrete 
socialist perspective but also in using this perspective to 
describe the forces working towards socialism from the 
inside - Lukacs. ) వాస్తవికతను _పదర్శించే రచనలో సామ్యవాదాన్ని 
ఆంతరికంగా గుర్తించడం, చ్మితించడమంటే అవి భవిష్యత్తును వీజ్మపాయంగా 
సూచించడమే తప్ప, యథాస్థితిగా కాదు అని పెచ్చగిసాడు లూకాచ్‌. (Socia- 
list realism is a possibility rather than an actuality. ) ఆలా 
కాకుండా [శురిమించితే అది "౬ప్టవకాబ్బనికత "గా మారుతుంది. మనం మనస్సులో 
ఆకాంక్షిస్తున్న పంణామాలను యధార్థంలో ఉన్నట్లు చితించడమే * విప్లవ కాల్ప 
నికత. (Ca nfusing what is sib అటు dzsirable what is objec- 
tively there ). అందువై విమర్శనాత్మక వా స్తవికతే కొత్తగా సామ్యవాది 
వ్య వస్థ ఏర్పడిన సమాజాల్లో కూడా చాలాకాలం సాహిత్యంలో (పాభవం వహించే 
అవకా ౦ ఉన్నదని లూకాచ్‌ _ అభ్మిపాయపడ్డాడు. . 


20 జ శ తాబ్టి సాహిత్యంలో “వాస్తవికత” మార్చి జమ్‌ను ఆలంబనం" 
చేసుకోవడం అంటే సమకాలీన బీదిత సంతోఖం సవాలు న. 
మార్క్స్‌జమ్‌ చూపే భదిష్యుద్దర్శ్గనము (పత్మికియ (65.236) కావడమన్న 
మాట. నవలలో దీని అభివ్యక్తి ఎలా వుంటుందో ఆలెక్‌ సి స్వింజ్‌ వుడ్‌ నం. 

“వర్తమానం చరి (తగా, పర్యవసానాన్ని గూర్చిన అనిర్దిష్టతతో, స్వీచ్చనూ 
విభాయకత్వాన్నీ సమతూకంగా పొందిక చెస్తూ, సంక్షోభంలో నాయకుడూ 
క సమాజమూ తలపడినట్టు చ్మితిస్తూ హరన లశక్షకకాలు - విష్ణవాన్నీ, (శామిక 

వళ్ల: -'రాజకీయాల్నీ చి|తించే నవలలకు ముఖ్యమని" తోస్తుంది. పె చెప్పిన 
.. విషయాల్ని ఆర్థవంత మైన. ఫిక నిర్మా ౭ వంగా రూపొందించడంలో: క. 
(విష్టమాద న నవలని. పేరా య మ్‌ 






సాహి త్యము * ఆధునికత 11 


నెలకొనక పోవడమే.... వ్యక్తిని చార్మెతక సిద్ధాంతాలకూ, ధోరణులకూ, 
భవిష్యద్దర్శనానికి బలి యివ్యడమే.... గోర్కీ “అమ్మి” నవల, పాల్‌నిజాన్‌ 
“ఆంట్వాయిన్‌ భ్లాయ్‌' (1988) నవలా, మార్చి జమ్‌ సాహిత్యంతో సమ్మేళనం 
చెందిన అరుదైన నవలలు.” (The Novel and Revolution: —Alan 
Swingewood pp. 264-268) మారినిజమ్‌ తాలూకు భవిష్యద్దర్శనం కాని. 
మరో భవిష్యద్దర్శనం కాని జీవిత సంక్షోభానికి (పత్మికియగా చేనుకోవడంవల్ల, 

సాహిత్య సృష్టిలో, యథార్థ జీవిత చ్మితణలో కొన్ని వై వై రుర్ధ్యాలూ సమస్యలూ. 
గ ఈ సమస్య ల్ని అధిగ మించి విజయవంతంగా భాసించిన. నవలలు 
'అమ్మ' 3 “ఆంట్వాయిన్‌ బ్లా” మా|తమే అంటున్నా డీ విమర్శకుడు. ఆ వెరు 
ద్దాాలూ, సమస్య లేమిటో మరోచోట వివరించాడు: “నవలలో రాజకీయమైన 
నిబద్ధత స్వేచ్చకోసం అని &ఓవైపు చెబుతూ, పా[తలలో ఆ స్వేచ్చ కనబడ 
క చెయ్యడం; పాతపోషణా, రాజకీయ భావ సంచలనమూ ఒకటి కావడం, 
నవలా స్వరూపంలో సమస్యా పరిష్కారానికి అన్వేషణ బదులు సామ్యవాద మే 
పరిష్కారమని మొదటినుంచీ తేల్చి చెప్పడం, ఇలా నిర్మింపబడిన రచనలో 
పా్యతల్లో సంశ్లివ్షత గాని, సహజ (పేరణగాని కనిపించకపోవడం; కార్య-కారణ 
సంబంధం ఒకే పద్ధతిలో కొనసాగడం; కథానాయకుడు భవిష్యద్దర్శనాన్ని 
సమర్థించే ప్మాతగా 'మా[తమే రూపొందడం తప్ప సమస్యకు కేం[దం కాలేక 
పోవడం, —-యిలాంటి నిర్మాణం కలిగిన రచనలు సామ్యవాద, విప్త్లవవాద 


ఛాందసానికి ఉదాహరణలుగా ఉంటూ, సామ్యవాద విష్టవం విప్రవాత్మక కళను. 
నిరోధిస్తుంది అనే ఆరోపణకు ఆస్కారం కలిగిస్తాయి. ఇలాంటి . రచనలు. 


స్టాలిన్‌ రష్యాలోనూ యితరచోట్లా వచ్చాయి. పాస్టర్‌ నాక్‌, సోల్డన్‌ స్తీన్‌లరచనలు 
ఆమోదయె గ్యం కాలేకపోయాయి. ఈ మధ్య రష్యా [పభుత్వం పాస్టర్‌ నాక్‌ 
రాక మ ఆమోదించినట్లు తెలుస్తున్న ది. 


_ .మార్క్సిజమ్‌ని భూమిక చేసుకొని సమకాలీన జీవితాన్ని చి|తించే వాస్తవి 
క తావాద రచయితలు గమనించవలసిన హెచ్చరిక మరొకటున్నది. సమకాలిన 
సమాజ చిితణలో, ఆయా దేశ సంస్క్బూతి [(పభావం మనుష ర్‌ం మీదా వారి 
[పవర్తన' మీద ఎలా. ఎంత వరకు ఉన్నదో (గహించకుండా, వారిమీద " ఆర్థిక 
శక్తుల, రాజకీయ శక్తుల [ప్రభావం 'మాతమె త 'భావించడంలోనూ, 
రచయిత వై.ఫల్యాన్ని పొందే అవకాశం ఉన్నది. “తన జాతి' సంస్కృతితో 


12 అభ్యుదయ క విత్వానంతర ధోరణులు 


రచయితకు ఎంతటి గట్టి బంధం ఉంటే, అంత మౌలికంగా, విశిష్టంగా అతని 
రచన ఉంటుంది. తన సమాజాన్ని వః సతి రేకిస్తూ, విదేశీ భావాల్ని సంపదాయాల్నీ 
ఆహ్వానిస్తూ రచన చేసే రచయితకు కూడా పే పె చెప్పిన సూతం అన్వయిస్తుంది” + 
ఆంటాడు లూకాచ్‌. (“ThE stronger a writer's ties with the cultu- 
ral heritage of his nation, the more original his work will 
be; even where he is in opposition to his own society and 
calls ina foreign tradition to redress the balance.” —George 


"20. వ శతాబ్ది సాహిత్యంలో ఇమేజిస్ట్‌ కవితద్వారా 'కాల్పనికత' 
నా సౌందన పరిణామాన్నీ, మార్క్సిస్ట్‌ భదిష్యద్దర్శనం దారా వా _స్తవికత” పొందిన. 
పరిణామా న్నీ - పరామర్శించాము. ఇవి రెండూకార కాఫా dm సాలే, "కేము? రచ, 
నలు . ప్రతిపాదించిన “ఆభనికతీ మరొకటున ఎది దానికి “అ స్తిత్యవాదం' అని 
పేరు." స 


వర్తమాన (పపందాగికి, గత సాహిత్యంనుంచీ, సంస్కృతి భూమికల 
నుధిపీ, 7 *వూహిక అవచేతనతో బహిశ్చేతనని సమీకరించటం ద్వారా, అర్థాన్ని 
ఆపాదించడం రిప పద్ధతి గానూ; మార్క్స్‌ | భవిష్య గద్దర్శునం ద్వారా, అర్థాన్నీ 
(ప్రయో జనా సీ అన్వేషించడం "మరో పద్ధతి గానూ ఉండగా, . వర్తమాన 
[ప్రపంచాన్ని “అర్ధర హితమైనది' (absurd )m భావిస్తూ, వ్యకి కి అస్తిత్వపు 
ఈ తకం వ పొందే స్వేచ్చుకూ, అనుభూతికి విలువనిచ్చే. దృక్పథం అస్తిత్వ 
వాదం, " “నేను భావించేదికాదు [పవంచం, నేను జీవించేది [పపంచం” (మెర్లి 
పోంపె) (The world. is not what I think but what I live). “అర్ధ 
రాహిత్యం” (the absurd) ఒకో భావంకాయ. ఆవి ఒక చేతనావస్థ, మనిషి 
యా్య్యత్రివ జీవనంలో గ తానుగతికంగా, అలవాటుపడిన భావాలూ, చేష్టలూ. ఈ. 
బంధాలు. తెగిన క్షణంలో అతనిలో ఉదయించే “ఎందుకు”. అనే. (పశ కు: సమా ' 
ధానం ఆనశ్వేషించకుండా, ఆ న! అస్తితం్ప సత్యంగా అంగీకరించే ' 
లబ్ధిని, కేముః “అద్‌ నా నా తిరుగుబాట్లు, నా స్వేచ్ళ,"' నా '.మహదావేళం” "అసి, 
వర్జించాడు..: [My revolt, my freedom, : and my లంకు. “అర్థ 3 
రాహిత్యాన్లి, వగు _ర్తిపెమిన' త్షణంలో మనిషి అర్థరహిత మైన' : జీప్త్షికంనురచ" వయం 


సాహత్యము ఏ ఆధునికత " 18 


పడతాడు” ( The absurd man becomes free the moment he 
recognizes his own absurdity). 'అర్థరాహిత్యాన్ని' గు_ర్తించడమంపే, 
పలాయనవాదం కాదు. ఎటువంటి ఆర్థాలూ, [ప్రయోజనాలూ లేకుండా జీవితాన్ని 
యథాతథంగా అంగీకరించడ మే! (The absurd human being is, by 
definition wedded to life; all evasion of life is a capitula- 
tion. Life is our rock.) కాఫ్కా, సా|రే కేము తర్వాత అప్‌డై క్‌, 


డ్‌ 


స్ప్టైరాన్‌, నాల్‌ జెల్లొవంటి అమెరికన నదలా రచయితలు ఈ కోవకు చెంచిన 

నాహిత్యాన్న ఎ ఏధ్వంతో సృష్టించారు... (చూ. “The absurd Hero in 
న్ని కాలాలు జీ 

American fiction” by David Galloway). ఇవ 20- శతాబ్ది సాహి 


తి టి 2?) Pa ల ఆల్‌ సా ఖల 
త్యంలో ఆభఘనగికతి యొక్క_ మూడవ రేకు. 


(పోలు, క్భష్షశా స్తే, విశ్వనాధ, బాపిరాజు, చలం మొదలై న వారి రచనల్లోనూూ; 
“వాస్తవికత'-గురజాడ, ఉన్నవ, కుటుంబరావు, గోపీచంద్‌ గార్ల రచనల్లోనూ 

a f గ్‌ ద్య రాజ కి ణ్‌. WE వ స షా షె 
వ్య కమెంది, థీ తెచ్చిన ఆధునికత ల్‌ ఇమెబిస్ట్‌ కవితాశిల్చం, మ రిహాన్‌ 
విప్రవ వాదం సంగమించి, థావచి తాలలో డెళ సంస్కృతి _పతిఫలించింది, ఉదా 


హర ణకు; 


6 


కనకదుర్గా చండ సింహం జూలు దులిపీ, అవృవించింది! 
షంద దేవుని మదపు టేనుగు ఘంకరిస్తూ, సవాల్‌ చెసింది! 
నంవికేశుడు రంకెవెసూ గంగడోలును కదిపి గంతేడు! 
ఆవసూకర వేదవేద్యుడు ఘుర్షురిస్తూ, కోర సాచాడు! 
పుడమితల్లికి పురుటి నొప్పులు కొత్తసృష్టిని స్పురింపించాయి! ” 


బుచ్చిబాబు “చివరకు మిగిలేది" అ స్తిత్వ వాదదృక్పథానికి చేరువ గావచ్చిన 


నవల. ఇతర సమకాలీన సాహిత్యాన్ని గూర్చి, రచయితల్ని గూర్చి యిక్కడ 
పసొవించడం లేడు, 


i$ అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


ముగింపుగా “ఆధునికతిను గూర్చి ఈ వ్యాసం పరిధిలో తేలిన సారాంశం 


అ 


ఏమిటో మనవి చెసాను, జాతి పునరుజీవనంలోగాని, సాహిత్యపునరుజ్లీ వనంలో 


గాని పూర్వ చరిత, సంస్క్బృతి- క్‌ి టిని పునర్జర్శించే (ప్రయత్నం ఉంటుంది. 
రచయితగా వ్యక్తి కి తన అంతక్సేతనకు Se ఇచ్చినప్పుడు ' కాల్పనిక 


లా 
బహిశ్చేతనకు (పాధాన్యం యిచ్చినప్పుడు ' స్తవికతా” అభీవ్య కమ కః 
ఈ రెండింటికీ స ప. హేతువివచనతోనూ సంబంధం వుంటుంది. రచ 
యుత సామాజికుడుగా స మాజాన్ని దర్శించి, విమర్శించి, పునర్నిర్మాణ అముచేసే 


(పయోజనమూ వుంటుంది. కాని, అ స్తిత్యవాద సాహిత్యంలో ద్యక్తి సమాజాని) 


న్‌ 


అధిగమించే అన్వేషణ ఉంటుంది. దాన్ని కాల్పనికత, వాస్తవికత అని కు 


3 


(2 


క్రి వీల్లేదు. దాని సందేశం మనిషి ఆంతర్యం నుంచీ మనిషి ఆంతర్యానికే దానిలో 


tu we 


UN 


నిపించే సమాజం re (పక టిస్తుంది, దాని (ప్రయ జనం 1 
దర్శనం, స్వేచ్చ. ' “పపంచం ఊరికే ఉన్నది, అందుకే అది దివ్యం” ( (నీపై) 
(The world is divine because it is gratuitous —Nietzsche ). 


విప్లవ కవిత్వము : నాహిత్య విమర్శ 
గుంటూరు శ షం దశర్మ 


1 


సాహిత్య విమర్శ సాహిత్యాన్ని గురెంచా లెక 
అనే (పశ్న సాహిత్య విమర్శలో ద్వారం దగ్గరే ఎదురయ్యే పళ్న. దానికి 
హతుబద్ధమైన సమాధానం ఇవ్వలేనివాడు సాకి ాత్య విమర లోకి (పవేశించే 
యోగ్యత లేనివాడు- 


సాహిత్యక ర్త వట్టి మనిషి; వాడు సాహిత్య గర్భ ధారి మనిషి కావచ్చు. 
కానీ, పఠిత ఆస్వాదించడం అక్షర రూపంగా లేక శబ్ద రూపంగా ఉన్న సాహి 
త్యాన్నే; హిత్యక ర్త ఆయిన మనిషిని కాదు. సాహిత్య గర్భధారి మనిష్‌ అసా 
ధారణ మనిషి కావచ్చు; కానీ, అతని గర్భంనుంచి ర్గీశ్చుప్ప ఉదయించినప్పుడే 
'అతడు సాహిత్యక ర్ర అనిపించుకోగలడు. లేకపోతే అతడు సాహిత్య గర్భధారి 
ఆని తెలుసుకునే సాక్ష్యుంకూడాలేదు. అలాంటివాడు సాహిత్య విమర్శకు విషయం 
కాజాలడు. పఠిత సాహిత్యాన్ని ఆస్వాదిస్తూ తల్లనుడై పోతున్న ప్పుడు తత్కావ్య 
స్త మునిగి. ఈతకొడుతూ దాన్నే అనుభవిస్తున్నాడు; ఆ అలంకారాల్ని, వాటిని 

పే భాషా విలాసాల్ని, జ జలాల్లో బింబాల్లా అలంకారాల్లో గోచరించే, లిలామయ 
క వస్తువుని అనుభవిస్తున్నాడు. అసలు సాహిత్య వయోజనము పఠిత పొందే 
ఈ అనుభవమే. ఈ అనుభవమే పఠితమీద పడుతున్న ప్రభావము. చప్పుడు 
చెయ్యకుండా నదీ కూలాన్ని క్రో (పవాహం లాంటిది ఆ పభావము, అప్పుడు 
పఠిత మన స్తత గంలో పఠిత లోకాన్ని చూచే భంగిమలో (క మవపరిజాముం వస్తుంది. 
అదే కావ్యం తెచ్చే మార్పు---ఈ ఇం[దజాలాన్ని చేస్తున్నది అలంకొరమ్మీ, వ్రాష, 
కావ్యవస్తువు అనే మూడు మూల పదార్థాలే గానీ వాటీని సృష్టించిన 'సాహితర్త 
కాదు; అంటే కవికాచు. పఠిత పుస్తకాన్ని చదివి ఈ అవస్థకు గురి అవుతునస్టడు.... 
పఠిత' యొక్క -ఈ అనుభూతికి లేక అనుభవానికి . పుస్తకళర్త - అయిన" "మనిషి 


16 అభ్యుదయ కపీత్వ్యానంతర ధోరణులు 


హేతువు కాదు, పుస్తకమే తుము ఆ మనిషి ఫలానా గామంలో పుట్టాడు, 
అతడు బీదవాడు, అతడు స్ఫుర|ద్రూపి లేక దొంగవెధవ, ఫలానా నౌకరీ చేస్తు 
న్నాడు, ఫలానాచోట చదువుకున్నాడు, ఫలానా జీవన సంఘటనలకు లో క యాండు, 
అతడు ఒక్క పలచటివాడు లేళ బడుద్ధాయి ఇత్యాది వర్ణనలు వివరాలు పుస్తకం 
వాడిచేతిలో పుట్టడానికి దోహదకారి హేతువులు కావచ్చు, ర్ట. ఆ వివరాల జ్ఞానం 
అలంకార హ్ష్‌. వస్తురూప కావ్యత నుంచి పఠిత పొందే అనుభవా న్ని మార్చలేవు, 
చేర్చులేవు. తీ పానీ బ్యాంకునొక రీచేస్తూ [దవ్యాపహ హరణ అఫియె గానికి గురి 
అయ్యాడు; వాల్మికి కిరాతుడు; వ్యాసుడు అవివాహాత త్రీ పుతుడు, జాతా ఎన్నో 


(6 


ఉదంతాలున్నాయి రచయితల జీవితాల్ని గురించి. అవి వాళి 


Cyan) 
Ce 
tA 
ర 
ర్ట 
చే 
రో 


అదృష్ట రేఖలు గీయలేదు, తుడపలేదు. ఇది లోకానుభవ సిద్దమైన విషయము. 
నక ఫలస్వరూపంగా సిద్ధాంతమెమంటే, సాహిత్య విమర్శకు విషయం పుస్తకమ 
గాని ప పుస్తకక ర కాదు. 


ened 


న 


ని 


కావ్యవిమర్శ కావ్యాన్ని ఆస్వాదించడమేగానీ వాదించడం కాదు. కటి 
మాట్లాడడు, కావ్యమే మాట్లాడుతుంది. ఈ వాడించే లక్షణమున్న వాడు కవి 
మాట్లాడుతాడనే భ్రమతో ఆ అకృత్యానికి పాల్పడతాడు. కావ్య విమర్శ ఒక 
సంస్కృతి, ఒక్‌ క సర్దిఫికేటు కాదు. విమర్శకుడు కావ్యాన్ని రహ్‌ వినితమనస్కుడ 
చేరాలి. దాని (ప్రభావానికి లొంగుదామన్న కోమల సంక “లుంతో చదవాలి, 
రంధాన్వేషణకోసం చదివేవాడు దుష్టుడు; సాహిత్యేతర కెల్చిషంచేత కలుషితుడు. 


వాడు సాహిత్యాన్ని మానవ పురోగమన జ .వాదకారి సాధనంగా ' అభివృద్ధి 
స వాల ఉపయో గించడు. Wr 


. విమర్శించే. కావ్యంలో విమర కుడు" మూడు. విషయాలి వ్‌ పరిశిలించాల్లి a 
ఒకటి ఆఐ౪కారము, రెండు భాష, మూడు వస్తువు- వస్తువు ఆంటే కవి చెప్పడలఅచు 
కున్న డి: 'వీటిని మించి కావ్యంలో మరేది లేదు. . కావ్యం డక నూతన .: “సృష్టి; 
"స్పష్ట ఎప్పుడూ నూతనము, కారణం. .తత్పూర్యం.. ఆది, లేధు గనక: కెన్‌ 
ft క్రీజషడానికి, నూతనత్వం, ఆంటి కాలర్లీక్యా: అపూర్వ కతు. టక! కీలక అవ్వలు 

శోులారమ్ము. ఖాన - వస్తువు అనఘూశ్రు : 'మూల్యుత్రవ్యాల్లో: సృష్ట. అనదగిన 


a 


విత ఆము జ అహో త్య ఎఏమర్శ 


(rr 


నివ 
అ 
పిప్రవ 


ప్‌ 


చా-స్త్రవంగా లక) అంతంకారం మాగతమే. భాష వస్తువు రండూ లొక ంచతో ఉన్న 
చం[దుడు, [పభాతము, పక్షి, వృక్షము, పర్వతము, నది, సుందర, తుపాను 
ఇత్యాదులు కూడా లోకంలో ఉన్న వస్తువులు మా[తమే అలంకారాలూ _వతీకల 


n] 


శ 


4 


కాసు, అవి అంంకారాల్డి” వస్తున్న 6దువల్లి కొందరు వాటినే అలంకారాలు | వతీకలు 
వీ 3 
అనుకుంటారు. అది అశానము. అవి అంంకారాల్లై వాడబడుతాయి. “ఓర స్‌ 


వి 
తుజానులా పున్నా పు డా స్త శాంతించు” అన్నప్పుడు తుఫాను కాదు అలంకారం. 
తుఫాను అనె వస్తువును వాడి ఒక విషయాన్ని ఒక భంగిమలో అభివుక్తం 
చెయడం ఏదయితే ఉందో అఏ అలంకారం. 
డ ఒక కావ్య కళామర్మం [గహించారి. కవి చెప్పే విషయ 
దే అలంకారంగా మారుతుంది. 
ఆంటే తత్త్వతః వస్తువు అలంకారాలుగా మారిపోవడమే కవిత్వం. వస్తువు వంద 
రూపాయిల నోటు అయితే దాన్ని కరకు వ వంద రూపాయి 


నాణాలు అలంకారాలు. కనుక, కావ్యంలో వస్తువు అలంకారము అభిన్నములు. 


షదయిత ఉందె, దన్న వస్తువంటున్నామో ఆ 


ఎ 


మరొక మర్మము-భాష కూడా అలంకార సృష్ట కార్య కమంలొ మార్పు 
చెందుతుంది. “ఆరే వాడు తుఫాను బాబోయ్‌!' అని ఒక ఉదేకపూరిత ” వ్యక్తిని 
గురించి చెపుతూ అన్నప్పుడు భాష మారుతోంది. ఆంటే మనిషిని మనిషి కా 
అసఢం,, పె పెగా ఆ మనిషిని తుఫాను అనడం ఇత్యాది (ప్మకియలొ మనిషి అంటే 
మనిషే తుపాను అంటే తుఫానే అనే లోక వ్యవహార _పసిద్ధి సమన్వయం లేదు. 
ఆవ్‌ పోయి మనిషని తుఫాను అని శబ్దార్థాలు అ స్తవ్య _స్తమ య్యాయి. ఈ విధంగా 
భాష మారుతుంది. ఈ అర్భంలో ఒక విధమైన భాషాన్న ఎష్షీ కూడా జరుగుతోంది? 
ఆవి నమ్మో హక అగా న వస్తువు ఆఅలంకారాలుగా మారినప్పుడూ కట్టార్థాలే 
(వసిద్ది బాంధవ్యం వ్యత్య స్త స్తం అయినప్పుడూ లిక కొత్తదనం రక ఆశ్చర్య 
జనక 1 కియ శా ఒక చమత్కారం ఉత్పన్న మవుతునా పయి అప్పుడు న్‌ 
థాషని ఆ అలంకార రూప వస్తువుని మనం" ఆందమైన భాష ఆనీ ఆహ్టాదకర మైశ 
అభిష్య.కి క్రై అని అంటాము. 


న. నజమైన హాహిత్యవిమర స్ట్‌ కావ్యపరిశీలనకు ' ఈపిధమైళ. దృష్టిని ఆవ 
అతిఘిహ్తుంది. 'అంథుటో వస్తుఛర చి అలంకార" చర్చ చాశ్షిరా జరుగుతుంధి, ఎందు 
AKD-2 . న 


jg అభ్యుదయ క వితానంతర ధోరణులు 


కంటే, కవితగం అకా పుట్టింది గనక, “వ్యవసాయ కూలీల ఆకాశం వర్షాలు 
కురుస్తుందెగాని . వసంతాలు - కురువదు”, “ఈ చెట్టు పూలెందుకు. పూస్తాయి 
బుల్లె వెందుకు పుయ్యవు”, “నెను జేబుల్లో కోకిలల్ని వేనుకురాలేదు పి 

బాంబులు బిగించుకుని వచ్చాను....” అన్నప్పుడు ఒక విప్రవాత్మక సన్ని వేళర 


gery, 


Cc 
ష్‌ కోధపూరిత ఆకోళం ఈ పంకులొో ల్‌ = శబార వువహార విరుది 


క వుచిత వాసికి రంగు -వసుండి, 7 ౦ 
వాని అవ Cc 
చి i 3 ష్ష్‌ 5 
రంగు వేయడం లాంటిది. ఏ రంగు వేసే అది ఆ రంగు పాయసం అవుతుంది. 


(© 
విష్టవాత్మక వసువు తీసుకుంటే విప్టవ కావ్యం, (ఎమ వస్తువై తె _పేమకావ్యం, 
త్తి క చింతన ఆధార మైన ఆధ్యాత్మిక కావ్యం ఇలా. నడుస్తుంది ఈ కావ్య వర్గ 
కరణ విధానం. కనుక ఒక కావ్యం: తపన. కావ్యమా. లేక అన్యకావ్యమా . అని 
నిర్ణయించడానికి ఆ కావ్యంలో ఉన్న. వస్తువునుబట్టి నిర్ణయించాలి. ఆవిధంగా 
“నా నా. దేశం నా పజలు”లో విప్లవ ఇతివృత్త తం ఉందిగనుక అది విష్ణవ కావ్యం. 
అయితే £ ఒక్‌ కావ్య ౦లో ఒకే ఇతివృత్త త్తం ఉండదు.. ఒక్కొక్కసారి రెండుమూడు 
ఉండవచ్చు. రామాయణంలో రామకథ (ప్రధాన ఇతివ తము, సు స్నుగీవ! కథ ఉప 
ఇతివృ క తము. కానీ? కావ్యంవస్తువు అలంకారాలుగా మారే పక్రియ. గనుక 
న్‌ ప్రక్రియ భావాత్మక సంవేదనచేత . మాత్రమే క కలిగేదిగనుక కావ్యాన్ని. ఇతి 
వృ త్తం: చేతగాక ఈ ఫా భావాత్మక శరన కరక కంత (ముఖ్యంగా అధు. 
ని ము .కతేరరాము రల 






క కావ్యా ల్ని) = శాకుంతల: క = 


బో Ll 


 వితరము * సాహి హిత్య నిమర 


లో 


ఠా ఆ 
. విష్టవ 


జ్‌ 


బడుతుంది, (అంటే నాటకంలో అభినయం దేన్ని [పేక్షకుకలో నావస్తుంద్‌ 
దాన్నే అలంకార కవిత్వంలో [శోత లేక పఠితమీద సాధిస్తుంది) - కుంతలం 
శృంగారరస [(పధానకావ్య మంటారు. కారణం, శకుంతలా క సంగా 
రము అంచులో | పధాసము. కానీ, వారి వియోగము తజ్జనిత కరుణ రసముకూడా 


అందులో ఉంది. అది ఆ కావ్యపు కళాత్మ కతకు బీవం టె జ పోస్తుంది, భర ౪ 


ఇ మెగా వ వస వాట్ట ఇలా, జ 
కౌవ- ;ంలో విప్రనమె అన్ఫవిషయాలు కాడ కావ్యతాఎగంలొ . కనిక్‌ కొటుకు 
vn) 
ఇ (| జల యో కా = ఇగ ot 1 
వసాయి; అవ! య కలిసి ఆ పవా నికి [ ణ| పదం అవుతాయి. కాగి, ఏమర్శ 
Af maf Uh గాని ద్‌ eI అ శ 
కుడు (ప్రధా; విషయమమిటొ చూచి చాసిచెత కావ్యానికి నామకరణం చేనాడు. 


మహాభారతం, దాగి (పథాన ఇతివృ_త్తము లేక (పధాన జక [8 *ధాత్మక 


పిషప్టవం గనుక, విష్టవకావ్యం అనాలి _ దానిలొ అన్యవృతాలు అన్యసంవెదనలు 


ఉండవచ్చుగాక, 


ర్న 


ల తో జాగళి- ఆధునిక పాశ్చాత్య సాహిత్యంలో రొమాంచక్‌ యుగంలో 
(పారంభించిన కథార దాత కావ్యం అంచె కవిత 
సమకాలన ఆర్థిక సామాజిక బొదిక శక్తుల కల్లో 


ఉదయించింది. కేవల సాహిత్య పక్రియ కాదు. కాన, ఏ కారణాలచేత పుట్టినా 


అలంకార పి కవిత్వము. ఆచి 
ంనుంచి నె సాహిత్య పరిణామంగా 


Gg ల 


సాహిత్య |ప్రక్రియలుగా ఇలాంటివి నిలిచిపోతాయి. తర్వాత వచ్చిన సింబలిజం, 
స| రియలిజం, ఇత్యాది సాహిత్య ఉద్యమాలు అలాంటి టి కల్టోలంనుంచే పుట్టినప్ప 
టికి వాటిసాహిత్యాభివ్య క్రిని విశ్లేషణాత్మక పరిశీలనకు సరిచేసే అందులో మనకు 
వి అలంకారం మొదట రొమాంటిక్‌ ఉద్యమ (పతీకగా ఉదయించిందో అదే 
అలంకారం సింబలిస్టు , స్మర్రియలిస్టు, డాడాయిస్టు, ఇం పెషనిస్టు వగైరా ఉద్యమాల 
కల్లోల పరిణామంలో ఛిన్నా భిన్నమై అంగవైక లం చెంది అనేక రూపాంతరాలలో 
ఆ అంతరాత్మనే నిలుపుకుంటూ స్పష్టాస్పష్ట దర్శనదాయిగా నిలుస్తుంది, అట్టి, 
. పరిణామ్మగ స్త రూపరూపాంతరాల భేదం ఆధారంగా ఆయా కవిత్వ విశేషాలకు 
సింబలిజం అనీ స రియలిజం అనీ వగ రా నామకర ణాలు జరిగాయి, ఆవి మనకు 
ఇకుడ ఈ దేశ వాళ్ళి సాహిత్యంల్లో, అన్వయంచవ్వు కొందరు విపరీత బుద్ధులకు 
అ్ర-భ్లూతాల్లు ఇక్కడ కసృప్రిసున్నష్పటికీ, డి బుద్ధి అ పరిత్యమేగ్గాీ ల 


న్న క్‌ ' 
ou ల sri 


ధక ఫ్‌ కాడు. దానిమీద ఖ్‌ స్తత చర్చ. .వ్యర్శ ము, శ్‌ వ! పీక అం. 





90 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


వర్గికరణ కేవలం ఇతివృత్తాన్ని బట్టి లేక భావాత్మక సంవేదననుబట్టి మా మే 
జరగవలసి ఉంటుంది. - 

ఈ కాంతి పుంజంలో చూస్తే విప్రవ కవి [పేమ కని అని కవిరి-కావ్యానికి 
చెందిన విశేషణాల్ని తగిలించడం అశాస్త్రీయం. కవిని కది అనడం మా|తమే 
సమంజసం. విప్లవ కవి అని పేరు సెడితే వాడు జ్యూగత్‌ స్వప్న సుషుప్త్య 
వస్థళ్లోకూడా కేవల విప్టవభావ పీడితుడైన మనిష్‌ అయి ఉండాలి. ఒకడు తన 
జీవితంలో ఆ త్‌ అనుభూతినే గడించినవాడు అయి ఉండడం అస హజము 
అసంభవము. లేదా వాడు వాడి సహజ ఆసంఖ్యాక  అనుభూతులన్ని టినీ (వచ్చన్నం 
వేసుకుని విప్ప వాన్ని న ప్పకోస సం (పదర్శించే ధూర్తుడు కావాలి. ధూర్తుడు 
పవి కాలేడు, అయితే మాతం ఆశ్చర్యం. విషప్రవోద్య ౧ మానికి అంకిత మైన వ్యక్తులు 
తూడా ఇ భార్యా పిల్లలు, తల్లి దం[డులు, అన్నదమ్ములు, ఆక  ,-చెలైళ్లు, బంధు 
మి|తులు సమస్యలు సుఖదుఃఖాలు నిండిన నిత్యజీవన యాపన చేశేవాశ్ళే. 
అయితే వాళ్ళలో స్పందించే (పధానతం[తి విప్లవం కావచ్చు. లెనిన్‌ ఆఫ్‌ 
రష్యన్‌ య అనిపించుకున్న మాయా క్‌ విషప్టవ పవిత్వం 


వ్‌ 
(శ్రామ్‌కున్ని తన కవత్యహాయకుకి చేస్తూ గానం చేళాడు. మరోవైపు మానవ 
జీవనతం్యతంలో కోమల స్వరమైన _పేమనూ నాదం చేశాడు. ఆయన్ని ఆ 
దేశం విప్లవ కవి నామధేయ శృంఖలాబద్ధుడ్ని చెయ్యలేదు. ఆ దేశం సాహిత్యంలో 
అంత పామరత్వం చూపించలేదు. 


పూర్వం కాళిదాసాదుల్ని కవులన్నా రేగానీ శంగార రనకవులనీ కరుణ 
రసకవులసీ ముదవేసి విడిచిపెట్టలేదు. వాళ్ళలో ఒక్కో కవి భిన్న భిన్నరసాలు 
_పధానంగా, అన్య ఉపరసాల సమ్మేళనతో. కావ్యాలు . రాకకు. వాళ్ళకి ' వాటిలో 
ఏ జఒ క్క కావ్యాన్ని బట్టి ఫలానా రసకవి అని పేరు పెట్టినా అది ' పొసగదు? 
విన్న భిన్న రసాల్ని ప్రధాన రసం చేసి అనేక ' నాటకాలు రాసిన ఛూనుడిక్‌ “పీ 
ఒకు రసాన్ని ఆధారం చేసుకుని [పత్యేక నామకరణం చెయ్యలేదు. కవి, ఆని 
మ్యాతమే అన్నారు. అన్ని కావ్యాలు శృంగార రన (వథధానంగా రాసిన ఎకొళి 
దాసునుకూడా' శృంగార రప కవి అనకురజా .కవి' మాత్రమే అన్నారు. మఖ 
దమ్తక్నీ చరిత్రాత్మక. నాటకకష్న అని శాసీ ఏదో.రనకవి అనీ కాపీ” తఅనకేకు? 


విష్టవ కవిత్వము : సాహిత్య విమర్శా 91 


ఏ కావ్యకర్తనై నా సరే కవే అన్నారు. ఆధునిక కాలంలోకూడా షేక్‌స్పియర్‌ 
భిన్న భిన్న ఇతివృత్తాలలో అనేక నాటకాలు రాశాడు. కేవలం కవి అని మ్మాతమే 
ఆన్నారు. |ఫెంచికవి ఛార్‌ల్‌స్‌ బోడిలేర్‌ [పళికాత్మక కవిత్వం రాశాడు. కానీ, 
ఆయన్ని (పతీకాత్మక కవి అనలేదు. ఆలాగే ఆందే[బెతన్‌ని సర్రియలిస్టు అని 
నామకరణం చేసి పిలువలేదు. ఆ దేశాల్లో వాళ్ళని కేవలం కవులని మ్మాతమే 
అన్నారు. బహుళా ఈ స్వల్ప తెలుగడ్డలోనే స్యపయో.జన లుబ్బులెన మనోపలీ 
మనస్త త్యపరులు ఆత్మరక్ష్షణకోసం ఇలా తామూ తమకు నచ్చినవాళ్ళూమా[ తమే 


విషవ కవులు ఆని ఒక నామకరణ ము; ద తయారుచేసి గ“సదుకుంటునాారు. ఇడి 
ణా : ' ది 0 
ఆశాస్త్రీయము i సాహిత్య విమరు అనే శాస్త్రియ కార్య కలాపంఠల కి (పవేశించే 


అర్హత దానికి లేదు. 


కవిత్వం రాయాలంటే ఆ పీడితుడు కొన్ని షరత్తులకు లోబడి రాయాలని 
కొందరు ఉగోకంఠీరవులు అంటున్నారు. 1. ఫలానాపార్టిసభ్యు డయ ఊఉండాచి 
లేదా 2. సాయుధ పోరాటంలో కలవాలి లేదా కి. సాయర పోరాటాన్ని [ప్రోత్స 
హించాలి. లేదా 4. [వజలతో కాంటాక్టు ఉండాలీ. లేదా 5. మారి) గాజంలో 
కూలంకషమైన పాండిత్యం ఉండాలి. ఇలా ఈ నిర్ణాయకుల అర్హ తలను పరిశీలిం 
చడం సాహిత్య విమర్శకుడికి అవసరం. ఎవడేది చెపితే దాన్ని హంతుం వాడి 
క్ర కర్తవ్యం కాదు. ఈ నిర్ణాయకుల అర్మ ర్లతల్ని వాళ్ళ నిర్ణయాల్ని సాహిత త్యపరంగా 
విశ్లేషించి ఆవగాహన చేసుకోవడం వర్తమాన సాహిత్య ఎమర్జన్సీ. 


శ ఎవరిపక్షం అవలంబించాలో తెలుసుకోడానికి మాకు మార్చి జంలో 
పాండిత్యం ఆక కరలేదు అన్నాడు మాయాకోక్‌సీ_; మార్క్సిజం వంటి గహన 
మైన ఆర్థిక . సిద్ధాంతాల్ని గురించి మంచినీళ్ళ పాయంగా మాకు, అలుసునం టి, 

మాకు తెలుసునని పోతిలు పడడం, మీకు తెలీదంటే మీకు తెలీదని కూడా ఒక. 
అడ్డుగు ముందుకుపోయి ఇతరుల్ని ఆ వెపించడం తెలుగుదేశంలో కొందరికి. 
మాముఃలై పోయింది. “అబ్ధిర్ణంఘిత ఏవ వానరభ మైః కింత్వస్య గంభీరతాం!. ఆ... 
పాత్రాళ్ల నిమగ్న పీవర . తనుర్హానాతి మంథాచలః.” అన్న సతర, తెలిశినభారికి &. 
మహానుభావు లెంతటివారోకూడా తెలును. -. 


(ప్రజలతో కాంటాక్టు లేకపోతే విప్లవకవి కాడన్న ట్టయికే. “ఈ మహో వొస్టవో 
కనుల కేపాటి ee కాంటాక్టు ఉందో వివరంగా ' — స 





లప అభ్యుదయ కవిత్వానంతర ధోరణుల; 


ణాత్మక కపరిశీలనకు సరెబత్యాలి! మహా ప్రస్థానం రాశేనాదికి తనకు మార్చిజం 
తెలీదని శ్రీశ్రీ వాకుచ్చాడు. అప్పటికి అభ్యుదయ రచయితల సంఘం కూడా 
పుట్టలేదు. ఆయనకు [పజలతో స్‌వాటి కాంటాక్టు ఉందో రహస్య మేమీ కాదు. . పోతే 
అన్యవిప్ణవక వి నామకులకుకూడా ఏ ఫ్యాక్టరీ కార్మికులతో ఏ వ్యవసాయకూలీలతో 


న 
సంపర్కం ఉందో 3 పజల స సున స్యల్ని తీర్చడానికి ఉద్యమాల్లో కృషిచేశారో 
అదికూడా బయోడేటా రూపంలోనై నా సాహిత్య విమర్శ విశ దీకరించాలి. 


అలాగే ఎందరు విష్టవకవులు సాయుధ పోరాటంలో పాల్గొన్నారో సాక్ష్య 
సామ్మగి సాహిత్యవిమర్శలో ఇవ్వబడాలి, విప్ణవకవిత్వం ఇదనీ వీడే విప్పవకవి 


wr ™ లి ్ణీ 
జ ఈ న లూ. నియమం న్‌ కాదు సాయుధ 


ig ప 


పెగా సాహిత్య విమర్శలో ముఖ్యమైన విషయం - స పట్టుకున్న 
Es ఆదితి. య ఆకాశ మెక్కి.న (పతి మేఘమూ వర్షం: 
కురువలేదు. ప్తవకవిత్వానికిగాని ఇవేవీ కీలకగె ధనాలు కావు. 


క్‌ కవిత రెండు విధాలుగా. ఉత్పన్నం అవుతుంది; స చేత 
సహానుభూతి చేత - అన పుభూతి మ్మాతం అనివార్యం అన్నమాట సిద్ధాంతం. తన. 
అనుభూతి చే చెత ఊడి ద్వేజితుడై న న వాడు కోచిత్వం చెప్పవచ్చు వాడికి 'కపితో 9త్పాదక . 
శక్తి ఉన్న ట్లయితే. లేన అన్యుల అనుభూతిచేత ద పకంపితుడై సహానుభూతి. 
పొంది తతద్యా (రా. కవిత్యం. చెప్పవచ్చు. (కవి విత్పోత్సాదన వర్ణన వివరంగా. 
కచిశ్చేనమేనిఫెస్టోలో ఉంది. చూ.) తన చెయ్యి తెగ రక్తం మడుగులు కడు. 
తుం గా ఆబ వ న సాతి. ఎవకాన కవిత్వం రాయడం ఒకటి. మర రొకటి చెయ్యి 
త క్షం మడుగులు. కడుతుండగా చూచి" సహో హానుభూ కోత్రిక్రి. గురిఅయి. కవిత్వం . 
చెప డ్‌ మ నొకటి... ఒకొ గ్రార్‌సా సారి: సహానుభూతే అనుభూతిక ంటే తీవత ర ంగో 
ఉంటుంగి: : చెయ్యి = తెగి ఇ శారపడుతున్న కొళుక్వు సత చూచి. రజి, మరింత బాధ క 


శ్‌ 











విప్లవ కవిత్వము : సాహిత్య విమర్శ . 289 


మన దేశంలో ఈ రెండు మార్గాలకు (పసిద్ధమైన ఉదాహరణ లున్నాయి. 
మొదటి మార్గానికి వ్యాసుడు, రెండవ మార్గానికి వాల్మీకి కర్తలు, వ్యాసుడి మహా 
భార తానికి కురుశ్నేత్రంలో పవహించిన వై వైయాసికీయ ర క్షమే ఉత్సాదకశ క్తి. 
కౌరవపాండవులు వ్యాసుడి జౌరస సపుతు లెద్దిరు పు[తులే గదా! తాతకు కొడుకు 
మీద కంచే మనమడిమీద [పేమ ఎక్కువ. వ్యాసుడి హృదయం కురుకే[త 
యుద్ధంచేత ఎంత త్షోఖించి ఉంటుందో ఊహించగలము. కానీ, కిరాతుడు పవని 
చంపితే వాల్మీకి తాను చచ్చినంత డోేభ పొందాడు. అందుచేతనే కోకంలో నుంచి 
శోకం పుట్టిందన్నా డు ఆ మహాకవే. ఇడి సహానుభూతి. కనక వ్యాసుడు ఆను - 
భూతి కవి; వాల్మీకి సహానుభూతి కవి. 


ఏిప్రవకవిత్వం స్వానుభూతిచేత పుట్టవచ్చు, సహానుభూతిచేతా పుట్ట 
వచ్చు. విప్లవ పోరాటంలోగానీ విప్లవ పోరాట కార్య కమాల్లోగానీ పాల్గొంటూ 
విప్రవ కవిత్వం రాయవచ్చు. లెక విప్టవపోరాట వార్తలు విని దృశ్యాలు చూచి 
[పకంపితుడై రాయవచ్చు. కానీ, వీటన్నిటినీ మించినది ఒకటి ఉంది.- మానవ" 
జీవనంలో జరిగే అన్యాయాన్ని సితితో థై ర్యంతో ఎదుర్కొంటూ పలాయితుడు ' 
కాకుండా రాజీత త్లానికి లొంగకుండా నానాబాధలు అనుభవించే జీవి ఒకడున్నా 
డని ఎవరూ మరచిపోకూడదు. ఆన్యాయభరిత జీవితంమీద' వాడు ఎప్పుడూ " 
తిరుగుబాటు. చేస్తూ ఉంటాడు. స్వాభావికంగా న్యాయపక్షం వై ష్‌ నిలుస్తుంటాడు. 
దెబ్బల్లు' తింటుంటాడు; తనకు జరిగే ఆనా్యాయాస్నీ పరులకు జరిగే అన్యాయాన్నీ 
సహించలేడు; ఉభయ సందర్భాల్లోనూ తిరుగుబాటు చేసాడు, పోరాటానికి దిగు ' 
తాడు. ఇది జీవితంమీద' నేరుగా చేస్తున్న తిరుగుజాటు. ఇది పునాది గత విప్టవం. 
ఇలాొంజి జీవితాలు ఎన్నో 'కోటలు కూలినట్లు కూలిపోయాయి, సోతునా. న్నాయి, 
పోత్పుంటాయి! * ఒకవైపు సామాజిక సంపదభ్‌ భోగ వై భవం వర్దిల్లుతూనే ఉంటే, 
మరొకవైపు ఎందరో తిరుగుబాటు జీవులు డాధాన్ను ల్లో దగ్గమైపోతున్నా రు. వాళ్ళు. 
టు! రాజకీయము దోలూ వేనుకోలేదు. ఏ జెండాలూ ఏగరేయతే దు. వాళ ఎకు కితాబు. 
అర్చన కో తేరు, వీరోచిత ఊరేగింపులు జరిపినవాళ్ళూ లేరు. 


ఈ విధంగా. నిత్యజీవనంలో ఆనా శ్రయంమీద చేసి తిరుగుాళే అసలు 
విప్రవం.' ఈ పునాదిగత విష్ణవమే చరమస్థాయిలో ' ఉత్పత్తి సాధనాన్ని "వశ. 
పరచుకోడానికి జదిపే విష్టవ సమరానికి దారితీస్తుంది.  బీవితానుభ వరంతో 'ఆవ్యా' 


24 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు . 


యాన్ని అసమానతను ఎదుర్కొంటూ ధనికుల్నీ అధికారుల్ని అపహ్యించు 

కుంటూ 'అసూయపడుతూ ద్వేషాన్వి - పెంచుకొంటూ పోయే జీవన విధానమే. 
వర్గదై తన్యజన్మకు దోహదం చేస్తుంది. వర్గబైతన్యంలోనుంచే నిత్యజీవ నాంతర్లత 

నిర్విరామ పోరాటాలు వ్యక్తిగతంగా ఏర్పడుతాయి. ఈ పోరాటాల్లోనుంచి . 
పు విప్లవ కవిత్వం పార్ట ప్రచార. కవిత్వం కంటి ఆత్యంత శక్తిమంతంగా . 
ఉంటుంది. పంక్తి పం _క్తిలోకి కవి తన [పాణళ క్రితో జీవితాన్ని. ఊదుతాడు, ఇద్రి_ 
నేరుగా జీవన పోరాటంతో నుంచి పుట్టిన కవిత్వం. దాని కున్న చేవ సిద్దాంతాల 
చెతిక్టరతో నడిచే కవిఠ్వాని కుండదు. 


వ్యక్తులు ఆచరించే వర్గబైతన్య జీవితాలే విప్లవ చైతన్యాన్ని సమాజంలో 
సాం|దతరం చేసాయి. ఈ చైతన్యాన్ని సంఘటితపరచి అంతిమ సమరాన్ని 
అవతరింపజేసే ఒక రాజకీయపార్టీ అవసరం అనేది నిర్వివాదమైన విషయం. 
తెలుగు సాహిత్యంలో ఒక్కటే పేచీ. రాజకీయ పార్టీవరకూ ఏలాటి పేచీ లేదు. 
కానీ ఆ పార్టీ పేరుతో కాయలమ్ముకునే రచయితల పార్టీ ఒకటి. తయార 
కాకూడదు. సాహిత్యం కాయలమ్ముకునే వ్యాపారం కాదు. అసలు పార్టీ కోసం 
ఒక [ప్రసార సాహిత్య ఉఊపపార్టీ ఉండడం ఎంత మ్యాతమూ ఆ క్నేపణీయం -కాదు, 
కానీ, వాళ్ళు వాళ్ళ షా[తను మించి వ్యవహరించకూడదు, వాళ్ళకు ఆశక్తి లేదు 
పైగా ఘోరం! [వతి వాడిలో విష్టవ చైతన్యం. వ్యాప్తం చెయ్యడానికి బఢుల్లు 
వాళ్ళు విప్టవచేతన' ఉన్న వాడ్ని కూడా విష్టవ విరోధి అని (ప్రచారం చేస్తున్నాళు! 
విప్రవాత్మక చైతన్య. మున్న కవుల్ని. వాళ్ళ కావ్యాల్ని ' బుద్ధిపూర్వకంగా 
నిందిస్తున్నారు! కది స్పష్టంగా విప్టవ వ్యతిరేకచర ఇది విప్లవ [దోహం, వాళ్ళు 
తమకు లభించిందని (భమిస్తున్న ఏదో ఒక, గొప్పపీఠం ఆన్య విప్లవ కవులచేత 
వారి కావ్యాలచేత పడిపోతుందేమో అనే ఒక స్వలాభ _పేరిత భయంచేత ఈ 
పని చెస్తున్నారు. బవలశ వాళ్ళు జనక పార్టీ అయిన ఏదో ఆ రాజకీయ పార్టీ, 
వాళ్ళు బాహాటంగా జరుపుతున్న - ఈ విప్ణవ భంజక చర్యల విషయంలో, .జోక్యం- 
చేసుకోవడం అవసరమేమో! లేకపోతే విష్ణవదై తన్యవ్యా పీకి" ఈనాడు (బ్రహ్మాండ 
. మైన ఆటంకంగా పరిణమించిన ఈ మనోపలీ మనస్తత్త్వం. నశించే మార్గం 
_ సవ్తిషించడలు చేదు?) ఈ "మనస్త కన్ని " నిర్మూ లించడానికి " పీడిత ' వర్లాత మీద 
అ సాష్యభూత్తి ఉన్నభాష్య సామాజిక న్యాయ.:సోభన మీడ .. మానవ:సమానత హ్రీజుః 
పట్టను. ఆస్టబళ్ళు:: కందుల కావాలి. వర కల్లో. వెన్న... బుర్ధిజీవునంత 








విపవ కవితగము : సాహిత్య విమర్శ 95 


విపత్కర సన్నివేశాన్ని ఆర్థం చేసుకుని వ్యవహరించాలి. లేకపోతే మన దేశంలో 
వర్గ చైతన్యం వికసించకుండా స్తంభించిపోయే సమయం కస న తాలు 
స్వాతం| క్యానంతర విజృంధిత ఆవకాశవాద మనస్తత్త్వం పజ. పాతుకు 
వోయే అవకాశం ఏర్పడింది, 


ఈః సందర్భంలో సాహిత్య విమర్శకుడి పాత, స్వ పయాజనాపేక్ష 
విసర్జించి 'పెప్రవ 'కావ్యాల్ని నిర్ద్వంద్వంగా [పోత్సహించాలి, దానికి సాహిత్య 
విలువలమీద సాహిత్యసూ| తాలమీద ఆధార పడి సాహిత్య విమర్శ రాయడం 
ఒక్కటే మార్గం. సాహిత్య బాటసారికి సాహిత్యం ఒకే లజ్యాన్ని _ జేడడానికి 
మక్తొక - స్యతం|త .మార్గం అనే విశ్వాసం ఉండాలి. సాహిత్య విమర్శకుడు . 
సాహిత్య మూల్యాంకనకోసం రాజకీయ మార్గాన్ని ఆ|శయించకూడదు. 


'ద.- 18-2-1982 _ “ఆంధ్రజ్యోతి” వారపత్రికలో. “|పశళ్ళలు 
"జవాబుల - శీర్షిక [కిండ “విప్లవ. కవిత్వం. రాయడానికి తప్పనిసరిగా 
చిరసంతో సభ్యులై తతి త అన్న [పళ ఎకు తీయ: ఇలా- 
జపాబు చెప్పోడు--. “ఉండడం. తప్పనిసరి కాదు. విరసంల్లో సభ్యులు: 
కానివారు కూడా విషప్టవ కవిత్వం" రాస్తున్నారు.” 


అభ దయ కవిత్వంలో 
(మాణాలూ, ను. ప 


_ సోమసుందర్‌ 


ల ఇటీవల ఒక విపరీత మేధావి- అన న్నట్టు ఏదీ శూన్యం నుంచి ఊడి పడదు. 
కూస్ఫుంనుంచి: వెలువజేది శూన్యం మ్మాతమ్మే; న్‌ నానారకాల(ద్రావకాలతోను ' మెదడు - 
నింపుకున్న ందువల్ల 'ఇలాంచి .థావకాలుష్య' మేర్పడుతూంటురది. ఎంత విపత్కర 
నిర్ణయాన్నయినా అలవోకగా కాలుష్యమేధ సాధించగలుగుతుంది. ఎలాంటి 
అసంగత ఉర్భాటననై నా నోట పెడుతూ వుంటుంది. వర్తమాన మేధా జీవితంలో 
ఇప్పటికే ఇలాంటి డిస్కోమెనియా స న. న న. 
ఇరవయ్యో శ ' తాబ్దపు నాలుగో దశాబ్దంలో ఆవిష్కృతమైన అభ్యుదయ 
న సాహిత్యోద్యమానికి పునాదులు బలంగా 1880 సంవత్సరంలోనే నిర్మిత. 
స మయ్యాయి. సాహిత్యం సమకాలీనసామాజిక క కల్మషాలను షాశళనం చేయడానికి. 
[వబలతర ఆయుధం. కావాలే తప్ప- వ్యక్తి కిగత రసానందానికి మాతమె విని 
యు కం కారాదన్న నిర్ణయం యుగ పురుష డు కందుకూరి వీ రేశ లింగం చంతులే 
 ఉద్ధాటించాడు.. (దాహ్మ వివాహమనే పెద్దయ్యగారి పెళ్ళి స న్ని రచించి 
సమాజ శ్రేయస్సుకు గట్టి నిఘా ఏర్పరచాడు. తదాదిగా ఒక అకుంఠిత దీక్షతో 
అటు సంఘసంస్కరణ మః! తోడ న్ని నిర్వవి హిస్తూనే, wey క్రచేత. సాహితీ 
మహాయధాన్ని మొక్క పోతా నిరంతరాయంగా నిశిత. మొనర్చుకుంటూనే 
వునా డు. (వాహ్మ వివాహం. రచించబడిన నరో పది హేనేళ్ళకు మహాకవి. గుర 
. జాడ తః దాని. (ప్రభావాన్ని నిబిగీకరించుకొని; ఆ మార్గ దర కంలో, కన్యా 
శుల్కం ల నా వింభాడు;: నర మ్స ర చన. ఆయన స. 








అభ్యుదయ కవిత్వంలో [పమాణాలూ, పరిణామాలు.... 27 


గురజాడ. _తొలి రచనలో పిండ రూపంలో ఉన్న ఎన్నో మానవాకృతులు 
సంపూర్ణత్వం సాధించగలిగాయి. మధురవాణి, గిడీశం, రామపంతులు వంటి 
ప్మాతలు సుందరతరంగా సృష్టించబడ్డాయి. కాని, వీజ[పాయంగా కన్యాశుల్కం. 
రచనకు _పభావం కలిగించినది [బాహ్మవివాహమేనన్న సంగతి నిర్వివాదమే! 


_, సామాజిక పునరుజ్జీవన మహోద్యమంలో విడతీయరాని అంతర్భాగమే 
వ్యక్తి సేంచ్చా శబలితమైన కావ పకటన. ఆనాటి సమాజంలో ఫ్యూడల్‌ భావ 
డాస్యంతో సర్వరంగాలూ అదుపు చేయబడుతున్నాయి. నై తిక జీవితం సర్వతో 
ముఖంగా పతనావస్థకు చేరివుంది. పురుషాధిక్య సమాజ నీతి అడ్డులేని “పెత్తనం 
వహిసోంది. శ్రీని భోగ వస్తువుగా మార్చివేసింది. నిర్బంధ వై ధవ్యంతో స్రీని. 
కోట్టుజాని ఏన గా చేసుకుంది. పురుషు డై పుడితే చాలు, ఆ వ్యక్తికి ఎంతమంది ప్రీలతో 
నైనా సంగమించే అధికారం పుట్టుకతోనే సం|[కమిస్తుందచి. అదొక జన్మహక్క్కుగా 
పరిగణింపబడుతోంది. సమాజంలో ఒక వర్గం గణికలుగా కేటాయించబడి, భోగ 
త్రీలుగా. సామాజిక కాలుష్యం భరిస్తూ వేర్చాటుపొందారు. ఇతర సామాజికు లనుభ ' 
వించే సదుపాయాలతో గాని, పాథమిక హక్కు_లతో గాని నిమిత్తం లేని వేరొక 
మాతృస్వామిక వ్యవస్థతో యౌ వర్గం సాగిపోక తప్పింది కాదు. స్‌ 


మరో (పక్క జీవితమంటే ఏమిటో తెలియని జొమ్మల వంటి శిశువులకు" 
పెళ్ళిన్న. జరుపుతోంది సమాజం. శ్రీకి విద్యార్హ త ఏనాడో రద్దు చేయబడింది. 
అవిద్యాపరులై న తల్లికి పుళ్లు సంతానం అజ్ఞానంలో కొటుమిట్టాడవలసి వచ్చింది. 
1875 లో ంిటాకగా కందుకూరి స్థాపించిన బాలికా పాఠశాలతో తప్ప త్రీ : 
విద్య | పారంభమే కాలేదు. తదాదిగా కళాశాల స్థాయి వరకూ పురుషులతో సమా 
నంగా ee ఆఅవకాకం స్రీలకు కలిగింది. 


హెస్కూ లు కాలేజీ విద్యాస్థాయిలో ఆరంభ యౌవనులై న అః పురుష: 

లలో పరస్పర ఆకర్షణలు మోసులెత్త నారంఖించాయి. ముక్కుపచ్చలారని 

పసి" కావ్యంలో. తమ ఒక వివాహం వరు స్పృహే . న్లిత్యజీనితంల్లో, 

విస్మరింపబడింది. ఈ పరస్పర ఆకర్షణ (ప్రేమ ఆనే. నూక్న జీవన ధాతువుకు. 
అరకుక్తోర ఎ కావించింది: -. తత్పూర్య , . సమాజంతో గాని. . si war 
మోహమ్య్యు సంభోగతూ, యరతమ్మూ తవ్వ... (నేన్స జ కనేశ్చ నిన్మిత ఈక 








28. అ - అభ్యుదయ 'కవిత్వానంతర ధోరణులు 


గురించి మన జాతి ఎరుగదు. కవిత్వంలో ఆధునిక క్వానికి పార ధభకుడై 
గురజాడ మహాకవి స్పష్టంగా చెప్పనే చెప్పారు- [పేమ అనే విద్యను 'ఒజ్జి 
లెవ్వరూ నేర్పలేదనీ, మన సాహిత్యం దాని గురించి మౌనం వహించిందనీ, 
కవుల దయవల్ల, తా నావిద్య నేర్చుకోగలగాననీను. ఆ కవు లనేవాళ్ళంతా ఆంగ్ల 
కవులే! వారి దయవల్ల నేర్చిన సంస్కాారంతోనే భార్యాభర్తలు మంచి స్నేహితులే 
నని; 'భార్యకు భర్త దై వమశేది పనికిరాని పాత మాట అనీ ఆయనే (ోసివేశారు! 


~ 
జీ 


_. జయాద్యీపే భరతవర్షే అని. సంకల్పం చెప్పుకుంటున్న మన పాతి 
ఇసాటికింకా అట్టి భరత. వర్షమే సకల [పపంచంగా' విశ్వసిస్తోంది, "ఆంగ 
మిధ్య ద్యారం “నుంచే మొదటిసారిగా. విశాల [పపంచ దర్శనమేర్చడింది. 'వివిధ 
మతాలతో, వివిధ సమాజ వ్యవస్థలతో, వివిధ నై తిక ధర్మాలతో, అనేక. ఆలో 
చనా .రీతులతో (పవర్థిల్లుతున్న విశాల భూలోకం సాకాత,_రించింది. ...", - 

+... అంతవరకూ వ్యూడల్‌ నిరంకుళ . నీతుల ఉక్కుచ్యట్రంలో -పడి "కొట్టు 
కుంటున్న వ్య శ్తిఎస్వేచ్చకోసం ఆరాటరచెంద' - నార ంభించాడు. ఆ భావావిష్య.రోణ 
పథంలో |పధాన భాగంగానే భావకవిత '_పాదుర్భవించింది. అది చార తకంగా” 
ఒక సామాజిక అవసరానికి జీవనధాతువు లండించింది.నన్నయ మొదలు చిన్న య 
వర్షక్తూ గతాన్ని మాతమే ఆరాధించే తెలుగు సాహిత్యం-వర్తమాన. మానవ 
హృదయానికి సంచలన క్నేతంగా పరిణామం పొందింది. గతానుగతిక పితృ 
దేవతల పా తలతోనో, మతానువ ర్తిత పౌరాణిక పాతలతోనో పాడిందేపాటగా' 
మారిన సాహిత్యం సజీవ హృదయధ్వనులను (పతిధ్వనించ నారంభించింది. 


"= ' కావేరీ. నదీలో సంలీనమయ్యే పంచనదుల సంగమ తీరభూమి' తిళువయ్యూ 
రులో త్యాగరాజస్వామి కన్నుమూసిన మూడు నెలలకే '. గోదావరీ తీరంలో. 
రాజమహేందిలో వీరేశలింగం: | అవతర్షించడం. ఒక చారి[తక అవసరాన్ని 
నిర్ణ ర్తరఛడానిక్తే ననిపిస్తుంది. అలాగే చిన్నయ్యసూోర్‌ మరణించిన సంవత్స 
_ రరైలోనై.మహాపురుష్తులు గురజాడ ' అప్పాఠావు, గిడుగు రామూ ర్తిగార్డు దాచో 

పుణా'జట్యో ందేడంకూడా. చోరి! తప హేధానంతగరచమతా రతన 





ఆభ్యుదయ కవిత్వంలో |పమాణాలూ, పరిణామాలు.... £9 


యించెస్తుంటారు. కాసి అది ఎంతమ్మాతం సంగతమయ్యే సత త్యం కాదు. రాయ 
(పోలు రచించిన స్నేహలత, తృణకంకణం వంటివి- సం|పదాయానుస్యూతితో 
వెలువడిన వస్తాాశమ. కథన కావ్యాలే! భావకవిత [(పధానంగా ఆత్మ్మాశయం. 
వ్యక్తి భావనయే కావ్యవస్తువుగా పర్మిగహిస్తుంది. వ్యక్తి స్వేచ్చాఖిలాషను 
ఆవిష్క-రిస్తుంచి. అట్టిదానికి నిస్సందేహంగా గురజాడ అప్పారావే పార ంభకులు, 


మ్మెచి పుష్పసిచయము _పేమెకాదా?” ఆంటూ ఆయనే 


ంతం చేశాడు. - 


“పేమ పెన్నిథగాని, ఇంటను నేర్చు రికళ 
ఒజలెవక్షరు లేరు; శాస్త్రము లిందుగూరెచి 


& 
తాల్చె మౌనము; నేను నేర్చి థాగ్యవశ మున 
కవుల కృపగని, పహృదయమెల్లను నించినాడను 
[పేమయను రతనాల కొమ్మ!1” 


అంటూ తెలుగు కవిత్వంలో వె వెయక్తిక _పేమకు అంకురార్పణ చేశాడు గురజాడ, 
అదే దాంపత్య జీవితానికి పట్టుగొమ్మ అనీ, అప్పటికే “అధర్మ ధర్మాలుగాి 
(భష్టత చెందిన ఫ్యూడల్‌ నీతు లేవీ పరిగణనీయాలు కావనీ సిద్ధాంతం చేసిన 
ఆదిపురుమ డాయనే.  . 


“సతుల సౌరను కమల వనముకు 
పతుల _పిమయె వేవెలుగు-- 
(పేమ కలుగక. (బతుకు 'చీకటి! *- అంటూ, 'ోసానేర్చు కొలది 
(చేమవిద్దెకు ఓనమాలివి!”' అంటూ, ఉద్దాటించాడు.. ఈ..నూతన సిద్ధాంతాన్ని 
“ఎదను నిల్చిన మేలు చేకూరు!” నంటూ సుహృత్‌ సమ్మతంగా తెలుగు “జాతికే 
ఉపదేశించారు. ఆంతెకాదు-మరులు ((షేమకాదని;'-మరులు వయనుతోషాటు మరొ 
నఫీ,, మర్మం లేని: నేస్తం. మగువలకీ' మగవారికీ ఒక్క=టేనవీ,: జడే. జీవత 
పొఖ్యానికి. రాజమార్మమనీ, "పేమ యమువ్వకుండా.. లా. మోవి 
కాసి: పేమ. వలవనవుడే... "పేమ: “నిలుస్తుందని. గజియమేస, ఎవనవళ్ల కాకి 
 ఆతంభుడయాక్యకు, వకిపాదసేవయే: భాక్టకు' మ క్రివకయణే? ఇల్‌: 
స తాన్వీ. ఫర్తికింతంగా- వరా నం చేసిం జాయసో 1 | 








80 ఆభ్యుదయ కవిత్వానంతర. 'ధోఠ జులు 


“మగడు వేల్పన పాత మాటది. 


“ ప్రాణమ్మితుడ నీకు!” అంటూ అపూర్వ ధై ర్యంతో వక్కాణించాడు. 
భావకవిత్వానికి [ప్రాణదీవమై వెలిగిన ఆత్మాాశయ మార్గానికి మెని ఫెస్టోగా తన 
రారిందిదే. దానితోనే తెలుగు సాహిత్యంనుంచి- ముఖ్యంగా కవిత్యంనుంచి' గత 
కాలపు హావభావాలకు కాలదోషం పట్టింది. పితృదేవతల పాతలన్నీ కాలధర్మం 
చెందాయి. మతంపట్టునుంచి తెలుగు కవిత్వం విముక్తమైంది. వర్తమాన జీవ 


ద్దొక హృదయం కవిత్యంలో (పతిస్పందించ నారంభించసాగించి, 


ఇదే కృష్ణశా స్రీ, కవితాకంఠ మార్ల ౦నుంచి బహుముఖీనమై పరవళ్ళు 
(తొక్కింది. కవిత్యభాషను మరింత సునిశితం చేసుకోగ లిగింది. జగమువిండ 
స్వేఛ్బాగతయురులు నింపాలని సంకల్పించింది. బస వరాజుఆప్పారావుతో కవిత్వం 
నిత్యజీవిత శ్రేశానందాలకూ, ఉచ్చ్వాస నిశ్వాసాలహ బాసటగా నిలచి (పాణ 
 వాయువులందించింది. నండూరి సుబ్బారావుతో మధ్య తరగతియిరుకుగదులలోంచి 
బయటపడి -ఏటికడుపుదాగిన తోటల్లో విహరించి భూగంధ బంధురతీ నలఅవర్చు 
కుంది. ' 


జాతిజనుల హృదయస్పంచిగా యింతటి అమెయ చారితక|పాధాన్యతను 
నిర్వహించిన భావకవిత్వం పై యిప్పటికీ సనాతనులో, _ పెడమార్గం .. పట్టిన' 
ఆతివాదులో వె రిపితూరీలు లేవనెత్తుతూనే ఉన్నారు. భావకి విత్వం తత్కా_లీన 
చారిత్రక అవసరంగా పుట్టినది కాదనీ, అది ఆంగ్ల కవిత్వంనుంచి అంటు. కొట్టు 
కొన్న వరాయిసరుకేననీ సిద్ధాంతం చేస్తూ వుంటారు. ఈ శతాబ్దంలోని ము+డవ 
దశాబ్టి ముగిసేలోపల భావకవిత్మాశేణిలో అనుకరణ: మితిమీరి అంధత్వం ఏర్ప 
డకషోలేదు. దానిని వింగడించడంవేరూ, మొత్తం భావకవిత్వాన్నే ._తోసిరాషనగం 
. వేరూను. 'థావకవిత్వంలో అంధత్వం రెండు తావులుగా ఏర్పడింది ఒకటి? 
పాడిందేపాటగా అనుకర ణ.మితిమీ3 అనుభూతికి విరశళత చీర్పడటం!.ఇచి..గ్గబ్యు, 
వట్టనారరభించిన ెండవ దశకంలో స్పష్టపడిందె. రెండవది భావకవిగా- జన్మించి 
- చీర్గికుమారుని [పజయగీతోల్త ద్వారా: లోకహృదయ ఎ వడర్శనతేసిన. : వ్వునాథు.. 
 అక్వొశహిరుషరు ఆర్మధ్యవకస్తిల, ద్వారా తెలురుగుండెకు? పౌఠమెర్దే సము కావినవెళు 











అభ్యుదయ కవిత గంలో (పమాణాలూ, పరిణామాలు.... తే 


(తక అభ్యుదయకర పాతను విస్మరించి, తెరహత్చి 1926 తర్వాత అనుయా 
యులతో సహా వెనక్కి. వనక్కి నడచి' వేదారణ్యాల చిక్కుపడిపోవడంతో ఈ 
అంధత్వం మరీ పబలతరమై పి పోయింది! తెలుగులో నవ్యకవితా పరంపరతో 
ఈ శతాబ్దంలో (బెదిష్‌ (పభుత్వ కోపానికి గురై నిషేధింపబడిన తొలి తెలుగు 
కవితా సంపుటి “ఆం; ఫపౌరుషి మేనని మసం మరచిపోకూడదు! | 


ణ్‌ 


గుర్తెరిగి, ఆంధత్వ రుగ్మతలను హోకార్చుకుందుకు _పబల ద్రత్నం చేసిన 
శో కివంతులే తరువాత యుగానికి మార్గదర్శకులయ్యారు. 1926-88 ల నడుమ 
ఏడేళ్ళ కాలం (పజాభ్యుదయ కవిత్వానికి పయా గవాదక కవిత్వానికి భాగీరథ్‌ 
[పయత్నం జరిగింది. ఆట్టి వారితో - [పాతఃస్మరబీయులె శశీ, పురిపండా; 
నారాయణబాబులు. [పయోగవాద కవిత్వానికి ఆద్యుడుగా 1927 లోనే వలు 
గొందినవాడు శ్రిషిట్లా ఊమామహౌశ ! అతనికి అనుయాయి పతాభిన్నీ! గ 


ON 


1920 తర్వాత' జాతీయ స్వాతంత్య _పోరాటోద్యమాని కరమ్‌ చంద్‌ 
గాంధీ నాయకమణిగా దీపించాడు. యావద్భార తంలోనూ గు-ర్తింపు పొంద 
- రవీం్యదునిచే మహాత్మ బిరుదు పొందాడు. మోహన్‌దాన్‌ గాంధి” [పవేశంతో 
జాతీయోద్యమం వ్యక్తుల మధ్య నడిచే వ్యవహారంగా మణగి ఉండడం. మాను 
కుంది. [పజాబాపబశ్య భాగస్వామిత్వంతో నూత్నశ క్తి కెగా.. పరిణమించింది. 
1919 లో ఖిలాఫత్‌ 'ఉద్యమమూ, " జలియన్‌ వాలాబాగ్‌ లో "డయ్యర్‌ ' కావించీన 
మోర హత్యలు యువతరంలో సాయుధ పోరాట: మార్గోన్వేషణకు ' _పేరేపించాము. 
ఆ హత్యలకు నిరసనగా - ఈ వరదుడు త్మీవపదజాలంతో [పకటన -చిడుదల 
చేసి తనకు (బిటిష్‌ (వభుత్వం _పదానం చేసిన “సర్‌” ' బొరుదాన్నీ" విసర్జించడరతో' 
| సోషాతీపరులలో జాతీయోద్యమ. (పమేయమూ అధికమైంది. 


ఆ ప క hiss sa Gros ete ర్ట" నస 


os) సత్యనారాయణగారు. నాయకు. తయన వాల్‌ జ చోక్రత్రార్టజటై 
ఫడొరతనము” అనే గేయం ఎవరి నోట విన్నా బ్రిటిష్‌ పభుత్వం) జో న... 





కివి అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


పోయింది. గరిమెళ వారు రచించిన గేయాలన్ని టినీ సంపుటికరించి, పిఠాపురం 
వాసి సంపన్న గృహస్థు ఆచంట సత్యనారాయణగారు [గంథంగా _పచురించారు. 
వెంటనే [బిటిష్‌ (పభుత్వం ఆ |గంథాన్ని నిషధించి, [పచురణ కర్త పె కేసు 
నడిపి, రెండున్నర సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది, ముషృ్పయ్యెక 
రాల సుష్మేతమైన మాగాణీ భూమి యావత్తు జాతీయోద్యమం ' కోసమే ఖర్చు 
చేశారు ఆచంట సత్యనారాయణగారు. 


తూర్పు గోదావరి బిల్లా తుని కాపురస్థులు శ్రీ కొండపల్లి జగన్నా ధదాసు 
అనే జూతీయకవి ఆ దశలోనే గాంధీ హరికథ స్వరాజ్య తాంబూలం, స్వరాజ్య 
బొబ్బిలి పదం మున్నగు పాట కథలు రచించి, తానే స్యయంగా ఊరూర తిరిగి 
గానం చేస్తూ గొప్ప సంచలనం కలిగించారు. ఈ దేశభక్తుడు జానపదులు పాట 
కతల" బాణీని దాగా వంట పట్టించుకోవడం వల్ల సామాన్యులలో గొప్ప సంచలన్లం 
కభిగించగ లిగాడు. దానితో గంగ వెరులెత్తిన (బిటిష్‌ (పభుత్వం ఆయనపై 
కను పెట్టి మూడేళ్ళు జెయిలు శిక్ష విధించింది, 


ఈ దశలోనే మష్టీపట్టానికి చెందిన శ్రీ గురజాడ రాఘవళర్మ గారుగాని- 
ఆసంభఖ్యాక అనామక కవిపీరులుగాని om కవితాగానం 
చేసి, 'కారాగారశ్లేశా అనుభవించారు. 


మినేగ్‌ . జు (పధాన కవితా [సవంతికి తే 1927 వరకూ. పురి 
వండా. అప్పలస్వామి కార్యక రగా జాతీయోద్యమ భాగస్వామిగా ఉంటున్నా 
సౌద్దామని.వంటి వారు థావకవిజానుసరణలే 'చేస్తూవచ్చారు. శ్రీరంగం శ్రీనివాసరావు 
(ప్రభవ (పచుగీంచి. ఒక కవితా.దశకు స్వస్తి bo es 
నూత్లు దశ యింకా ఆతనికి : చేకువ కాలేదు. ఆ సంధియాగ ie సట ede 

మున మానవాస్థికా షరంపరలు.. అంటూ. పోలు a 








స్తీ 
న! స్టాన్‌ 
జల్లు జ్‌ lp - వా wih I స్ట 
న షం stn శం న్‌. 
నరక వ్య 
శి సే" 
CU 
SE స 1 SE NN శ్‌: 
ళా సస ie. 
a a a Lali al 4 
‘ గ్లో న్‌ హా 
' 4 జ 
క్‌ త. లు Cal 
గ 
By pee, FHP ధా 
mh Hitec. ఎంతో జం 
ఖః i ear alas ted Sagi we న... t 
> / క న 
re a శ న్‌ శా ఖో 
' వః హ్‌ 






అభ్యుదయ కదితగంలో పమాణాలూ, వతిజామాలు.... పిల్‌ 


oa వ్‌ న్న ప ఓ న్‌ వ షె 

1980ల దనశనకళకంతోొో తలుగుడెశంతో కాం|గెసు గావ లిస్టు వార ద్వారా 
MN “ ఆ న అట జాకి ౨. సాల స 5 ed WY నారా! కుల వజ 
7౮ మ్యజాద వైతన్సం _పజలలొ వ్యాపిస్తా ంది. శ్రీశ, పురిపండా, నాచాయణవాటులు 
Vu 2 వ్‌ క 3 అనై — ప 
సమాజవాద కవితలను విరచిస్తునా రు. విరితొపాటు అప్పుడె తలమయొత్తుతున్న 

ల 
అరాస్మా ద్‌ ఇ ఇ ణి 

యునతరం కదికిశౌరాలు-భావకవ్పుల (పభావాసికి (పతిధ్యనులు కానొల్లక తమ 
ఇ వ్య ర్యా వ తొ ఆ లూ స్ట వు సె 
పట వ్య కెని కావాడుకుందుకు కొత అను,లు చెతుకొ)_నారంగించారు. ఈ అసం 

న! ద ల్‌ ol 
జ పులోమ ఇ Vox? ఇ పై క. చె జ తో ఎ 
షణ అత్వూర్వ్పు అసుపువపూర్వక ఎ! ఎవ్యూడ్నించి ఎరుపు అచ్చుకున్న ఏ కాదు. 
ద rma! శ a ౬ జ ఇ ఇ Ce ~ జ శా శ వ ల్ని 
న. దగ ౨౫3 పహానుమచా ద్వి, పింకా గణవలతిశా,చై మల్లవరపు ఐక గరరావు 


జో 


కున్నాడు. “రాబంచుల రాజ్యంలో రకం తిసి క అంటూ [రు టెం 
చాడు. మరో దశిష్ష | కని శిషెట్టా వుమామహేళ! గుంటూరు మండలంలో 
మిలటరీ ఆఫీసరుగా దేశాలన్నీ తిరిగి పాశ్చాత్య కవితా సారాన్ని పుషిది పట్టిన 
వాడు. తెలుగు కవితా రితినీ యితివృత్తాన్ని [ప్యపథమంగా మార్చి వేసినాడు. 
“అనాధ చాలిశల భావాలు-అన్నాఘాత కుసుమాలు-రాలిన రీతిగా నిరాధారాలెటో 
నివృయోజక పతిభావంతుల- అక్ష నిష్టురాలుగా నా దేశం జనులలో నిలిచి 
పోయినది” ఆని బాహ్య వాస్తవికతను దర్శించాడు. శ్రీరంగం నారాయణబాబు 
నూతన కవితా చె తన్వంతో-తా క గడ్డిపరకననీ,కర్క-_శ పాదాలు తనను నలిపి 
నడిచిపోతునా చ్యయనీ, పశవుల నోటికి తాను పాయసమవుతునా నని గుర్తించి- 
దళితుల పక్షాన గిలచి పీడనా రాహిత్య సమాజంకోసం ఎలుగెతాడు, 


౮ 


[శోోతియ విద్యల పాదులో మొలిచిన ఇంద్రగంటి హనుమచ్చాన్ర్రీ, లోక 
వాస్తవికతను దర్శించి దేవుని అ స్తిత్వాన్నే (పశ్నించకుండా ఊరుకోలేదు. “*ఉవ 
నిషద్‌ వీధిలో' ఊరేగు దేవా! ఉర్వ దౌర్జన్యాల కూరుకున్నావా?. కొండ శిఖరాఐ పై 
కొలువు కూర్చుండి, కూటి పేదల ముడుపు గుంజాతున్నా వాక” ఆంటూ; "ఈలా 
వేరకొటనాథేతా" "నెం (స్తుతి స్తుతించబడుతున్న దేవుణ్ణి ధకరిం బోతూ. కక ప్రత 


ae క్యె త + > 
‘ 


AKDP-8. 


స్ర్‌4 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


హృదయంలో పతి సదనంలో జ్వాలలు రగిలించని జ్యోతులు వెలిగించని పాటెం 
దుకు? పదమెందుకు?” అంటూ త్మీవాధికేపం చేశాడు హనుమచ్చాన్రి.దుర దృష్ట 
వశాత్తు ఆయన గుండెదిటవు ఎంతోకాలం నిలవలేదు. విశ్వనాథూరి కరుణా 
కటాక్ష వీక్షణాలు పొందడమే కవిగా తనకు చరితార్థ్హతగా భ్రమించి వెనక్కి 
తప్పుకొన్నారు. 

సనాతన విద్యత్సం|పదాయం నుంచి వచ్చి ఆధునిక కవి(కేణిలో చేరిన. 


x 


మరొక కవి శ్రీ పిలకా గణపతిశాన్ర్రి- గొంతులో కొత్త జీర పలికిస్తూ పరుగులు 


స “వంజనీ రెండలో జాళువా అలలలో 
సీడలోడల లీల నిండి జారెడువేళ 
ఓ మధూత్సవ పధిక rs 
వీహారమణి నౌక నోచో యనెడు "కేక....” 


ఆంటూ రచించీన తొలినాళ్ళ కవితలలో కృష్ణశాన్త్రి కవితాముద దాగుడు 
మూత లాడుతుంది: ఆ ప్రభావ నిగళాలను [తెంపుకొని తరువాతికాలంలో స్వీయ. 
కంఠధ్వనులు పెలార్చుకున్నాడు. ముఖ్యంగా “మూదాకబళంి అనే గేయంలో ఒక 
కరుణామయ శతనగాలో సన్ని వాన్ని es 


కోరని గాలి దుమారము తెగిరెన్‌ 
భోరని ధారావర్షము కురిసెన్‌ 
వీధులలో ఎవరో ఆ నీడలు 
ఆకలితో ఏవేవో ఘోషలు! 
అమ్మా మాదా కబళం తల్లీ .:.. 
ఆమ్మా పిల్లల తల్తీ.... 


.. 1980ల దశకంలో ఆపాత కవి కేణి అందరిదీ ఒకదాకే అయితే ఒక్కో 
'పలాలిది వివిన మార్గం. ఆతు మ. చండళాసతాలకు సంపూ 





అభ్యుదయ కవిత్వంలో _పమాణాలూ, పరిణామాలు... లేర్‌ 


తెలుగు కవితలతో [పతి తబెంబించి ఫిడేల్‌ రాగాల్‌ డజన్‌ వెలువర్శాడ 
అప్పటికే కీర్తిసోపానా లెక్కు_తున్న పాలగుమ్మి పద్మరాజు కవిగా ఏ 
కావ్యవస్తువులను అన్వేషించి విశిష్ట దీతిలో ఆభివ్యక్త కంచెశాడు. ఆయన అప్పట్లో 


రచెంచిన కవితలు (పథ్యాతమైనవి మూడేగాని - వాటిలోనే (పతే 


వ్‌ 
మెలి, 
మా క్ష ని వరాం? కష so 3 చం “ద ఇల 
సాధించాడు. భూమి, తు భూమి నావమెనా కవితలు చెప పు అం, బపెట 
చా 


, భీమంకలం, తిలక్‌లు థావ 
కవిత్వపు అడ్డాలు విడిచి ఆధునిక యోచనాధార కుషక్రమించారు. ఇందరిలో 
త్‌ (శంఖవరం సంపత్‌ రాఘవచారి) శ్‌ష్టుడూ ఆతా; ధుసిక క నితాదయు 
త్వాన్ని ఆలింగనం చేసుకొన్నాడు. తొలి దళలో రచించిన కవిత 
లలో “క్షయరోగం తినివేసిన ఊ పిరితిత్తులు, సవాయితో ఛి దితమైపోయిన అంగం” 
వంటి అధివాస్తవికతా చ్మితాలను కవితలకెత్తి త్స కనో అనిపించుకొన్నాడు. 


ఆ దశాబ్ది పొడుగునా మహ్మాపస్థాన గీతాల |పయె గంతో నాయకమణిగా 
తేజరిల్రిన శ్రీశ్రీ తెలుగు సాహిత్యంలో కావ్య వస్తువునూ 


(5) 


రీతినీ సంపూర్ణంగా 
మార్చాడు. ఆగామి అభ్యుదయ కవితా యుగానికి నాయకుడయ్యాడు. పురా 
జగత్తును వ్యాఖ్యానించడం కర్తవ్యం కాక అతని కవితలు ఆ జగత్స్వరూపాన్ని 
సంపూర్ణంగా మార్చడం కోసమే మార్గ నిర్దేశ మొనర్చాయి. 


Et 


1 


గీ 


అభ్యుదయ రచయితల సంఘం నిర్మాణయుతంగా ఎర్చడక పూర్వం 
1౪40.48 మధ్యకాలంలో కమ్యూనిస్టు రచయితలు |పజాశ క్తి వారపష్మతికలో 
అభ్యుదయ రచనలు [పచురితం చెస్తూ వచ్చారు. 1-6-1942 (పజాశ డ్రి కిలో 
“అన్యాయాన్ని ఎదిరిసౌం, స్వాతంత్యం సంపాదినాం, ఏప్రవఏవిరుఐబమూ, భారత 
పు[తులమూ జ సమరోత్సాడఎలము?! కాంతి సభ్యతం అంతందేసే రాక్షస 
దౌర్జన్యం... “(ప పపంచమంతను భస్మంచేసే హిట్టర్‌ ఫాసిజము = ధ్వంసం చేస్తాం, 
తగ్ధం చేసాం, గోరి కడతాం హిట్లర్‌ కు!” అనే ఇ కవిత “హితై షా అనేవారు రచిం 


చాడ... వీరెవరో రాజకీయ [ప్రముఖ నాయకు జే! (సుందరయ్యగారేఘోననీ. | కంభ్లం 
పాటి 'ఆనుమానించారు!. ఆపాటి యిలాంటి సా కవితా గుణాత్నుకత తకు). 


36 అభ్యుదయ క విత్వానంతర ధోరణులు 


వగా ఉన్నా, సారళ్ళమూ, స్పషతా, నవఏన కాంతి ధావళ్ళము* మెండుగా 
కనిపిసాయి. 

అదే ప పతిక 1 -7-1942 సంచికలో బి. కోటయ్య అనేవారు- “ఫాసిస్టు 
ప్రళయాగ్ని _పుజ్యరిల్లిందండి - పజలందరము మేలుకోవాలి! తూర్పు దీవుల 
నది, కనుమూసితే మోస 
మాయో! మన మిపుడు, కలసి పనిజేయవలెనోయో! సింగపూర్‌ మలయాల 
మింగిపెసిన అగ్ని (పాచ్యభూములు మొదట = చవిచూచి ఒకసారి, తరలి 
పోయినది. ॥ఫౌసిస్టు |పళయాగ్ని॥ ఎన్ని (ప్రాణుల మింగి ఈ యణగ్నిరగిలెనో, 


మధ్య తలం తిన జారి కాలాగ్ని కీల లయ నాలుకలు జాపి 


ఎన్ని బీవాలింక ఎగిరిపోవలెనో, పచ్చి రక్తము పీల్చు ఫాసిస్టు రక్క_నుల 
యలు — వు 

_పజలందరము కలసి |పతిఘటించాలోయ్‌! ఆ[కమిత దేశాల ఆ|కందనల్‌ విన్న - 
గుండె సీరె మనము కమలిపోతామోయి! దేశ భకుల నెల్ల తీసినది [పాణముల య 
సామాన్మజనులను చెండాడి విడిచినది ఫాసిస్టు! జాతి మక ద్వేషాలు జఉారవిడిచీ 
మనము=వలత పతికు మనము పయనమెపోయి, పాసిసు వతిరెక భావాల రేకొటి 

న్‌ లా ర , య అ రు 
నె జనులకు చైతన్మమివ్యారి! వీర రకము మనది, ఉడుకెత్తడములేద? 


ఫాసిస్టు కం పరిమార్చ రారండి! పచ్చి రకము పీల్చునోయీ! యౌ 
ఫాసిస్టు యాత ము |పాణముల బనిగోరునోయోక! అనే పాట రచించారు. బహుశా 


| ఫాసిస్టు వ్యతిరేక కవితా (ోణిలో యిదే మొదటిది కావడంవల్ల - తెలుగు యేలపాట 
బాణీలో సాగి వానవద గేయానికి సన్నిహితంగా ఉన్నా - 'కవితాభివ్య క్తి కికోసం 
తడుముకోవడం తప్పలేదు! 


8-7-1942 నాటి |వజాశ డ్రి అనే శీర్షికతో కా మెడ్‌ 
కంభంపాటి నత్యనా నారాయణ ఎమ్‌.ఏ. అనే పూర్తి పేరుతో సీనియర్‌ గా రొక బు|ర 
కథ రచించారు. దీనికి వారు వొబ్బిలిపాటవర స -అంటూ (కా కెట్టలో సూచించా ' 

అభ్యుదయసాహిత్యోద్యమ పూర్వకాలంలో ' తెలుగులో వచ్చిన మొట్టమొదటి 
బ్యురకథ యిదేనని చెప్పవచ్చు. జాతీయోద్యమకాలంలో కొండపల్లి జగన్నాథ 
దాను. స్వరాజ్యబొబ్బిలి పదం రచించారని ముందే తెల్బుకున్నోర. కంభంపాటి 
వారు 'రొదీంచిన మకుటం మన యావత్తు = కథల ' [వ క్రియనూ యుప్పటికీ 
వీజువక పోవడం గోమనార్డ రామెన సంగతి. “జయము. జయము: మన భోర త భూమీకి 


జయము దిగ్విజయమ్లు! జయము జయము మన పవోక్తలపి” జయము, దిన్‌ 


ఆభ్యు దయ కవితంంతలో _ప్రమాణాలూ, పరిణామాలు.... ప్‌ 
జయము!” ఈ పల్లవి తదుపరికాలంలో సుంకర సత్యనారాయ ఏరంగారు విరివిగా 
పరిపోషించిన బుర్రకథ (స్యకియలన్నింటికీ ఉవయు క్షంకావడం విశేషం. సుంకర 
వారి కష్టజీవి, ఆలూరి సీతారామరాజు, కందుకూరి వీరేశలింగం, రాణిరు దమ్మ 
వంటి బు[రక జ ఈః (ప్మకియలో శిఖరాయమాణ మనదగిన కాసిక్సు! 


కంభంపాటి వారి (పజాయుద్ధం బుురకథ 15-7-42 సంచికలోనూ, 
౨౨. 7.42 తెదీగల నంచికలోనూ ధారావాహికగా _పచుదింపణడి రాజకీయ 
సిధ్ధాంత [పచలితమైన తొలి బురకథగా నిలిచింది. దీని నానాడు ఎవరైనా పాడి 
వినిపించారో లేదో తెలియదు. అభ్యుదయ రచయితల సంఘంతోపాటుగా _పజా 
నాట్టమండలి కూడా మన రాష్ట్రంలో ఆవిర్భవించిన తర్వాతగాని [పజల ప్రభా 
క సముద్ధరించడం జరగలేదు! కవితావపరంగా కంభంపాటివారి బు|రకథ 
ఒక ఉత్కృష్ట రచన అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. (పచారగేయంగా మార్గ 
దర్శకమై క మెందనడంలో సందేహంలేదు. ఈ శాఖను సుంకర వారు ఆభివృద్ధిచేయ గా 
_పజానాట్యమండ లి కళాకారులు నాజర్‌, మిక్కిలినేని, కర్ణాది లక్ష్మీనరసయ్య 
[ప్రభృతులు విశేష ప్రచారం కలిగించగా-నేటి జాతీయ జీవన ధారలో బు|రకథ 
రిక (పధాన సాంస్కృతికరూపంగా నిలచిపోయింది. ఆరంభవీజావాపన కలిగిం 
చినవారిలో కంభంపాటి సీనియర్‌ _పధానులన్న చార్మితక సత్యం నేడు విస 
రింపబడిపోయింది. 


29-7-1942 తేదీ (పజాశ క్తి వారపతికలో “ప్రబోధము” అనే 
గికతో ఒక మార్పింగ్‌ సాంగ్‌ అనే పాటను కామేడ్‌ మహీధర రామ 
మోహనరావు రచించారు. తరువాత కాలంలో ఆనువాదకులుగా, సిద్రాంతపెత్తగా, 
నవలా రచయితగా పఖ్యాతులయ్యాారే తప్ప కవితా రచనకు 
పూనుకోలెదు. కాని, ఈ |వబోధం పరిశీలించినవారికి వారు కవిత్వ రచన 
విరమించడం మిక్కిలి నేరమే అనిపించక తప్పదు. “ముందునడూ, _నేగనడూ, 
మృత్యుఖీతి వదలవోయ్‌ ! [కూర ఫాసిస్టు నబుూక ఉరికి వచ్చుచున్న దోయ్‌!” 
అనే. పల్టవితో షాతిక పాదాలవరకూ సాగిన చక్కని పాట యిది, “బానిసతక్ణిము 
నకు బ్ముళవొగ్గితృ ప్తి పివడుదువా? ఆఇతకన్న కంఠ మిచ్చి చచ్చిహోవుటు.త్రమం! 
మనదు మేని ' ఎముకలున్న "పేర్చి ఆడ్డుగొట్టుదాం. = . పాణమిచ్చి ఫోషిజాన్ని 
మంటకలిపి తిరుణాం! : ఒక్కస్తై' పడండి దుఃఖ వేదవల -' ఫరించుధ్రాం. = చావున్తై న. 


న్‌ర్రి 
CU 


Un 


ర్న 


బాధక న పదుగు సన్న భయమెదోయ్‌? ముందుసాగు కలసినడుద మందరిది 
నిజయనాదములతో డేగ స్వేచ్చకొరకు సాగరోయ'!” అం 


గ్ర 


ద్దమో 
హృద్యంగా సాగుతుంది. ఎంతో (పయత్న పూర్వకంగా జానపద ఫణితినీ, సరళ 
ర పద్దతినీ అవలంబించిన తొలితరం అభ్యు దయ క  వితలు ఆనాటి పాఠకుల పె 

టి స 


చనా 
ఎంతో (ప్రభా వం కలిగించి ఉంటాయి, 


5-5-1949 [పజాశ కిలో అయ్యపు వెంకట కృష్ణయ్య గారు “రారా 
తమ్ముడ రణరంగానికి ర రాక్షసత్వము మును నిర్మూ లింపగ 1 అనే మకుటంతో చక్కని 
గేయం (పచురించారు. వీరీ గేయంలో కాకినాడ విశాఖల పె జపాను ఫాసిస్టు 


రి 


(ఇ 


బాంబులు కురిపించడాన్ని _ేస్తావించారు. అభ్యుదయ మాసపత్రికలో కూడా ఈ 
అయ్యపువారు ఎన్నో కవితలు (పచురించారు. కాని, వీరి కవితా సంకలనం 
పలువడలెదు. ఇహం క్కడున్నా నారో, ఏం చేస్తున్నారో పట్టించుకున్న వారె రే లేరు. 


0) 


12-8-1942 |పజాళ క్తి ప తికలో కామేడ్‌ మహీధర రామమోహన్‌ 
రాపుగారే “పరాకు వదలీ' కదలిండోయ్‌' అనే మకొళ గేయం (పచురించారు.. 
"ేజాళతువులు ఫాసిస్టులదే - పరాకు వదలి కదలండోయ్‌! జపానువాడో 
జర్మనువాడో ఎవడైనా మనపాలిట కొకే, పపంచశాంతీ పజాభివృద్దీ స్వార్థ 
ముకై నాళము చేసే ఈ దుష్ట జపానుల దహించివేదాం - పరాకు వదలి కద 
లండోయ్‌!” అంటూ సాగిన యీ గేయంలో అభ్యుదయ కవిత్వపు ఆరంభ దినాల 


రి Pa 


నాతి (ప్రమాణాలూ పరిణామాలూ మన క్రీనాడ్తు స్పష్టంగా గోచరమపుతాయి! 


9-9. 1942. 'తేది.గల (ప్రజా గ కిలో కామెడ్‌ కె వి. కొండలరావు 
“శ్రీరంగ రంగ రంగ రంగా అనే వ మాదిరి. పాట. ఒకటి (వపచురించారు. 
ఆనా... (పజాళ క్రి పత్రికలో. యిలాంటి. మాదిరి గీతాలు విశేషంగా. వస్తూ 
వుండేవి, యివన్నీ ఉతమ అభ్యుదయ గేయరచన కోసం! చేసిన అన్వేషణా 
పయత్నాలసీ, 1948 నుంచి సంఘటిత శ శ కగా. రూపొందిన అభ్యుదయ రచ 
యః కల సంఘంలోని ప్రముఖ క కవులు సలిపిన కవితా కృషికి కర సల వ్యంటివనీ 
ప్పుకోవచ్చు.. కవితలుగా. వీటి కి విశేషమైన. “విలువలు కాకపోయినా 





అభ్యుదయ కవిత్వంలో (పమాణాలూ , పరిణామాలు.... 99 


1940 ల దశకంలో అభ్యుదయ కవులుగా | పథ్యాతులై నవారు - అనిసెట్టి 
సుబ్బారావు, ఏల్చూరి సు బహ్మ ణం, బెల్లంకొండ రామదాసు, కుందుర్తి ఆంజనే 
యులు, ఆంజనేయ పసాద్‌, ధనకుధరం వెంకటాచారి, మాడభూష్‌ వెంకటాచారి, 
పులుపుల వెంకటశివయ్య, తుమ్మల వెంకటరామయ్య, [ప్రయాగ కోదండరామ 
శాస్త్రీ, చదఅవాడ పిచ్చయ్య, సుంకర సత్యనారాయణ, కోగంటి గోపాలకృష్ణ, 
ఆరు[ద, ఆవంత్స సోమసుందర్‌, శె. వి. రమణారెడ్డి, రెంటాల గోపాలకృష్ణ, 
నార్ల చిరంజీవి, గంగినేని వెంకటేశ ఇర రావు (పభృతు తందదో ఉన్నారు. 
1946 లో కలకతాలో జరిగిన కమ్యూనిస్టు సార్టీ మహాసభలో రణదివే పవేళ 
పెట్టిన తీర్మానంతో ఘోరమైన నిర్భంధం విరుచుకుపడింది. అభ్యుదయ పతిక 
నిషేధింపబడింది. సంఘ కార్యకలాపాలు చెల్హాచెదరయ్యాయి. ఆప్పుడు అభ్యు 
దయ కవులలో కొందరు సాహ సమతులై 1949 లో [గంథాల (పచుర ణకు 
పూనుకునా రు. అభ్యుదయ (ప్రజావాణి కనిపించని చీకటి రోజులలో ఈ కావ్యాలే 
కవితా దీపాలు వెలిగించగలిగాయి. 1945 లో మన జాతీయ పోరాటం మరొక 
మలుపు తిరిగి స్యతం|త సంస్థానాల [పజలలో జాగృతి కలగడం, ఏర తెలం 
గాణా సాయుధ పోరాటం పజల పోరాటంగా రూపొంది ఒక జాతీయో త్తేజా 
న్నివ్వడం, ఆ పోరాటోత్సాహంతో ఆరు[ద, సోమసుందర్‌ |పభృతులు 
కావ్యాలు రచించి [(పఖ్యాతులు కావడం వంటివన్నీ సాహిత్య చర్మిత విస్మరింప 
లేనివే! 

- 1951 నాటికి భారత కమ్యూనిస్టు పార్టీ పునరాలోచనకు పూనుకొని, 
రణదివే తీర్మానాన్ని ఉపసంహరించింది. దానితో పార్టిపె నిషేధం తొలగి, భారత 
రిపబ్లిక్‌ కు జరిగిన మొదటి ఎన్నికలలో పాల్గొనగలిగింది. ఒక్కసారి గతాన్ని 
కలబోసుకుంటే- వేల సంఖ్యలో ఉత్తమ పుతులను పోగొట్టుకోవలసిన సత్యం. 
గుర్తించక తప్పలేదు. అభ్యుదయ రచయితల సంఘం తిరిగి పునర్నిర్మాణం 
పౌందనారంభించింది. 1855 లో విజయవాడలోనే 5 వ మహానభ కూడా. జరుప 
కుంది, అభ్యుధ్రయ ప్కతిక [పచురణ [పార ంభమైంది. కాని, సుదీర్గ మై మెన ైఫాయిడ్‌ 
జ్యరం నుంచి-కోలుకున్న రోగి మోస్తరుగా ' అభ్యుదయ శచయికల ' ఉద్యమం" 3 
మందకొడిగానే సాగుతూవచ్చింది. 


40 అభ్యుదయ క దిత్వాసంతర రణులు 
దీనితో తరత | మేధావుల లు కొత్త అంచనాలకు. పూనుకొన్నారు. 

అభ్యుదయ చయితల సంఘ శార్మోతక ప్యాత ముగిసిపో ియిందని-. దానికి 

(ప త్యామ్నా యంగా మరో శ కి ఉద్భూతం కావాలనీ వెరిమొ।రి సూ తక కరణలు 

చ ఏ 
చేయనారంభించారు. పతి ఉదం౧మానికీ ఆటుపోట్టుంటాయి. నామ్యువాద వ్యవస్థ 
రూపొందే పరంంతం అభ్యుదయ రచయితల సంఘం తన వైతన్య పా(త 
ల క్ట 
స ow ఇప ఇ 


న్‌ శ 


1960 లో కుందుర్తి నాయకత్వంలో రాజధాని నగరంలో ఏర్పడిన 
(ఫీవెర్చు ఛంటు పెరిగి పెరిగి. దిగంబర కవితా ఉద్యమంగా 1965 నాటికి 
రూపొందింది. దీనిని తిరుగుబాటుదారుల పె వ కొందరు కీర్తించారు. 
తిరుగుబాటుదారుల పె తిరుగుబాటు అంటే- విప్లవ (పతీ ఘాతమే నన్న సత్యాన్ని 
పాపం వీరు గుర్తించలేదు. వర్తమాన వ్యవస్థను- తీవమైన బూతులతో దుయ్య 
డం చూసి దిగంబరులు అభ్యుదయకర పాత్ర నిర్వహించగలరని కొందరు 
_(తమపడ్డారు. (పజాస్వామిక వ్యవస్థ పనికిరాదని, నియంతృత్వ మొక్క_టె మే 

ర పరిష్కార మార్గ మనీ భావించే కరడుగట్టిన ఫాసి స్టులు సైతం 
వర్థమాన వ్యవస్థను త్మీవంగానే విమర్శసారు. తీవ్రంగా విమర్శెంచినదంతా 
అభుదయమే ననుకొని భమ చెందడం నిష్కృతి కలిగించదు.  అతివేల 


అట్టహాసం చెపి టే. 'దిగంబద ఉద్యమం అచేళ బయిణా బతకకుండానే 


చె కన్నువ మూసి 0వి, 


1970 లో విశాఖలో జరిగిన థీ మహాకవి షష్టిపూర్తి మహా సంరంభం 
అభ్యుదయ. సాహిత్యోద ద్యమాసికి దింపుడు మారిపోయింది... అప్పటికే 
ల్రీకాకుళ ౦ గరిపస ప్రాంతంలో కేం ద్రీకరించిన నక్ఫలై ట్ల బీగత్సవాద ఉద? శమం . 
(పజా | క ప్రనమని (గ్రమించి మేధావులు, రచయితలు అలీ. షష్టిపూర్తి సభలను. 

ఓర పిరికి విష్ణవ (పదర్శః నగా మ మార్చివేశారు. అభు; దయ సాహితీపరులలో రెండు 
వర్గాలు వీర్పడవలసిన దుస్థితి ఏర్పడవలసి వచ్చింది. మరొక ఆరు నెలలకే ఒక 
అర్షరా। తి హైద్రాబాద్‌లో అరసంను Su రచయితలు షష నాయ 


లో | 





స. 


త 





అభ్ముదయ కవిత్వంలో [ప్రమాణారూ, పరిణామాలు.... గీ] 


అటు నక్సలైట్‌ ఉద్యమం- (ప్రముఖ వ్య క్తులందరికీ తలో చీలికగా విడిపొనారం 
భించేసరికి దాని (ప్రభావం విరసం పై |పసఏంచి- మొదట రెండు చీలికలుగానూ, 
తదుపరి మరో రెండు చీలికలుగానూ రూపొంది, యానాడు వ్యక్తుల కూటాలుగౌ 
సం|గహింపబడి కొట్టుమిట్టాడుతొంది. 


దిగంబర్‌, విరస ఉద్యమాలలో పవిత్ర ఏం ఎలాంటి పరిణామాలు ఫొందిందీ 
వివరించడానికి ఈ వ్యాసపరిధి సరిపోడు. అభ్యుదయ రచయితల ఉద్యమం- 
తెలుగు సాహితాన్ని సంపద్యంతం చేసిన ఉ త్తమ కావ్యాలను సమర్పించి యావ 
దాం|ధ సాహిత్య జీవల పెనా విళేష (ప్రభావం కలిగించింది. రచయితల ఆలోచనా 
ర్రీత్రిల్రో [ప్రబలమైన మాప్పలను రూపొందించింది, అభ్యుదయ శీల ఆలోచనా 
ధారను దాదాపు జాతి జీవనాడిగా మార్చింది. శాస్త్రీయ సొమృవాదం పట్టి తిరగి 
వ్యతిరకత గల మతవాద మితవాద సాహిత్యపరులలో (పతిష్టంభన తీసుకు 
రాగలిగింది. నిరసం ఆలాంటి జాతీయ స్థాయిలొ తీసుకురాగ లిగిస పథావా 
రేమిటోనని అన్వేషించేవారికి సంకృ పికర సమాధానం లభ్ధంకొని పాక్షికత్యమే 
భబింపబడుతోంది. గత పాతీశళ్ళ సాహిత్య చరి తలో ఓక్‌ కళ పెళ లాడుతున్న 
సంచలన లక్షణమె కనిపిసోంది. ఇది స్థితీ అనలేము. & త్తమత్వం వైపుగా 
సాగించి 'గతీ' అనలేము! 


అభ్యుదయ కవిత్వం : పరిణావుదశలు : 
అంత స్తత్వం 


డి. రామలింగం 


తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవితోద్య మం ఒక (వత్యేకత ఓక్‌ 
వెశిష్ట్య కలిగిన ఉద్యమం. పరపీడనకు గుది అవుతూ వచ్చిన న మాన 
వుని: అవస్థలను హం దినివలె పట్టించుకున్న ఉద్యమం ఇంతకు మునుపు 
మరొకటిలేదు. వాటిని నిర్మూ లించడానికి సాహిత్యాన్ని ఒక సాధనంగా ఉపయో 
గించడం దీని (పధాన ధి ధ్యేయం. ఆ దృష్ట్యా ఇది ఆరోగ్యవంతమైన దృక్పథం 
గల, ఉద్యమం. ఇవి సె సాహికీలోకంలో ఒక నూతన భావ జగత్తును సృష్టించి 
తెలుగు సాహిత్య చరితలో ఓక్‌ వినూత్న కవితారీతికి కారక మైంది. ఈ ఉద్య 
మానికి వై తాళికుడూ, సంస్థాపనాచార్యుడూ, నాయకుడూ శ్రీ. ఐ చాలాకాలం 
తర్వాత ఈ ఉద్యమాన్ని స్మరిస్తూ “ఆ ఉద్యమం మా పాలిటి జీవనది. ఆ మంచి 
నీటికి చేపల్పాగ బుము ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పాం. కవితా సము దంలోంచి 
శ్రీవన (పవాహంలోనికి, [పపంచవాహినిలోంచి సాహిత్యసాగరంలోనికి ఇకా 
అటూ మేము ఈదిన ఈత ఇవాళ ఒక తియ్యని తలసోత” అని ఆరుద 
అన్నారు. ఆనాటి కవులందరూ బవ్బుశా & ఇలాగే భావిసారనుకుంటాను. 


సట ఒకానొక అంతర్జాతీ య పరిస్థితిలో భార తదేశ లలో అభ్యుదయ సాహిత్యో 
ద్యమం ఆవిర్భవించింది. 1980 “తర్వాత (ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం 
అంముకొన ది. మధ్యతర? గతి ప్రజల భి నిఠుశే పదల | జీవితం దుర ఖర మవుతూ ఉంది. 
ష్‌ ఆందోళన కలిగించే. విధంగా మారిపోతునా న్నాయి, 
శ sas హరు అధికారంలోకి కమా. నాజి 






అభ్యుదయ కవిత్వం : పరిణామదశలు : అంత_స్టత్వం శీలి 


అధ్యయనంచేస్తూ పపంచపరిస్థితులను గమనిస్తూ ఉన్న కార తీయ మేధావులూ, 
ఇంకా ఇతరులూ పె రెండు ఇ పపకి (పపంచానికి రాగల విపత్తును (గహించారు. 
1985 లో లండనులో భారతదేశ అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటైంది, 
ఇందులో డా. ముల్కారాజ్‌ ఆనంద్‌, డా! జె. సి, ఘాడ, [పమోద్‌ సెన్‌ గుప్త, 
సజ్జాద్‌ జహీర్‌, డా! ఎం. డి. తాసీర్‌ (పభృతులున్నారు. ఏరు రచయితల కొక 
మేనిఫెస్టో (పకటిస్తూ, అందులో భారతీయ సమాజంలో త్మీవమైన మార్పులు 
వస్తున్నాయని అంటూ, ఆ మార్పులకు సాహిత్యంలో తగు వ్య_క్తికరణ మివ్వడం . 
భారతీయ రచయితల కర్తవ్యమని [పబోధించారు. భార తదేక (పాచీన సంస్కృతి 
(classical culture) ఛిన్నా భిన్న మైపోయిన తర్వాత, భార తీయ సాహిత్యం 
జీవిత వా స్తవాలనుండి పలాయనం చి త్తగించి, ఆధ్యాత్మికత _త్వంలోనూ భావ 
వాదంలోనూ తలదాచుకొని, మార్మిక భక్తితత్త్వములనూ, సెక్స్‌పట్ట గు _ప్రమెన 
సెంటిమెంటల్‌ వై ఖరినీ, మనోభావనాత్మ క చి తవృత్తి తినీ ఆడంబరంగా, ఆసహ్యంగా 
(పదర్శించడం అధికమై, హేతువాదం పూర్తిగా మృగ్యమె పోయిందని హెచ్చు 
రిస్తూ, మనదేశచరి తలో అత్యంతము విషాదకరమైన గడచిన రెంఢు శతాబ్దాలలో 
ఇటువంటి సాహిత్యం ముఖ్యంగా వెలువడిందని చెప్పి, మన సాహిత్యాన్ని పురో 
హితవర్గంనుంచీ, భాందసులై న పండిత [పకాండులనుంచీ, శీణదశ కు చేరు 
కున్న ఇతర తరగతుల వారినుంచీ కాపాడి, కళలను పజలకు చెరువగా తెచ్చి, 
వాటిలో జీవిత వాస్తవాలను _పతిబింబింపజేసి, వాటిని మనల్ని ఉజ్జల్వ భవిష్యత్తు 
వై పుకు గొనిపోయే బలీయమైన సాధనాలుగా రూపొందించాలని ఉద్చోధించింది. 
“భారతీయ రచయితలమైన మనం ఊత్తమ భారతీయ నాగరికతా సం|వదాయా 
లకు వారసులం. మన దేశంలో |పతీప వాదాన్నీ, |పగతివిరోధ దృక్పథాన్ని 
రాజకీయ ఆర్థిక సాంస్కృతిక రంగాలలో గట్టిగా (పతిఘటించాలి. దేశీయ 'విదే 
కీయ'ఒనరుల సహాయంతో మన దేశాన్ని నూతన జీవితంవై పుకు గొనిపోయే (పతి 
సాధనాన్నీ సృజనాత్మక, వ్యాక్యానాత్మక రచనలద్వారా పెంపొందజేస్తాము. 
we నూతన సాహిత్యం మన ఆ _స్తిత్వాసికి సంబంధించిన' [పాథమిక సమ 

స్యలను స్పృశిస్తూ -అంచే ఆకచి, దారి[ద్యం, సాంఘికంగా వెనుకబడినస్థితి, 
మ మొదలైన సమస కలను చేపట్టి, ఆ సమస్యలను మనం 'బోధపర చు 
' కునేందుకూ, అట్టి  ఆవగావానద్వారా మనం కార్యశీలుర మయ్యేందుకూ ' మనకు 
స్ఫూర్తి నివ్వవలెనని మన ఆశయం. ఈ అవర్యాల సాధనకై దేశంలో భాషా 


ఆభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


44 
(పాతిపదిక పె చె రచయితల సంఘాలను స్థాపించి చి, మహాసభలు జరిపి, పత్రికలు 


పుస్తకాలు |పచురించి, ఆవశ్యకమైన సాహిత్యాన్ని సృష్టించాలి.” ఇదీ సువసిద్ధ 
మన లండన్‌ మెనిపెసో సారాంశం. దీనికిముందే పారిస్‌లో అంతర్జాతీయ అభ్యు 
దయ రచయితల సంస సాపించబడింది. 


Et 


అయో 
త్ర 


చే సంవత్సరం- అనగా 1985 డిసెంబరులో భారతీయ అభ్యుదయ 
రచయితల సంఘం ఆలహోబాదులో ఏర్పాటు చేయబడింది. దేశం మొత్తంనుంచి 
పలువురు రచయితలు వచ్చె ఒక మెనిఫెస్టో పె సంకకాలు చేశారు. ఈ మేనిఫెస్టోలో 
"మనలో నిస్తబ్ధతనూ నిష్క్ర్యియతనూ, ఆంధ విళ్వాసాలనూ కలుగజేసే 
_పతిదానినీ మనం (ప్రగతి నిరోధక మైనదిగా ఎంచి తిరస్థారిసాము. మన 
సాహిత్యాన్నీ కళలనూ పతీవశక్తుల [పాబల్యంనుండి కాపాడి, వాటిని 
(పజలకు సన్నిహితంచేసి, వాటిలో జీవంపోసి, వాటికి వా_సవికతను ఆపాదించి, 
ఈ యుగంలో యే ఉజ్వల భవిష్యత్తు కొర కై మానవాళి పోరాటం జరుపుతూ 
ఉందో దానికి మార్గాన్ని సుకరం చేయడం మన ధ్యేయం.” భారత 
స్వాతం త్య సమరానికి 'చేయూతనివ్యడం, అభ్యుదయ రచయితలకు అవ 
సరమైన భౌతిక, నైతిక సహాయాలను అందజేయడం, వారు తమ 
భావాలనూ ఆరోచనలనూ స్వేచ్చగా వ్యక్తీకరించే విషయంలో వారి హక్కులను 
పరిర క్షించడంకూడా ఈ స సంఘం క కర్రవ్యాలలో కొన్ని అని సృష్టం చేశారు. ఈ 
మెనిఫెస్టోపె ము ముస్టీ _(పేమ్‌చంద్‌, రఘుపతి సహాయ్‌ ఫిరాఖ్‌, సుమి కానందన్‌ 
వంక్‌, SR (పసిద్ద రచయితలు కవులు, సంతకాలు చేశారు. 1986 
ఏ|పిలులో (పసిద్ధ ఉర్దూ-హిందీ రచయిత ముస్తీ [పేమ్‌చంద్‌ అధ్యక్షతన 
పథమ అఖిల భారత అభ్యుదయ రచయితల మహాసభ | జరిగింద. ఆ 
మహాసభలో వీర మేనిఫెస్టోను ఆమోదించారు. సజ్జాద్‌ జహీర్‌ ఈ సంఘం 
[మధాన కారుదర్శిగా ఎన్నుకోజడ్డారు. సంఘం శాఖలు బెంగాలు, అస్సాం, 
పంజాబు. | పాంతాంలో, అహమదాబాదు, బొంబాయి, హైదరాబాదు నగరాలలో 
నెళకొల్సబడ్డవి. రెండవ ఆ,భా.అ.ర.. మహానభ 1988లో కలకతాలో జరిగింది. 
ఇది రవీం్మదవాథ టాగూరు (పారంభొపన్యాసంతో మొదలైంది. . టాగూరు 
అనుష్టులుగా. ఊండీ రాలేకపోవడంచేత' వారి ఉపన్యాసం సభ లో .-చదభజడంది. 
(ప్రత్యేకంగా హొందీ- ఉఊర్లూ' అభ్యుదయ రచయితల . క. మే 
. వ? wares కవ ఆంత్లులో  రసరగింవార్య. నీఇండుతు  : 





ఆభ్య్ముదయ కదితంం : పదిణామదశలు : అంత_స్తతర్షం 45 


సందేశం పంపారు. ఆంధ అభ్యుదయ రచయితల సంఘం 1948లో స్థాపించ 
బడింది. దీని (పథమ మహాసభ 1948 ఫ|బవరిలో తెనాలిలో తాపీ ధర్మారావు 
గారి అధ్యక్షతన జరిగించె. 1955 జూలైలో విజయవాడలో జరిగిన ఐదవ మహా 
సభకు శ్రీ శ్రీ అధ్యక్షత వహించారు. 


స అతత ప యం శ్‌ @) అభ్యుదయి 
20 రచించాడు, అంటె ఆం|ధకు సంంబంఉంచన తవ లమూ అభ్యుదయ కోని 
దయ కవిత త్వోద్య మం వచ్చింది. 


ల్‌ $ 


మరో (పపంచం, 
మరో (పపంచం, మ మరో వ. పిరిచించె, పదండి ముందుకు ఆంటూ తెలుగు. 
కవిత్వానికి పూర్తిగా కొత్తదై న గయాగ్భి రచించాడు ఇటువంటి | 
ఇంతటి విప్లవ కంతంతో తతః పూర్వం బెంగాలులో కాజీ నజురుల్‌ ఇస్తాం, 
గేయాలు రచించాడు. అతని “బి దోహి” (తిరుగుబాటుదారు), * 
ఈ ధోరణిలో ఉన్నాయి. నజురుల్‌ ఇస్లాం గీతాలు తన మనసులో ఏవో మారు 
మూలల్లో మోగుతూ ఉండి ఉండాలి అని శ్రీశ్రీ అంగీకరించాడు. తన ఆవేశానికి 
టోద్బలాలు బరన్‌, అలెగ్డాండర్‌ జాక్‌, ఎడ్లార్‌ అలెన్‌ పో, గురజాడ అప్పారావు- 
రచనలని కూడా ఆయన చెప్పుకున్నాడు. అయితే, శ్రీ శ్రీ “మరో [పపంచం 
పూర్తిగా స్వతం్యతగీతం. 1917 అక్షోబరు మహా విష్తవంతో (పపంచ షప 
థమ సోషలిస్టు సమాజాన్ని నెలకొల్పి, ఒకవంక తక్కిన (పపంచం ఆర్థిక 
మాంద్యంతో సతమతవువుతూ ఉండగా తాను పంచవర్ష [వణాళికల ద్వారా తన. 
[పజలందరికీ ఉత్తమ జీవితాన్ని సాధించిపెట్టిన సోవియట్‌ రష్యాయే ఈ గీతం 
లోని మరో పపంచం, ఈ గీతంలోనే ఆ మరో పపంచపు అగ్ని కెరీక టపు ధగధగ 
లనూ. ఎ్మ్యరబావుటా నిగనిగలనూ ఆయన wn మన కందరికి కనబడ, 
లేదా అని అడిగాడు. ఇట్టా త్రీ శ్రీ ఒక్కడే ఆ 1980 దశాబ్దంలో 
way పరిస్థితిని ఆవలోకించి, పేగతిశీల దృక్పథంతో సామాజిక 
ప్రవానికి' పురో గామిగా సాహిత్య విప్లవం సాగాలన్న దృఢ సంకల్పంతో" 
గొంతుక వినిపించాడు. , “వ పపంచం అంతటా అభివృద్దిని కాంజ్నించే 
కవుల స్వపా సలు రష్యన్‌. విప్లవంతో ఆకృతిని ధరించడం నాకు. కన 
ఫడింది.. ' సామాజిక విప్లవానికి "పురోగామిగా. సాహిత్య విప్రవం.. సాగాలన్న 
థృథ ఏకరాల ఏర్పడింది” అని శ్రీశ్రీ ఒక సందర్భంలో అన్నాడు. 1987లో 
Wu “'_పకిజ్ఞి అనే గేయంలో కార్మికుల - కర్షకుల ఘర్మజలానికి విలువ | 


46 క అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


లేదనీ ( పెట్టుబడిదారీ దోపిడీ విధానం వల్ల); అలాంచె పీడిత వర్గాల ఉద్దర ణకూ 
కేమానికీ తన రచనను అంకితం చేస్తాననీ శ్రీ శ్రీ పతిజ్ఞ చేశాడు. - “వ్యధార్త 
జీవిత యధార్థ దృశం పునావగా ఇక జనించబోయే భావి వేదముల బీవనాద 
ములు” అన్నాడు. ఆ భావి వెదాలు అభ్యుదయ కవితలే. లండన్‌ నుంచి వచ్చిన 
ఆరఠావు కంటె ఎక్కువ సెజులేని అభ్యుదయ రచయితల మేనిఫెస్టో తనపె 
చెరగనిముుద వెసిందనీ, దాని [పభావంతోనే ఈ “(పతిజ్ఞ అనే గేయం _వాశా 
ననీ శ్రిథీ అంగీకరించాడు. (“అనంతం'లో ). ఆ మేని ఫెస్టో సారాంమంతా 
ఈ గేయంలోవించేశావని అబ్బూరి రామకృష్ణారావుగారు మెచ్చుకున్నారు. 1987: 
లోనే శ్రీశ్రీ “కవితా! ఓ కవితా”అనే ఖండిక (వాసి, మానవదర్శనము*, భావనా 
శక్తి భావత్యీవతా అభ్యుదయ కవితలో ఎంత బరువుగా ఉత్కృష్టంగా 
ఉంటాయో చూపాడు. అటువంటి మాటలతో దృశ్యాలతో కవిత్వాన్ని అంతటి 
విష్తవధోర ణిలో ఆమం తించిన గేయం భారతీయ భాషలలో వేరొకటి లేదు. 
“దేశచర్మితలు” అనే గేయం మార్కు చేసిన గతితార్కిక భౌంకవాద దృష్టికి 
సుందరకావ్యరూపం. ఏ నాగరికతలోనై నా చూడవలసింది సామాన్యుని జీవన 
మటువంటిది అని ఈ కవి చెప్పాడు, “మహా! పస్థానంిలోని కావ్యఖందికలన్నీ 
దాదాపుగా - 1940 లోపల (వాసినవి. కాని, ఇవి పుస్తకంగా 1950 లో 
మాతమె వచ్చాయి. ఒక్క అభ్యుదయ కవితాయుగంలోనె కాదు, తరువాత 
వచ్చిన ఏ కవితా యగంలోనూ. ఇంత శక్తిమంతమైన కావ్యసంపుటి రాలేదు. 
దీనిని తలచుకుంటే ' “నభూతో నభవిష్యతి” అనిపించకపోదు. ఈ అద్భుతానికి 
కారణం రష్యాలో ఒక మహా విప్టవం ఫలితంగా ఏర్పడ్డ నవసమాజం ' కలిగిం 
చిన [పేరణయే కదా! ఇదికాక, మరికొన్ని విషయాలను ఆరు[ద చెప్పారు! 
“గురజాడ ఆప్పారావు సాకాత్క_రించాడు.అప్పు డతని సమస్యల పరిష్టారం' 
అవగాహనమయింది. ప్రజలకు అందుబాటులో ఉండే, | ప్రజలను ముందుకు తీసుకు 
హోయే రచనలు సాగించు. ఆని అనుభవం. బోధపర'చింది. (ీథీ ముత్యాల, సరాల, 
మీధ తీవ :కృష్‌ చేశాడు. సమాజంలోని... దేశి కవితలని జ్యాగత్తగా విన్నాడు. 
. క్రహజర్ముబకుకులలో అదివరకే మెదలుతున్న' |పబ్లల చలన గమనిస్తూ వచ్చాడు 
/ఆనామధేయ కవులకి అభివాదాళు సమర్పించాడు. “పొటకప్పు మహ్లాజనుల పాటల 






అభ్యుదయ కవిత్వం : పరిణామదశలు : ఆఅంత_స్రత్వం జీ7 


1 


జీవిత గమనం సు సృువంపజెయాా' అగి అతడు మధన ప పడ్డిడు heise కాలం ఆతనికి . 
కావ్యవస్తువుసి నర చేసింది. ఆ సమయానికే శ్రీశ్రీ త కన సంవిధానం అన 
క 


గ్గ 
he 
dy 
ఖై 
eA 
ర్‌ 
గ్‌ 
ల్‌ 


ంగా ఉన్నాడు. దిని వలితమే “మహా పస్థానంి కావ్య 


అ తన ఈ సంపుటికి ముందుమాట (వాయమని చలంగారిని అడగ డం " 
వచన రచయిత. ఎవరినైన నా ఒక. రపిని, లెక గలి, 
తార్కి-క భౌతికవాదంలో నిష్టాతుడై న మేధావిని అడిగి ఉండవచ్చే! బహ*ళా- ఒకం, 
దుకు శ్రీశ్రి ఇలా వాయించి ఉంటాడని అనుకుంటాను. చలం ఆనాటికి సంఘంపై: 
తిరుగుబాటుదారు గా స్థిరయశస్సు నార్జించుకున్నాడు. అందులోనూ రొమాంటిక్‌ 
అయిన తిరుగుబాటుదారు. ఆయితే భావకవులు చెప్పేదానికి ఆర్థం చెదకడం' 
అవివేకమని అప్పటికే చలం విసుగుచెంది, అంతవరకూ ఉన్న శబ్ద సౌందర్యంతో. 
తృప్తి పిపడవలసిందే అనుకున్నా డు. రెండవ కారణం చలం వచనం. నిండా' 
కవిత్వమేనని శ్రీశ్రీ గమనించాడు. తన! కవిత్వాన్ని ఆనుభవించి (వాయమన్నాడు. 
“నూతన యుగ నిర్మాతలకి బ్యాక్‌ (గౌండ్‌ . మ్యూజిక్‌ కింద, wos బ్యాండ్‌ 
కెంద కొత్త రకాన్ని కదను తొక్కించే సంగీతం వినపట్టం లేదా ఆ్రీ శ్రీ గీతాల్లో?” 
అని ప్రశ్నిస్తూ చలం యోగ్యతాప[తమిచ్చాడు! “మానవ జాతిని ఉద్ధరించడానికి 
కొత్త మతాన్ని కనిపెట్టిన పవక్త, ఉషాగమాన్ని గుర్తించి ' స్వాగతమిష్పు- 
వై తాళికుడు శ్రీశ్రీ. తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, 
రక్షించే అపూర్వశ క్తి మీ చేతులో పుస్తకం”? ' అనికూడా చలం అభ్మిపాయ' 
పడ్డాడు. ఆ. శక్ర అభ్యుదయ రచయితల చేతుల్లో కాశ ర్రతంగా. ఉండే “అపూర్వ 
ళ క్రి. “సమగ భారతంలో చూసినా. ఇంత ' తెలుగు మీరిన గేయాలు ఎన్ని 
వున్నాయి? 'అని అడుగుతున్నాను. నజరుల్‌ ఇస్టామ్‌ అగ్ని వీణలోని “ష్మదోహి” 
“జగన్నాథుని. రథచక్రాలు” ముందు ఏపాటి * జగన్నాథ రథచక్రాలు .. విప్ణవానికి 
సాంకేతికాలు. న కంల: ల్‌ విధ్వంసక . చిహ్నంగా. స్వీకరించ 
= తతః నన్మాన కా. మ్‌ కే i970, విశాఫవపషం. 
శ. చలం es పత్రంలో 


శీర్‌ ఆభ్యుదయ కవిత్వానంతర ధోరణులు: 


బడ్డియి”కీ్‌ ఆన పురిపండా అప్పల స్వామి అన్నారు. ఊఉర్హూలోనే లేవు ఇటువంటి. 
గీతాలు. మళఖ్టూం | “సుర్ధెన వేరా'లో కూడా ఈ తేతాగ్నులు లేవు, 


పరివ రనలను ఆకళింపు చేసుకొని, స న. సిద్దాంతాలచే | సావితునై క న 
[పవచించిన కార్మి కజస డభుల్వాన్ని [కాంత దర్శకత్వంలో రాంచగ లిగి, కావ్య" 
వస్తువులో మార్పు తెచ్చి, తన తరువాతి వారికి నూతన కావ్య వస్తు మార్గాన్ని 
తీర్చి చద్ది కొత్త సిద్ధాంతాలు కొత్త ఆదర్శ లోకాలు, అభ్యుదయ పథాలు చూపి, ' 
తెలుగులో ఆభ్యుదయ కదిత్వ యుగానికి శ్రీకారం చుట్టి, రచన గిషయంలో శబ్ద 

శ కైని శిల్ప క కాళలాన్నీ పలురీతులలో గేయం నడకనూ “అథి న. పద్యా' 
లనూ (వాసి చు చూపడం. “ఈ యుగపురుషుడు ఎందుచేతనో నాన సమా. 
జాన్ని వర్ణించలేదు. అందుకు సిద్ధం కొండని ఆం[ధులకు పిలుపు Merete 
ఆని డా॥ వుష్పల లక్ష్మణరావు అన్నారు. ఆ పసి ఇతరులు చేయవచ్చు. యుగ 
కర్త పని దిశను చూపడం. 


ఇర అభ్యుదయ: కవిత్వ లక్షణం, ఈ రచయితల లక్ష్యం విషయంతో 
యుగకర్త (శ్రీశ్రీ భావాలను గమనించటం అవసరం. “కొద్దిమంది తమ చేతుల్లో 
పెట్టుకొని ఉన్న సిరిసంపదలు, విజ్ఞానం అశేషజన సముదాయానికి త 
ఉండేటట్టు. చేసి, సామాజిక జీవితాన్ని సుఖమయము . శుభకరము చేయాలనీ, 
భూతలాన్ని స స్వర్గంగా మార్చాలనీ ఈ దృక్పథం... .. వడివడిగా [పజలందరినీ 
ముందుకు. నకిపించే కవిత్వం వారాల, సంఘాన్ని ముందుకు నడిపించడమే 
వనన ప .వంథా, అభ్యుదయ న మరి సాహిత్యం ఎటువంటి వస్తువు అన్న, 


షె 


' శే క బ్య 
er ల 
క. నలుడు LR Py త్న ఎన్నా గగ 


శ . మృంశీరా తెలంగాణా రచయితల స సంఘం 0 (ప్రథమ వా క్షిక్‌ త్సవ సంచిక, 
Ba: 'హైడరాబాచు, 1958. 

న. “స్తాహిత్యాభ్యుదయంి, త్రీ స్మారక సంస్థ; ఆంధ పదేశ్‌ అభ్యుదయ 
ga రచయతల సంఘం (వచధజ,. పై య దు 1985, : 

శం... “అభ్యుదయ్‌ సంప్తటి 1, చందిక క | 





ae Ae అశ లొ wr A A అటక అిఇరీ క 
అభ్బుదల దు కజతషం ; పరిణామదనలు ౩ ఆంచ_న్రుత్వచ | 7 


నై బో కక్‌ 3 ఆది ఖో ఖో ఎ గ రట ఇల్‌ శు జ్‌ am 
(వశళ్నకు నాతాత్యాస్ట లక భొగవసువుగా పరిగణించి దధ బుద అభి 
ప్‌ ల్‌ pea el a) 
ta] 
రా 


ఉద్ప్భ్పొధిస్తుంద”' అని కూడా ఆయన అన్నారు. కై అభ్యుదయ రచనకు 


వా - ba 
ల వయ (| Va?” 37 Te A డాలు జు 
గాటు రాయి ఏమితి? అన్న (మశ "ఈం ఆజమాబుగొ రతన్‌ IDE Sh 6S 


ర 
[es ఇ ల్లో శో టీ నశ జ్‌ ea Waa” గ్‌ శ ఎ లో 
ఆఉభుందయ. లచవిుతఐబ లతకంం. ఎ రచన అయినా అం మనల్వు ఎటు. పూ 
ల య్‌ ol — 
rn in న 
వయకు NTT చ వనం న చ ని a అ Sage 
అనుకు ఎశుంలింట, ఎదిరి చరునుంచి అన్నద టురారు, మం కడ 
శ GU జ యి 
జ ల లూ జ దొ న జో క్‌ి ఇయ pa స mm ఖో ఇ ఖో వల్‌ ణా ఇ ఖీ అమ 
ఆందచిశె తండి, అఆందవ3 వసతి, అంచరిక పగి. రస ఒరుద ఖావాలి 
(we) 
ప లు Pa నావ స జ అరి దాక a షె యు కి... NEN ప! 
శ ళా లర ~h క్‌ (క ర ©) గమిసుందె, WE (రెలాలు ఎ ఉల జు” = | ఈమ 
oa అవవ జ 
Mian i - మం CME నా దాని ల న 3 5 aie శా 
యవ. ఈ అంబు రన బు! తగుల్తూ అలా జుం గయినా దారితణను ఇాెలాతాొ 
ద అటి అ కలా 
జ చ ల శ లో ల ~ Drs జ్‌ లో ఇ ॥ి జా దా క్‌ 
సృష్టించ మె అభుుదయ రచయితల ఫింయం.... ఒక వుకి ఇంకొవ వ్యకి; 
రు అ అ ప అవి ar) 


జా తాపి జనో త్‌ అన్యా టై & ఖో ” 
దెొచుక'వలపిస ల డిలు ప్తమై, అందరూ ఆనందమయ జీవితం గడిపి, 


a 3 
రి 
to 
దం 
0 
7 
న్డ్‌ 


అటువంటి విధానంలోనే మానవత్వం విశాలంగా విక సిసుందం 
అట్టి విశ్వాసానికి తమ రచనల్లో దోహదమిచ్చేవా కూ పరెస్థితుల మార్పుని 
ఆహ్వానిస్తారు షో మానవుణ్ణి ఎనక విగలాగే సోకులు న్నాయి. వాట్‌ స్వభావాన్ని 
గుర్తించి అడుగడుగునా వాటెనె (పతి: వటించాఐ. ఆధునిక విజానం ఆఎదకెకి 
అందుబాటులోకి వచ్చేట్టు ఆస చేయాని. దిఖిన్న భావాల సంఘర్షణల తాటన్ట్యా 
నికి తావులెదు. "కి 

అభ్యుదయ కవితోద్య మానికి పుష్టనిచ్చిన కొందరు కవులను పస్తావించ 
వలసి' ఉన్న ది. క్రీశ as తరువాతివారు తన స్థాయిలో వాయలేనివిధం గా 
(పహాళాడని (పతితి. ఆయన ఈ పంథాను సంపన్నం చేసిన (పతిభావంతులై న 
వారెందరో ఉన్నారు. వీరిలో ఎవరి గొంతుక వారిది. ఏరంతా తమతమ పాాతలు 
నిర్వహించవలసి ఉండటంచేత ఈ మార్గాన్ని ఆ అనునరించారని మనం అనుకునే 


విధంగా క "ఒక (ప్రత్య క ఫక్కీలో రచనలు చేశారు, శ్రీరంగం 


ను 


స. వ! ర చతల సంఘం "కృతీ మహాసభల్లో (1946) త 
పసంగం, | 7 
ర. అయిదవ అంధ అభ్యుదయ రచయితల మహాసభలో (13కక తశ 
-" అధ్యకోపన్యాసం, 
AKD-4% 








క్‌) అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


నారాయణబాబు ఇమేజిజం, సర్రియలిజం మొదలై నవాటిలో సాముచెసినా అభ్యు 
దయ కవిగానూ గణించదగిన వాడు. “రుధిర జ్యోతిర్ణలలనా [పియుండ, విషప్టవ 
రుషి విదోహిని' అని తనగూర్చి తాను చెప్పుకున్నాడు. కుళ్ళి కంపుకొడుతూ 
ఉన్న సంఘాళ్ని ఎంతో బాధగా, గుండె లోతుల్లోంచి చీల్చుకువచ్చిందానిలా 
(వాకాడు, “పాతాశమ్మున పతితులు పలవించే మాటల జిలిబిలి తేటల చీకటి 
గుండె కదలే జాలిపాట పాడమంచి'ట ఎడద! 


దాశరధి తెలంగాణాలో ఒక ఆభ్యుదయ ఉద్యమం, “నా తెలంగాణ కోటి 
నాఇవిణి ఆంటూ మూగవో యిన కోటిమంది తెలుగుల గళ ధ్వనిని విని 
. పదంతో, గేయంలో, వచన! హవితలో అభ్యుదయ రచనలు చేశాడు. 


. 
రవం మస్తిష్మంలో కెబోరటరీవంటి వీరి కావ్యఖండికలు గాఢమైన వీరి 
తభ నిదర్శనములు. నిజామును గద్దె దింపేందుకు వ భీషణ సమరంలో 
గేయాలూ పద్యాలూ అమేయమైన పాాతవహించాయి. మహాం[ధోదయంకోనం 


శ్రెం వాశారు. ఆవేశంతో. ఉద్యమంలోకి ఉరికి అగ్నిధారలు కురిపించి రుద 


క్‌ 


క్‌ పలికించిన కవి. హింసా en హింసా సాధనం దుష్పరిణా మాలకు 
దారితీసాయంటారు. 


* 


ర 
“| 


fo 
0౮ 
త్త 
న్‌ 


లో 


జి 


ట్ర 


న్ని 
జక 


tr 
య 


(| 
ల 


నయాగరా కవులలో ఒకరై న కుందుర్తి శ్రీశ్రీ కవిత్వంచే (పభావితుడై... 
పాత మార్షాన్ని విశ్వనాధవారి శిష్యరికాన్ని వదిలేసి, వర్షపోరాటం ద్వారానే 
సమస మాజ స్థాపన సాధ్యమని విశ్వసించి, అభ్యుదయ కవిత్వం వాకాడు. 
ఈయన కవిత్వంలో సంస్కృత పదాడంబరము, ఆంగ్ర పదాల ప్రయోగాలు 
పాఠకుని తికమక పెట్టవు. భావనలో సామాన్యుని జీవితవలయాలు . దాటిపోడు. : 
వేచన కవితకు ఈయన ఆద్యుడు కాకపోయినప్పటికీ," ' (ఫ్రీవర్సొ ఫంట్‌ను.. 
సాపించి వానిని ఓక ఉద్యమంగా నడిపాడు. వచన కవితలో కథా కావ్యాల ' 
అం తనరూక్చి పదేపదే చెప్పాడు. అభ్యుదయ కవిత్వంలో _మొదటవచ్చిన = 
సంపుటి “నయాగరా” (1944). “మహా ప్రస్థానం” 1950లో. అచ్చు. "అయింది. 
కస్ట ఇత్స్‌ కామోసు, రి సులివ్మణ్యం అభ్యుదయ. కవిత, రం. [సిన 






ఆభ్యుదయ కవిత్వం ; పరిణామదశలు ; అంత _స్తత్వం SEN 


తమ కవిత్వం నయాగరా జలపాతమంత తీవంగా, ఉధృతంగా, ఉండా 
ఉల్‌ న వె Fe ఇల = 
లని ఈ నయాగరా కవుల ఆకాంక్ష. ఆవళం కుమ్మరించడమ కవిత్వం అం 


లొ, ణి అనే గ్గ 

వాదం వీరిది ఎ|ర జండా నాయకత్వాన ఈ సమాజ వ్యవస్థ మారాలస్నడె ఎకె 
ల్‌ త్‌ జ ఉ చ లో ర్యా కై ఫా ఎ 
కంతా సందేశం. ఈ కఫులలో ముఖ్యుడైన కుంచుర్తిని ఎల్నస్టై టాంక్‌ అనే 

జా ల జ 5 త. (ఖీ 
ఉజర్శుచ్‌ ఎక్స పెషనిస్ట్‌ రచయిత చాలా ఆవర్షించాడు. రవాగలొ పపం రా 

wr (| లు లె య ౯ 

ఇ 2 చ దడా జల్‌ జొ దశ? ఇ ఖ్‌ కు నాల్‌ చ ఇ 
మునుపే టాంర్‌ ఉరసితో బవేరియన్‌ సోషలిసు రవద్దిౌ్గావపించి దానికి ఆభ, 'చు 

ఇ షః రు C3 © a 
డెనాడు. తగి సీ!ీయ చరితను తుందుర్తి తెలుగులోకి అనువచంచాతు. చయా 
ann టో 
గరా కవుంకు టాంర్‌ ఆరాధ్యుడు. న బాహుళ్యాస్ని కేదవకంనుంచి ఊద్ధ 
న a ఇ" ఇ న శో కె ల ఇల 
ఎన్తామస్న ప మొుష్చునిష్టుఎ కరుణావాదం పరని ఆక ర్లైంచింది. తి కావ్యవస్తు'పులు 


 ఆనావంఆయమెన ప్రజ ద్య వూలకు సంబంధించినవి, వలా రు సుదృుఢమైన 
న్‌ వాల యా 


అ) 
ఆఅభ్యుదయకవులు. అభ్యుదయ క కొవిత్యం పూర్తిగా ఆవెశాత్మకం అని ఏశ్వసించిన 
పీరు పోనుపోను ఆ రోచనాత్మక కవిత్వంఠూడా |వాశారు, 


ఆర్ముద గ్‌. [పాధాన్యమిచ్చిన కవి. సంకేతాంతో ౩లఎంగాణాను 
గూర్చి ఈయన (వాసిన “త్వమెవాహం” కావ్యం టి.యస్‌. ఇలియట్‌ “వెస్ట్‌ 


డి 2; టై ఇల్‌ దా sx జ్య 5 . కా! గ్‌ ట్‌ ఇల్లీ 
ల్యాంద కన్నా హెచ్చు (పతిభను ప్రదర్శించింది, వెచి[లి పియత్వం, అధి 
వ్యక్తి కి రో కౌశలము, భావనలో అభ్యుదయ లక్షణం, నవ్యత ఈయన పత్యేక 


తలు, విభిన్న రంగాలలో అభిరుచి కల మేధావి. పరిశొధకుడుగా, సాహిత్య. 


చరి|తేకారుడుగా గొప్ప కృషి చేశాడు. 


MS 


సోమసుందర్‌ ఎన్నదగిన కవి. భావ కవిత్వపు ఛాయలతోనే అభ్యుదయ 


కవిత్వోద్యమంలోకి వచ్చినవాడు. కాని, అభ్యుదయ "కవిగా ఈయన చేసిన: 
రచనలు ఈ సాహిత్యోద్యమానికి చాలా పుష్టి క Rs, మంచి నుసంస్కృ 


తమైన వాక్కు. పదగుంభనం ఎక్కువ. అభివ్యక్తి లో అతివ్యా ప్తి కబ్చించిన్నా 


చదవడానికి బాగుంటాయి "ఈయన కావ్యాలు. తెంంగాణానుగూరి త “'వజాయధల” 


కావ్యం (వాకాడు “కబడ్డార్‌ నైజాం పాదుషా హే అని: హెచ్చరించాడు. 'స్రమ్మ 


a 2 


వాదంపె అచంచల విశ్వానర క కలవాడ! తభ్యుదయ' కవితాసికి TERR ఓ 


ఎలదరో నవకవులకు (పాణమి[తుడు. 


ఒకణగ తగ వేని “క్షమ్యూవిస్టా, es న. ౦ 
మాడు సు. చేశుత్యల mn. 'జూలువి'పే 


wir 





క అఆ Sey. Ce 


POH 


జ్‌ 


. 


అభ్యుదయ కవితాషనంతర ధోరణులు 


ఫ్రీ 
ఎండ”, “కొరివివంటి ఎరని పిడికిలి వంటివి ఈయన కవిత్వ 
జ 1 ఒక వాతావరణాన్ని (పవేశ పెట్టాయి. 

గోపాలకృష్ణ మంచి భాషా (పయోగంతో గేయం పోకడలో 
చక్కని గమనం, [పబ౨మైన ఉద్వేగం సు స్పురింపజేశాడు. 


నీ — Fa af ut జప జీ 
అసిసెుటె పా. అభ్యుదయ భాన బంధుర మైన రచనలు చెకొడుం. 


డు 
జలు 'అగ్నిఏణి ౨' పాఠకుల నెంతో _పథావితం చేసింది. అభ్యుదయ దృక్ప 


ఫుంతొ గాయార కాక కథలు కూడా రచించాడు. 


ముణారెడ్డి అభ్యుదయ కావ్యరీతుల పె గికితము* సమ్మగము* అయిస 
రా 
శ్‌ ad On ఇ > గ. by సళ ద్‌ ఇ z= జాక్‌ Pa #2 
దృష కలవాడు. ఈయన కావ్య సంపుటి “అడవి మాన కాలంలొ మానవ 
దు —ని 
జీవితం ఎలా పుందో చెబుతుంది. అభ్యుదయ కవిత్వానికి భాష ష్యకారుడుగా, సుప 


సిద్ధుడు శ్రీశ్రీ సాహిత్యాన్నంతటినీ (పోగుచేసి సంపాదరుడుగా మంచి పరిచయా 
లతో దాగని కూర్చిన ఖ్యాతి ఈయనకు దక్కింది. 


లెంంగాణా [ప పథమ |పజాకవిగా (ప్రసిద్ధిజెంచిన కాళోజీ నారాయణ 
తావు చిన్న చిన్న మాటలతో గేయాలు (వాసి ' ప్రజలకు ఉ_ల్తేజం ల లిగించి 
నిరంకుక నిజాం (ప్రభుత్వానికి గొప్ప ఊఉప్మదవకారుడయ్యాడు. “(పజాళ క్తిపె 
' పంతంగట్టిన (పభుత్వ మేపాటిగ గిల్బున్‌' ఆని సవాలు చేసిన మహో వీరుడు. 
ఈయన “నా గొడవి సమకాలిక. ' జీవితంపై వ్యంగ్య వైభవంతో రచించిన 
మృహద్‌ వ్యాఖ్య, “అన్నపురాసులు ఓకచోట, ఆకలి మంటలు ఒకచోటి అంటూ 
“కుటిలమళతులు, దేజెమొగాలు, ' జగతిలో రెండే. రెండు రకాలు అని తీర్పుఇస్తూ' 
నేటి వ్యవస్థను చ్మితించాడు. సామ్యవాది కాడు, స్వతంత్రుడైన కవి. శ్రీశ్రీ 
ఈయనను |ఫెంచి కవి లూయా ఆర గాన్‌తో పోల్చాడు. యుద్ధంలో _ఫెంచి. 
కన్నబంకా చెల్హాచెధురై పోతే ఆర గాన్‌ ఒక డే దేశంలో పన మహో ప్రజా, 
విశ్వాసాన్ని వెల్లడించే. రచనలు: చేశాడు. కాకోజీకూడా అలాగే చేసి . తెలంగాణా 
sans rr 


a oa వాతను. దృక ళం కాకపోదువప్పటిక్ర “ఆర్తగీతతో. 'హ్రైక్టన' 
a వ్‌ ః అ sara Mis want దీమల- Sa చూచి బాలగ అగాధరో! అలక్‌ 





ఆభ్యుదయ పచిత్వ్రం * పచిణామదనలు : అంత _స్తత్వం 59 


స్పందించిన వైనం చిరస్మరణీయమెంది. ce నిరుపేద ఉన్నంత వరకు, 
ఒక _పెగు ఆకలితో కనలినంతవరకు, నాకు శాంతి కలుగ దింక నేస్తం అన్న 
కవి అభ్యుదయవాది కాకుండా ఎలాపోతాడు? ఆయితే “పులి చంపిన లేడి నెళ్తు 
రును పుబముకోలేను' ఆని అన్నాడీయన. ఈయనది కరుణ దృక్పథం. అన్ని 
మార్గాలకు చెందిన కవులు, చివరకు విప్రవ కవులు సెతం తిలక్‌ కావురచనా 
(పతిభకు ముగ్గులయ్యారు. 


అభ్యుదయ కవిత్వోద్యమంలో ఇంకా పురిపండా అప్పలస్వామి, అజంతా, 


అన 


సి, న నారాయణ రెడ్డి, కవిరాజమూ ర్తి ; నార్హ చిరంజీవి, రాంషా, వాసి రెడ్డి, సుంకర, 


[పయాగ, నారపరెడ్డి, రాంభట్ర కృష్ణమూర్తి, పులుపుల వెంకటశివయ్య, వేముల 
పల్లి శ్రీకృష్ణ, మాదిరాజు రంగారాపఫు, ధనకుధరం, తుమ్మల వెంకటరామయ్య 
మున్నగు వారెందరో పేర్కొ_నవలసిన వారున్నారు. తుమ్మల అభ్యుదయ రచ 
యితల సంఘ వ్యవస్థను చక్కగా విశాల [పాతిపదిక_పై నిర్మెంచడానికి చేసిన 


కృష్‌ (వశంసనీయమైనది. 


అభ్యుదయ కవిత్వంలో పరిణామ దశలు ఏమైనా ఉన్నాయా? మహా 
(పస్థానం గీతాలు రచించిన శ్రీశ్రీ ఆధివా స్తవిక, |పతిబింబ, |పతివాద ధోరణు 
లలో క విత్యం (వాకాడు, శ శల బట చమత్కారాలు చూపుతూ పలు తర హాల. కవిత్వాలు 
(వాశాడు. అవన్నీ అభ్యుదయ కవిత్వం కాదు. కవిత్వంలో [పయో గాలు చేయడంపై 
ఆయనకు మోజు హెచ్చు. ఆధునిక కాలంలో పాశ్చాత్య దేశాలలో కవిత్వ 
విషయకంగా వచ్చిన చిితవిచ్శిత ధోరణులను ఆయన ఎప్పటికప్పుడు అధ్యయనం 
చేస్తూ ఉండేవాడు, [ప్రయ గశిలి కావడంచేత వాటిలో కొన్నింటిని అనుసరిస్తూ, 
కొన్నింటిని అనువదిస్తూ అనేక విధాల కవిత్వాలను (వాసి, వాటిని తెలుగువారికి 
పరిచయం చేశాడు. వీటిని చదివిన పాఠకులు కొంత ఆహ్లాదం పొందారు కూడా. 
కొందరి బుద్దికి పదును పెట్టినట్టయింది. [పాన [క్రేడలు వంటివాటిని పాఠకులు 
అహ. ఆయితే శ్రీశ్రీ కొన్ని అనభిలషణీయమైన నో కడలు పోయినప్పుడు 
వాటిని, ఏవగించుకున్నారు. ఏమైనా: [వవ త్తి తితో ఈయన [వాస్‌ిన అధిశ్మేప 
క్‌ సంఘానికి షల జేసింది. ఉదాహరణకు * విషాదాం[ధి వంటిని. 


మరోక పరిణామం కన్పిస్తున్నది. శ్రీశ్రీ అంతర్జాతీయ పరిస్థితులను | 
మ్మాతమే తన. కవితలలో. .న్పృశింపగ్యా నయాగరా కవులు. మన్యం. విప్తవాన్ని, . 


ఆర నట్‌ సోరాటాదికి స్పందించలేదన్న అఖియ గం ఒకటి ఉంది, నిజము, 
ఆయన (వ్రాయలేదు. అయినా ఆరుద, సోమసుందర్‌, కుందుర్తి తెలంగాణాపై 


మొతం మూడు కావాం౭లు తీసుకొచ్చారు. మూడూం డి త్తమమైనవి. ఏ గా, ఎమర్జెన్సీ 
అలాల 


€] 
౮ 
౮ 
స. 
gp 
a gp 
Ur 
శ 
CK 
0 
ర 
వ 
మ. 
0 
లా 
౬ 
ల 
0 
ల్‌ 
హై 
x 27 
a | 
Gl! 
89 
es 
రీ 
ES 
bs og) 
౭9 


పధానంగా పట్టించుకున్న విశ్వన్థాయికి చెందిన కవి. స్థానిక దురంతాలనూ 


ల. రు 
ఆన్యాయాలనూ వస్తువులుగా స్వీకరించపోయి ఉండవచ్చు. కొం పెల్ల జనార్దన 
వత వ ఉండవచ్చు. ఆంధలో మంచి (ప్రాబల్యం 


గల మ కార్యక ర మరణ హ్‌ ఉండకపోవచ్చు. అయితే లోపం 


q 

& 

ట్‌ 
గ్య స్మ 
Cy 

చో 
EA 

0 
+) 
a 
£9 
[4 


లోవంగానే ఉండిపోతుంది. 


మరొక పరిణామం కూడా కన్పిస్తున్నది. మహాపస్థానంలోనూ, మరి 
కొందరు అభ్యుదయ కవులలోనూ సంస్కృత పదజాలం పబలంగా కన్పిస్తుంది. 

కొని,. పోను. పోను. ఇది తగ్గింది. సామాన్య వ్యావహా రిక భాషలో ఎందరో మంచి 
గేయాలు (వాళారు. వృతాంలో, రతర ఛందస్సులలో అభ్యు దయ కవిత్వం 
(వ్రాసిన దాశరథి “పునర్నవి cy (పీవర్స్‌లో 1 చాలా శ 'క్రమంతమైన ఖండికలు 
(వాసి ఒక కొత్త రీతిని చూపె పెట్టాడు. కుందుర్తి అయితే సామాన్యుని అభ్యు దయ 
కవిగా (పస్తుతింపబడ్డాడు. అ చివరిదళలో (వాసిన రచనలు ఫి మాతం, 


శె 
ల్‌ో 
ర్‌ 


క్ల: లెకుండా. సాధాగా సరళంగా, చదువురానివారుసె సెతం నిని ఆనందించేట్టుగా 
ఉండేవి. అభ భ్యుదయ యుగంలో మనం చూచే ఇంకొక పరిణామం సామాజిక 


బెతన్యంతొ' నెస్ట్‌ ద ్పథంతో బుర్రకథలు (వాయ డటం. “ఇది (పజలలో 
రాగా టి డా చెందాయి. ఇక పోతే భాషా విషయక 0గా; చూశే క్‌ (గాంథిక 







ంగా. ఉద్వాసన: చెప్పి, “గణబద్ధ ఛందస్సుల ఫ్యూడలిజం 
క తాబద్ద ఛందస్సుల. ప్రజాస్వామ్యాన్ని .స్థాపించడమే” గాక 
వ్యావహారిక లో వచన. పద్యాలు, ౨ ఒకవైపు క ప్తం  కేయుండగా మర్గాక 





అభ్యుదయ కవిత్వం ఏ పరికామదళలు : అంత _స్తత్వం 5్‌ల్‌ 


ఇలా చేయడం పరిపాటి. అయితే అభ్యుదయ కవి తాను చెప్పే విధానం పాఠ 
కులకు _గాహ్యమవుతుందా కాదా అని ఆలోచించవలసిన స న ఎందు 
చేతనంటే, అతడు కేవలం మేధావులూ, సర్వజ్ఞులూ అయిన వారికోస వే మె కవిత్వం 
(వాయడు. ఈ అంశాన్ని చాలా మంది అభ్యుదయ కవులు దృష్టిలో ఉంచుకొని 
కావ్యరచన చేశారు. విద్యాధికులలోనే కాక, పకిక చదవడం వచ్చిన ఒక 
మాదిరి విద్యావంతులలో యుతం ఆభ్యుదయ కవిత్వం వ్యా ప్తి చెందిందని నిరూపిత 
మెంది. మరొక విషయం. అభ్యుదయ కవిత్యం కేవలం సామ్యవాదాన్ని (ప్రచారం 
చేయడం కోసం [వాసిన కవిత్వం కాదు. వ్యక్తిగతంగా ఈ కొత్త దృక్పథం 
ఏర్పడ్డ ఒకొక్క కవి తనదైన ఒక శైలిలో తన కావ్య రచనా (పతిభను 
(పదర్శించవలెనన్న ఆశయంతోనే కవిత్యం (వారు. చాలా రచనల్లో కవిత్వపు 
పాలు బాగానే ఉంది. పఠితలు బోధపరచుకున్నారు కూడా. వ్యంగమూ శాపాలూ 

ఉన్నా, ఈ యుగంలో కవితారచన చాలా మేరకు Sars సాగింది. 
ఉద్యమంలో యమబాధ లనుభవించి [వాసినవారు సెతం నిప్పులు చరుగుతూనే 
సంయమనం పాటించారు. 


ఇక అభ్యుదయ కవిత్వ త త్త్యమేమిటో పరికీలించుతాను. “పెన ఉదాహ 
రించిన శ్రీశ్రీ ఆభ్మిపాయాలవల్ల మనకు దిని తత్త్వం కొంత అవగతమవుతూ 
ఉంది. అభ్యుదయ కవితా (పస్థానానికి గతితార్కిక భౌతికవాద దృక్పథం 
(ప్రధాన [షాతిక. వర్గ సంఘర్షణకు మూల కారణాన్ని తన భౌతిక తత్త్వ విచార 
ణచె మార్‌ కనుగొన్నాడు. వర్గ భేదాల నిర్మూలనం కార్మిక కర్షకుల [శేయ. 
స్సుకు దోహదకారి అన్న విశ్వాసం. కనికి కలిగి తదభిముఖ (పవర్తనకు |పేర 
కంగా రచనలు బయలుదేరాలి. అంటే వర్ల రహిత సమాజం ఆవిర్భావాన్ని 
అభిలషించడం అభ్యుదయ కవిత్యం (సాహిత్యం) యొక్క ముఖ్య లక్షణం, 
సంఘానికి సాహిత్యానికి అవినాభావ సంబంధం ' ఉంది. మది న సంఘం మనుగడకు 
ఆర్థిక వ్యవస్థ పునాది. అటువంటప్పుడు సాహిత్యానికి కూడా ఆర్థికాంశా లే తప్పని 
సరిగ పునాచి కాఖాలి. కళలన్నిటితోపాటు సాహిత్యమూ . ఇంతవరకూ ధనిక 


వర్గపు విలాసవస్త్రవుగా ఉంది. 'ఈ వ్యవస్థను మార్చాలనుకున్న ప్పుడు సాహిత్యం 


సమాజంకోనం . నడుం, కట్టాలి. కార్మిక, కర్షకుల, - శ్రేయస్సుకు... అంకితం 
కావాలి. "ఈ రీత్యా అభ్యుదయ రోచయితలకు' మార్లు సిద్ధాంతం, శ్రవళ్యం 
అనునర జీయమవుళ్లున్నది. కళకోసం కళ అనే సిద్ధాంతాన్‌ కిక గైడ్‌ "తావులేదు. 


56 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


కళాకారుడూ కవీ కార్మికుల నాయకులై_ నిలవాలి. కాబట్లై బాధాసర్పదష్టుల; 
అభ్యుదయ కవి పధానంగా స్వీకరించాడు. పీడననుంచే సమాజానికి, కళాకారు 
నికీ. _పేర కళ క్తి క్రిగా అభ్యుదయ రచనలు ఉపకరిసాయి. మనిషి మీదా, అతని 
మక్‌ సేజ్డంల భవిష్యత్తుమీదా కల విశ్వాసం అభ్యుదయ కవితకు _పేరకమూ 
[పచాలకమూ కాబట్టి, మానవ జీవితంతో నిత్య సంబంధం కలిగి ఉండటమే 
అభ్యుదయ కవిత్వ ముఖ్య లక్షణం. కనుకనే సోషలిస్టిక్‌ దియలిజమ్‌ (సామ్య 
డాద వా _స్తవికత) అనే సిద్ధాంతం బయలుదేరింది. దీనికి మూల విరాట్టు మార్కు 
హాళయుడై నపు GE క గ్‌ ర్‌ు 


ప 


ఈ వాస్తవికత ఉద్దేశించేది సుసంఘటితమైన సామాజిక శక్తి. ఆళక్తి 
సకలవిధములై స ఆభ్యుదయములను సాధించుకోగలదని సాంఘిక రాజకీయ ఆర్థిక 
పారి శామిక విష్టేవాలు ఆధునిక మానవునికి విశ్వాసం కలుగజేశాయి. అంతేకాని 
దేవుడో లేక మవ యే అతీత శ క్రియో అందరినీ ఉద్దరింపవని కవి నమ్మిక 
కాలుకు అభ్యుదయ కవితాయుగంలో దేవుడు, మకం, “మూఢవిశ్వాసాలు, పాప 
పుణ్యాలువంటి పాత విలువలమీద తిర గబడటం జరిగింది. అలాగే శుద్ధ కాల్పనిక 
ఆవెగాన్ని నిరాకరించి, వ్వాస్తవకతనూ [పయో జనాత్మకతనూ నిరూపించడం జరి 
గింది. తన అంతరంగంలో జ్యోతిస్సుకూ. తమస్సుకూ జరిగే సంఘర్షణను కవి 
[కాంతదర్శిగా దర్శిసాడు. లన అంత ర్వేదనను కవితారూపంలో వ్య _కికరిస్తాడు. 
ఈ పరిణామంలో వై రుధ్యాలు సమసి కవికి సంత్భ ప్రి పి ఆనందం. కలుగుతాయి. 
తనను పొవెష్టించి ఉన్న దాహిర (ప పకృతికి, ఆంతరిక . పకృతికీ నిరంతరం 
జగ సంఘర్షణను అభ్యుదయ కది ఎదుర్కొంటాడు. ఈ ఘర్షణ క శాసృృష్టికి 
దారి" తీస్తుంది. మంచి చెడు విచక్షణా జానం, పీడిత మానవుల ఏడ సానుభూతి, 
కరుణవం కిం ర తప్పక ,ఓసరేపిస్తాయి. దీన్ని లిక అభ్యుదయ ' కిం ఇట్లా 


——— 


విశ దీన ౦ంచాడు: జక వ్యక్తికి కష్టం కలిగితేనే కరుణ రసావేళంతో కావ్యం 


వ 


వెలువడింది కదా! మి కోట్టి మానవులకు సామదాయక్ష గా ' తరతరాలుగా 
జ్ఞ ఒకోగుతూ వచ్చిన అన్యాయానీ Ra దోపిడీనీ నివారించి; వారికి ఉత్తమ. జీవితం 
ర లస స్ట 3 అభ్యుదయ . స త్త శ్త్వంలో కరుణ ఉంది, నాం. 
| 


+ చు న 
OE స Ne గ్యాన్‌ | 


వే త. 


వా. ప్రపర్షక్ల. తెలుగే" నళ ప్రో నందక. 


త్‌ ర a 


వు te సగ య... a ఇ 
Pore | tha fa ర జ్‌ జ (| 
గే pe న స డో! నై గ me థ్‌ it Pom a” ear se లో! 1 
EEE at” | గో జ్జ 
1 3 ఇ ene న 
క్‌ + 7 గ షయ 
తో [ష్‌ > వ క న - 
భష ds on s'4 ల న్న వ oil 5 
ar 1 ల్ల ay, TY nen + 
సై స్‌ ల. త్‌ే మ 
మనల అభి రమ 


సో 1 mR 
En p 
లో TE గ స్లో f శ yg 
లీ Fu శ్‌ 
ల న కః mes 


tt 





Fes rE 
he సో 
Pe wei 
ray AT us 
wm ft 
ఆ గ 
ఇ మం ఖే 
1 1 | 
Wr మ స 


2 
re 


అభ్యుదయ కవిత్వం : పరిణామదళలు : అంత_స్తత్వం ౮1 


త్య 


ఉంది. కేవలం భావన మా(తమే కాక, ఆచరణలో విప్తవంద్యారా దాగిగి నాధించా 
లనే నిష్ట, కరవు పరాయణత, కార్యదీక్ష, [కియాశీలత్వం ఉన్నాయి.” 


అవి ఫ్రై 


ఈః అంత స్తత్వం దృష్ట్యా అభ్యుదయ కవులకు కొన్ని ఆదర్శ్యాలున్నాయి, 
అంతర్జాతీయ దృక్పథంతో మానవాభ్యుదయాన్ని కాంక్నించడం; ఆర్థిక అసమా 
నత అంతరించి సామ్మవాదస మాజం నెలకొనడం; పెట్టుబడిదారి వ్యవస్థను కూల 
దోయడం; ఫాసిస్టు వ్యతిరేకపోరాటం జరపడం; కార్మికకర్షక జనానికి ఉత్తమ 
బీవనం కొర కై దేశదేశాలలో సామ్మవాదస మాజస్థాపన; ఒక్కాక్యా సందర్భంలో 
కమ్యూనిస్టు అయి ఉండనక్కర లేకుండానే పీడిత మానవుల శ్రేయస్సును కాంక్షించి 
[వాయడం; యుద్ధాలు లేని విశ్వశాంతి; దేశ పార్మిశామికీకర ణ; ఉత్పత్తి సాధనా 
లను సమాజపరం చేయడం; వర్ణ వర్ష రహితమైన వ్యవస్థను గాఢంగా కాండ్నీం 
చడం; కులమక జాతివ్యవస్థను నిర్మూలించి, అందమైన భవిష్యత్తును రూపొందించు 
కోవడంకోసం విక ఎతమైన [పక తాన్ని తొలగించడం; ఏ దేశాలలో సామ్యవాద 
వ్యవస్థ ఏర్పడిందో వాటి [శ్రేయస్సును కోరుతూ విపత్తు వచ్చినప్పుడు వాటి 
తరఫున నిలబడటం. ' ఈ ఆశయాల సాధనకై [పగతిశీల సాహిత్యాన్ని సృష్టిం 
చడం; [ప్రాచీన సాహిత్యాన్ని ఆద్మిర చింపబడ్డ కాలం దృష్టా అవగాహన చేసు 
కోవడం; అందులోని |పగతిశీల భావాలను ఆక శింపుచేసుకొని వర్తమానానికి అన్వ 
 యించుకోవడం; (పాచీన జానపదరితుల్ని కళారూపాలను అభ్యుదయ కావాల 
[ప్రకటనకు వినియోగించడం, వచన క విత్వాన్ని ఉద్యమంగా ద్యాపింపచేయడం, 
మొత్తంపై వ్యక్తి చెతన్యాన్ని సంఘవై తన్యంగా పరివ ర్తింప చేయడం. 


ఆధునికాం| ధ సాహిత్యంలో వచ్చిన అభ్యుదయ కవితాయుగం. కవులకు 
అభివ్య క్తి విషయంలో ఆపారమైన అవకాశాలను గోచరింప జేయఢమేకాక్క వచన. 
రచయితలకు కూడా వారి కర్త వ్యాన్ని సూచించింది. తరువాతివారికి. మాతృ 
భూమి వంటి డీయుగం. | 


సాహిత్య ఉద్యమాలు 
అను మాండ్ల భూమయ్య 


ఉద్యమ మంటే (పయత్న మని సామాన్యార్థం, కాని, సర్వజన పయోజ 


నార్థం, ఒకానొక నిర్దిష్టమైన లక్ష్యంతో చేసే సామూహిక (పయత్నం ఉద్యమ 
మన వ్యవహరింపబడుతున్న ది. ఈలక్ష్యం సంకుచిత (పయో జనాల వే కొకుండ, 
ల 


విస్తృత [పాతిపవిక మీద రూపౌ ందింపబడి ఉంటుంది. -ఏ ఉద్యమంకాని [ప్రత్య 
కంగానో పరోక్షంగానో అనంతర కాలం మీద కూడ తన పభావాన్ని చూపుతూనే 


క ఆరున కాలం ంలో సాహిత్యపరంగా న ఉద్యమాల్లో మొదటిది- భావ 
కవిత్వోద్యమం. రెండవది-సవీన దేబంధ ఉద్యమం (న్ను క్రాస్‌) నవీన (పబంధ 
ఉద్యమం ఆవిర్భవించిన కాంంలోనే మరో ప్రక అభ్యుదయ కవిత్వోద్యమం 
వచ్చింది. నవీన. (ప్రబంధ ఉద్యమం జాతీయ పునరుజ్జీవనం (పేరణగా వస్తే, 

అభ్యుదయ కొవిత్రో దమం, (ప్రధానంగా, మార్కిస్టు. దృక్పథం (పేరణగా 
వచ్చింది, భారతదేశం, సమకాలిన సమాజం, దేశీయ భావన భావకవిత్వ, నవీన 
[ప్రబంధ ఉద్యమాలకు 'భూమిక కాగా" అభ్యు దయ కవిత్వానికి వై దేశిక “రాజ 


se కీయాలు, అక్టో రు విస్థవం, వర్గపోరాటం భూమిక అయింది. 


క అభ్యుదయ కవితో దుం తరువాత 'కవితార గంలో 'ఉద్యమాలుగ 
 7జెపీ ప్పబడుతున్న వి ఇన్స్‌ “వచన _కవిత్వోద్య మం, దిగంబర. కవితో పద్భామం, [ 
న చేతనావ ర్త కవిత్వోద్యమం, వి విష్టవ కధితో్యద్యమర. కవి' శ్చ. కవిత్వోద్యమం, అ 
మినీ కవిత్వోద్యమం. నిజానికి ఈ పేరా గ్రానబడిన నవే ఉద్యమాలు కాదు. 
కొన్ని మా కు ఉద్యమాలు. త స న 





సాహిత్య ఉద్యమాలు 59 


అభిమాన (_పేరితమయిన |పచారం చేత మా(తమే ఇవి ఉద్యమాలుగా చెప్ప 
బడినవి. 


పద్యం, గేయం, వచన కవిత, మినీ కవిత - ఇవి రూపానికి సంబం 
ధించినవి మాతమే. భావ్యపకటనకు కవి ఉపయో గించుకునె రూపం ఉద్యమం 
కాజాలదు. ఇవి రూపవాదానికి చెందినవి. ఉద్యమానికి ఉండదగిన నిర్దిష్టమైన ఒక 


లక్ష్యం కాని, ఒక సిద్ధాంతం కాని వీటికి లేవు. 


దిగంబర కవిత్వానికి ఉదృ్యమక్వం సంపాదించడానికి ప్రయత్నాలు జరిగి 
నవి కాని, అది నిజయవంతం కాలేదు. కాజాలదుకూడ. ఎందుకంటే, ఈ కవిత్యా 
నికి తాత్త్విక దృక్పథం లేదు. నలుగురి దృష్టిని ఆకర్షించడానికి చేసిన విఫల 
[పయత్నం మా్యతమే. ఓక విధమైన అలజడి ఆవి. బూతు వాగాడంబరమును 
ఉద్యమంగా వ కొందరు వ్యర్థ (శమ పడ్డారు. 


ఆధునిక తెలుగు సాహిత్యంలో ఉద్యమాలుగా చెప ఎదగినది ఆరు మాతమే. 

1. భావ కవిత్వం, 2. నవీన (పతకధరు 8. అభ్యుదయ కవిత్వం, 4. చేతనా 
వర్త కవిత్వం, ల్‌. విప్లవ కవిత్వం, 6. కవిసే న కవిత్వం. భావ కవిత్వం, ' 
నవీన [పబంధం, చేతనావర్త కవితషం, కవిసేన కవిత్వం- వీటికి భూమికలు 
భారతదేశం, భారత జన జీవన గాథలు కాగా, అభ్యుదయ, విప్రవ కవిత్వాలకు 
రష, బెనా దేశాలలోని రాజకీయాలు భూమికలు, అంతమా[తమే అయితే 
పరవాలేదు, కాని, ఆ దేశాలలోని దాజకీయ ఆర్థిక సంచలనాలకు స్వాభిమానాన్నీ, 
స్వధర్మాన్ని తాకట్టు పె త్రై స్వభావం కలవి. 


భావ క విత్వోద్యమం 3 

 'వరువయాా శతాబ్ది ఆరంభంలో తెలుగు సాహిత్యంలో ' ఆధునికత |పవే 
కించిరది. " దీనికి దేశీయమైన పరిస్థితులే కోశ “పాశ్చాత్య సాహిత్య పరిచయం 
(పేర ణః నిచ్చాయి. ' "ఆధునిక తలుగు సాహిత్యంలో" మొట్టమొదటి, ఉద్యమం భావ 
కవిత్వం. దీనికి నాయకుడు రాయ పోలు సుబ్బారావు. , నుమారు' ణా 
1285 దాక్సా సాగిన ఉదకనమిది.' వస్తువు,. అభివ్యక్తి ఈ కెంటి. దృష్టాక్టే'భా 
శతకన. గరిడు దశలుగా. విధాగంపవచ్చు. ఒకటి. తొలి దళ; కండు 2 సం 


60 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


దన. తొలి దళలో, |పధానంగా, జాతీయ పునరుజ్జీవనం భూమికగా వస్తా_శయ 
యి. దేళభ కి, సంఘ సంస్కరణ, గతవై భవ పునరుద్దరణ 
ఈ కావ్యాల్లో వస్తువులు. భావక విత్యంలో [ప్రణయ భావన _పధాన 
స్టా స [పణయంలో 1) అమలిస శృంగారం, 2) కుల 
పాలికా [పణయం, ఫ్ర) "స్వేచ్చా [ప్రణయం అను ప్రధాన శాఖలు మూడున్నాయి. 
వీటితో ఆమలిన శ్చగాఠం, కులపా లికా [ప్రణయం వస్తాాశయ కావ్యాల్లో చ్మితిత 

యింది. ఈ తొలి దళలో రాయ్మపోలు, అబ్బూరి, విశ్వనాథ, దువ్వూరి, 
నాయన, నండూరి, బసవరాజు (పధానంగా చెప్పుకోదగిన కవులు. వీరిలో 
కొందరు అత్మాాశయ రీతిలో ఖండకావ్యాలు (వాసిన కవులున్నారు. పైన పేర్పాన్న 
శాతేయ పునరుజ్టి వనం, అమలిన శృంగారం, కులపా లికా _పణయం వంటివి వస్తు 


వుగా స్వీకరించి రచన సాగించిన కారణంగా వీరిని భావ కవిత్వపు తొలి దళ 
కవులుగా పేర్కానడం జ౦గింది. 


భావకనిత్వుపు మలి దశలో [పధానంగా ఆత్మా శయ రీతిలో ఖండకావ్యాలు 
వచ్చాయి. తొఎ దశలోని కావ్యాల్లో కనిపించే వస్తువు- క్యచిత్తుగా తప్ప, కని 
పించదు. అక్కయ భావ |ప్రకజనదే ప్రాధాన్యం. ఈ దళలో వచ్చిన కావ్యాలు 
ఇంచుమించు అన్నీ ఖండకావ్యాల. [పణయంలో మూడవ శాఖగా పెన పెర్కొన్న 
"స్వేచ్చా _పణయం, ఈ దళలొగి కవిత్వంలో గే వర్ణింవబడింది. - 


3 


భావ: కవిత్వావిర్భావానికి జాతీయ పునరుజీవనం, ఆంగ్ల సాహిత్యంలోని 
కాల్పనిక కవిత్వం (పేరణలు. మొదటిది వస్తుపరం, రెండోది అభివ్య క్తిపరం. 
తొలిదళ భావ కవిత్వంలో వస్తువులకు అభివ్య క్తికి సమానమైన [పాభాన్యత 
కనిపిస్తుంది. మలిదళ భావ కవిత్వానికి ఇంచుమించు దేశీయమైన వస్తుబలం లేదు. 
“రొమాంటిక్‌ పోయ టి' ప్రభావంగా ఆత్మీయ భావాలు, అభివ్య శక్తికి |పాఢాన్య 
మిస్తూ, | ప్రకటింపబడడమే ఇందులో ఉంది. వస్తు, అభివ్యక్తుల్లో వస్తువు ఉపేకింప 
ఇడి. అభివ్య క్తికే | పాధాన్య మీయబడింది. ఈ రెంటి. సమతులనం ఈ దశలో 
చెకింిద్వి తెపే విషయం (వస్తువ); జెప్పే విథానం .(అభివ్య క్రి) రెండు నకు 
[గావాన్యం: వహించి ఉన్నప్పుడే కవిశ్వం రాణించి సక్స యోజనాణను చేకూర్చు. 
_గణగ్రుకుర్తిడి వూనవీయ కాష్యాక- మూల్యాలా సంకరిలచుకొన్న: : వస్తుభయితే 
"కిక దేశ కాలాక్తీకంగా కూడ్యవిలిచి పళ్వువున్తషు వామపక్ష సకోత్సతుకుల 








వ i 
| శ de fr > +. 


ర 


కేవలం వస్తువుకో, కేవలం అభివ్య క్తికొ [పాధాన్యమిచ్చే కవిత, తతా త్కాలమై? 
డక పరిమిత Ee జనాన్ని మాతమ సాదించగలుగుతుంది. 


మం తరువాత స్వాతం త్య పూర్యకాలంలొ వచ్చిన 
ఉద్యమాలు రెండు. ఒకటి=-నవిన పబంధ ఉద్యమం. రెండు-అభ్యుదయ కవిత్వ 
ఉద్యనుం. తొలిదశ భావ కవిత్వం భూమికగా నవీన (పబంధ ఉద్యమం, మలి. 


దశ భావ కవిత్వం మీవ “తిరుగుబాటు గా అభ్యుదయ కఏత్ష ఉద్యమం ఆవి పర్భ 


O 


నవీన (పబంధ ఉద్యమ 


తొలిదశ భావ వ నుంచి ఆవిర్భవి వించిన ఉద్యమ మిడి, ఆత్మా 
శయ పరమైన థావ కవితల్లొ లేని కథ, వ ఏ[శయ భావ కావాలో కొంత 
ర అర్ర a నిం య 0 


టీ 


ఉన్నప్పటికి, ని నిజానికి ఆ కావ్యాలు కథాబలం కలవి కాదు. భావ కవిత సాధించిన 
ఆభివ్య_క్తి మార్గాన్ని చేపట్టి, జాతీయ పునరుజ్జీవనం కథాబలంగా" వచ్చిన 
కావ్యాలు నవీన (ప్రబంధాలు (నియో క్టాసిక్స్‌). ఈ మార్గంలో సుమారు 1954 
నుంచి వచ్చిన హ్‌ (పబంధాలు - రాణా [పతాపసింహ చరిత, సౌందర.నందం, 
శివణారతం, శ్రిమ1దామాయణ ప ల్చవృక్షం మొదలై నవి. “కాల్బనికోద్యమంలోని 
మౌలికాంశాలిను, “భారతీయ పునరుజ్జీవనంలో మథితాలై న నూతన మూల్యాలను 
వ్యక్త కం” చేయడంలో “పురాతన సాంస్ఫృతికాంశాలకు నూతనాన్యయం 
కల్పించ” డంలో, కల్పవృక్షం విశిష్టమైన కావ్యం. పురాగాధా రూపమైనప్పటికి 
ఇందులో ఆధునిక సమాజం చి[తింపబడింది. ఉన షత మానవీయ - విలువలు 
సంతరించుకొన్న (గంథ మిది. 1984 నుండి 1960 దాకా , అంటే ఇరువయి 
అయిదు సంవత్సరాల కాలంలో రచింపబడిన ఈ కల్పవృక్షం ' నియో క్షాస్‌క్‌” 


ఉద్యమానికి రుత సమ్మగతను, బలాన్ని ఆందించింది. 


అభ్యుదయ కవిత్వానరతరం - ఈ నవిన (ఫ్రబంధాల రచన-అవిచ్చినంగా' 
మ వస్తున్నది... ఆంధ పురాణము, పోతన. 'చర్మితము, 
కరూజూర వసంతరాయలు కే ర్తితోళోపము,- వందేమాతర? మూలిక రైతూ. 
రామాయణం. మొడతై న. కాపౌన్టలు: అనేకం వచ్చాయి. కథాబలం. లేకుండా వీత సో 
We అభివ్యక్తి క ్షపథానంగా ' కాలాంతీరాన ' పజల: వ్యృజయాలను: 





9 అభ్యుదయ కవీత్వానంతర థోరణులు 


పట్టి విడువకుండా సిలువగలుగడం కష్టమె. ఖండకావ్య రచనల ఎక్కువగా 
వచ్చిన అభ్యుదయ కవితోకద్యమంలోనివాడే అయిన కందుర్తి కూడ, కథాబలం 
లేకుండ కవిత (ప్రజల్లో నిలువడం కష్టమని భావించినాడు. ఈయన కథా 
కావ్యాలు రాయడంలో, వాటిని బలపరచడంలో, ఈ “నియో క్రాసిక్‌' ఉద్యమ 
(ప్రభావం కనిపిస్తుంది. శేషెంద శర్మ తన కావ్యాల నన్నిటినీ కలిపి, “ఆధునిక 
మహాభారతము పేరిట అచ్చువేసి, ఆయా కావ్యాలను వర్వాలుగా నామకరణం ' 
చేయడం, పర్వాంతంలో పూర్వ కావ్యాల్లోవలె గద్యం రాయడంలో ఈ “నియో 
క్రాసిక్‌” [(పభావమె వ్యక్తమవుతుంది. వస్తువులో జాతీయతను నిలుపుకుంటూ, ' 
వసువుకు, ఆభివ్యకక్తికి సమ పాధాన్యత నిస్తున్న ఈ నవీన |పబంధం ఆధునిక 
తెలుగు సాహిత్యంలో అవిచ్చిన్నంగా వస్తున్న (ప్యకియ. 


అభ్యుదయ కవిత్వోద్యమం: 


“నియ క్లాసిక్‌” ఉద్యమంతో పాటే వచ్చింది, ఈ అభ్యుదయ కవితో 8 
ద్యమం. వస్తువు నుపేక్షెంచి అభివ్య క్తికి అత్యధిక పాధాన్యత నిస్తూ ఆత్మానుభూ- 
తులనే (పకటిస్తున్న మలి దశలోని భావ కవిత్వం మీద “తిరుగుబాటు గా వచ్చిన 
ఉద్యమ మిది, ఈ ఉద్యమ [ప్రవర్తకుడు తీథ్రీ. (శామికులు, వాళ్ల సుఖదుఃఖాలు 
ఈయన “మహ్మాపస్థానం' లోని కవితా వస్తువు. 


1917 నాటి రష్యన్‌ విప్ణవం కొందరు భారతీయులను ఆకర్షించింది, స్త్వమ, 
సమాజాన్ని గూర్చిన మార్కు | భావాలు (ప్రచార 0 శేటేజకనాయి. స్వాతం 
[త్యోద్యమ నాయకుడై న నె|హూ ఈ భావవ్యా ప్తి పికి దోహదం చేశాడు.. నాదని. 
దృక్పథం గల రచయితలు కలిసి అభిల భారత: అభ్యు దయ , రచయిత 
నంఘాన్ని 1986లో ఏర్పాటు చేసుకున్నారు. 1 896లో లక్నోలో. సంఘ 
1వథమ మహాసభ 'జరిగింది. 1 948లో ఆంధ (ప్రాంతంలో అభ్యుదయ ర చ 
యతల, ,సంవుం, వర్పుడింది. dee ఏటా ఆయా. (పౌంతాళ్లో ఈ 'సరిఘం మహి 


| cI 
సభలను .నీక్చామి. వేసింది. శమ ఆశయాల, పాలా ల్ల. కసంనుం : Sen 
ఫ్‌ Fa bat న ah Tam Ds Sen | 





మాలు 63 


భావ [పరణతో అథి పెక్కు రచనలు చేసి అభ్యుదయ కవితా (పవదర్తకుడై 
నాడు. అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం ఏరుడడానికిముందే, ఆంటే 
198కి నుంచే మహా ౩ |పస్థానం గీతాలు రాసాగినాయి. 


Cad 


రష్యన్‌ ప్‌ప్రవం చెత [ పేరేపించబతి, మారు! ఇ భావాలను ప్రచారం 
చేయడం, ఆద్యారా సామాజిక, ఆర్థిక విప్రవాన్ని నాధించడమె అభ్యుదయ రచయి 
తల ధ్యేయమైనట్లు స్పష్టం. దీనికి నిదర్శనంగా “ఈ ఉద్యమం మార్కు గతి 
తార్కిక భౌతికవాదం తాత్విక పునాదిగా గల ఉద్యమం. మార్క్‌జంలోని 
(పథాన లక్షణాలైన భౌతిక వాదం, గతితార్కిక సిద్దాంతం, చార్మితక భౌతిక 
వాదం, వర్గపోరాటం ఇత్సాదులు అభ్యుదయ కవితా సాహిత్యాన్ని కంతదఘ్నంగా 
_వభావితం చేశాయి” అన్న కంచినపల్రి చిన వెంకట రామారావు (ఆధునిక 
తెలుగు సాహిత్యంలో విభిన్న ధో 'రణులు) మాటలు గమనించదగినవి. 


అభ్యుదయ రచయితల సంఘం కేవలం రచయితల సంఘ శ్ర ముద 
spa సాగలేదు. కము ప్యానిస్టు పార్టీయే దీనికి నేపథ్యంలో ఉండి నడిపించి. 


రాజకీయ పార్టీ అండవల్లనే న కవిత్వానికి ఎక్కువ వ్యాప్ర్తికలిగింది.' 
ర ఆరుదకూడ ఒక చోట * “అభ్యుదయ Se సంఘానికి క మ్యూనిస్టు 
పార్టి పురుడుపోయడమె కాక పాలు పట్టి పెంచింది. రచయితలను రాజకీయాలకు 
ఉపయో గించుకోవడం ఆ పార్టీ విధానాలు ఆమోదించే కార క కమం” ఆన్నారు. 
(సారస వ్యాసావళి). miss చెప్పుచేతల్లో ఉఊండడమె ఈ రచయితల" స సంఘా. 
నిడి బలమూ, బలహీనత ఆని కొందరు విమర్శకుల -ఆభి పాయం. కమ్యూనిస్టు. 
పార్టీ జలం ఆధారంగా కవులు కొనసాగించిన అభ్యుదయ రచన, ఆ, పాద్టి' వన్ని: 
కల్లో “మఘోరంగా' ఓడిపోవడంతో, సహజంగానే ఆగిపోయింది. అత్యాన్ని, 
సాధించకుండానే అభ్యుదయ కవిత్వోద్యమం స్తజ్ఞమైపోయింది * అభ్యుదయ. 
కవిత్వం తన లత్యాన్ని.సాధించకుండానే శ కిని కోల్పోయిందని. కడియాల. 


రామమోహన్‌ రాయ్‌ కూడా అంగీకరిస్తున్నారు, (తెలుగు కవితా వికాసం, }. 


,.. భావ కవిత్వం, నవీన, పబంధాల్లా ఇ వలె అభ్ముదయ .క విత్స్వంత్తోల్లి. వస్తువు 


భారత జాక్తేయ ఖావ .ఓపీరితం కాదు కాదు. రాజకీయ (వయోజవాల్లన్తు ఊొశింబ్మి భచి మన 


ah 
is సనో త ము 


ని 


ఉద్యమ మిది.మార్కు్సు ఖావవ్య ప్ర ప్రక 'పూనుకొన్న ఎమవేల్ల నమజరగానే, ఈ కన్ని, 


64 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 
త్యంలో కవితా విలువలు లోపించాయి. మహా పస్థానంలో వస్తువుకు, అభవ్య క్తికి 
సమప్రాధాన్య మిచ్చిన రచనలున్నాయి.ఇందుకు కారణం ఆ రచనలు కవి రాజకీయ 
పార్టీని అ్మశయించక ముందు, భారత దేశంలో అభ్యుదయ రచయితలు ఒక 
సంఘ ఏంగా వడ ముంచు వచ్చినవే. “కాదేదీ కవిత కినర్హం, జొనొను శిల్చ 
మనర్హ” మని శ్రీ శ్రీ చెప్పిన మాటను అభ్యుదయ కవులెవ్వరూ ఖాతరు చేయలేదు 

“ఏం చెబుతున్నా మన్నే తప్ప, ఎలా చెబుతున్నా మన్ను డి క 
కాదోన్న స్థితికి ఆ కవులు వచ్చారు. ఈ-కవితల్లో కవితాభివ్యక్తి చాలావరకు లోపించి 
ఉండడాన్ని. ఇచి స్పష్టం చేస్తుంది. అభ్యుదయ కవిత్వాన్ని గురించి ఇం|దగ ంటె 
హనుమచ్చా శ్రి గారు ఇట్టా చెప్పారు- “అభ్యుదయం క్ర త్వఎతో న (పస వ 
లెదు. మారు) త్రి [పోదృలంతో వచ్చింది. వారికి ఉద్యుమమ తుమ తాని సవిత ముఖం 
కాదు. మార్చిజం లేనిది వారికి రికి కవిత్వమే కాదు. దీని [ప్రచార అక్షణం దీడిలో 
భావుళతను చంపివేసింది.” (డా, కోవెల సు|పసనా చార్య గారు చేసిన 


టర్‌వ్యూ. ఆం్యధ్యపభందిన పతిక. 15-2-1987). ' 


దిగంబర "కవిత్వం : 

_ అభ్యుదయ కవిత్వం శక్తిని కొల్పోయిన తరువాత ఆరుగురు కవులు క లిసి- 
“దిగంబర శవులు'గా ఏర్పడి రచనలు చేశారు. వీరు 1965, 66, 68 - సంవత్స 
రాల్లో. వరున వరుసగా' మూడూ 'సంపుటులు' వేశారు, వీరు తమది దిగంబర కవితోదక్జమ 
నజి' చెప్పుకున్న ప్పటికి ఇదీ' ' ఉద్యమం కాడు. _ దీనికొక 'స్పష్టమైన, నిర్షిష్టమైన 
లక్షుం- లేదు. “ఈక దేశం యీ గోళంలో ఊపిన పీల్చే. వతి మనిషి ఉనికి కోసం 
తఫనపడ్‌? అతడి భొవీని చూసి వెక్కివెక్కి ఏడ్చి పిచ్చా శ్రి పవచించిన కవితగా 

saya గురెరచి ఈ కవ్వలు. చెప్పుకున్నారు: ఆ కవితారూపంలో కవితా 
రరిగ పతం చేసి "ఒక - అలజడిని? అరాచకాన్ని సృష్టించడమే వీరె ధ్యేయ 
కళురబరు - ప. మొదటి. సంపుటి మొదటే' ఖండిక 'ఆత్మయోని' ని 







చూస్తే తెలుస్త. “నన్నయ్యను నలె నలెల్న చుడి: “బొందలోనే/న్మిదపోనియ్యి fe 
పీక నులిమి గోతిలో ,లాగుతాతు a న! తొడలు తాడి 
ర్వాత గమ్మలా/ 





. 
' U జ షి 
ల న్య నల్‌! ఆ / ర్‌ 
బి సం కన er AO ఖు 72 
| es ప సం కాన నా 
జ్జ Cua అలనే వ ఖ 3 
శ్‌ uy న ను 
Wer ty 
9 కష తి 2 
| ల న్‌ వ క్ట మేన. న 
fy సుత న Diy, Wo 
Bs fpr య గ్ర న లు 
లి "| np గ్‌ గ 
స్‌! కి గా. ద 

g ఖ్‌ : ష్‌ 524% £2 ఇ 

by ఖై గ తజ ఫ్‌ ల లే 

శు షీ న కు.. ల్‌ శై అక మ న జ 

ita శ 5 జో er న a 
క్‌ lbs షు గో 38 జీ జ iy ల చో a అ hy క! 
సక APE, టల సే 2 ST ER యర గ 
కి మంచం rt శ లం p ne Ps 
' Se Wr. wf en sin AO క ఖ్‌; మ gay 
చ లి Es bo A జ 7 IJ paw i: igi ల 
౯ 5 ne ER, le aes! నా స్‌ ర, 
మ్‌ 
జ గ 








ల. 
Ca 





సాహిత్య ఉద్యమాలు రైల్‌ 


సలామ్‌ వాలె లేకమ్‌ /వచనం లేదు, కవిత్వం ఆంతకంచే లేదు........ 9 నన్నయ్య 

మొదలుగా గల [పాచిన కవులమీదగాని, ఆధునికులై న భావకవులు అభ్యుదయ 

కవులమీదగాన షీరికి ఏమా[తం గౌరవం లేకపోవడ మటుంచి అందరినీ దూషించ 
డమే షీరు పసగా పెట్టుకున్నారు. 


నల్లులురా నలులు! బలులురా జల్లులు! 

ఇ ఉం లా యు 
రకం పీల్చే జలగలు, . పిశాచాలు, సిశాచరులు.... 
ఈ నాగంకతను మానభంగం చేసాను... 


(సంపుటి-1, “హఠాత్తుగా పట్టపగలు బట్టలన్నీ విప్పేసి") 
\ కాలాన ట యట 8 
ఈ విధంగా కవులను, సమాజాన్ని, నాగరికతను దూషించడం ఒక వివ 
మైన అలజడిని సృష్టించడమే, ఏదీ సాధించలేదని నన్నయా కవ్రులందరినీ 


వదలకుండా దూషించిన ఈ దిగంబర కవుల సాహిత్యంలో ఏమి Pope 
తిరిగి దూషణలు పొందడం తప్ప? కుందుర్తి మొదలైన కపులు, విమర్శకులు 
అరక్‌ చనలను ఘాటుగా విమర్శింఛారు. ఈ కవులనుగూర్చి కడియాల రామ 
మోహనరాయ్స్‌,. “తెలుగు కవితా వికాసంలో రాస్తూ “అశ్టీల పధాలు కని ఆవేశం 
లోంచి దుమికి వచ్చినవి. కాక, సంచలనం కలిగించటానికి పాఠకుల్ని “షాక్‌”. 
చెయ్య టాసికే [పయత ఇశార్షంగా తెచ్చి పెట్టుకోవటం పీకి. కవిత్యంలో. పెద్ద 
లోపొమనీ, ఈ ' “అర్జీల పదాలు, వర్షనలు' కాయో ద్రేకాన్ని కాకుండ జుగుప్పను 
కలిగిపా” యన్నారు. జుగుష్పను ః కలిగించడమె . కవితాధ్యేయం: కాటు గతా! ఈ 
mete రకం చ చూతతం కస స్‌ ల. నేసీకేధుం వీర 
త త ఏసు 


es జ ఫిన్‌ hs 







చేతనావర్త కవిత్వం :_ . 
: య | విరా నే ఒక రను రూపంలో వచ్చింది చేతనావ క్ర 
కొలిదళ' 4 భావకవి విత్వం, నవీన (ప్రబంధం ఈ పరంపర “లో 'ఆధుని! కళను" 


లా 


మిది, పె రెండు ఉద; మాలలో వలెనే ఈచేతసా” 


క 


ల లే Wr HE TE 
మర కవిలొ ద+మంలొ" ల స్తుపుకు, అభివ్య క్రిక్రి, సమ ప్రాధాన్య మీయబడింది. 


ee LR Sue 
ఇకిసందయ కవిత?౦లొ,' దిగంబర వ. రొపించిన కటల తాఖవ్య కెసి ఈ 


న! 


| ల్‌ ఆది అ 9 1 న్‌ా , . లీ? Gy a 
పెడిన ఆ కవితా ధరణి, కవితా రంగంలోని వధ్వంనక ( ఫ్‌ el ఇన సీకి ఎదురా) (్ర 


[్రు క గ ర 
నారు. “చేతనావర్తి మొదటి. సంపుటిలొ జగన్నాథంగారి, “యదా యదాహి 
యా పాలే 4 | mar 
va స ®. : a డాని (| జ 
ధర్యస్వ గానిర్సవతి భారతి అన్న కవిత దిగంబర కవితా . ధోరణిని సూటిగా, 
హా అంటా గ్‌ | మ 
ణో ~~ లాలో గ్రా, , జః af అలో pet చి టో ఇగో గ చ 
నిరసిస్తుంది.. “గ్రానిర్భవతి. భారత అన్నది ది (ంబర కవుల మొదటి సంపుటిలొని 
ఒక ఖండిక పేరు 
“ప్రజాస్వామ్య యుగంలి 3] పద్దతులు న. హాజం o] 


శ అంటూండడం/. విన్నదే వింటూండడం) తిన్నదే .తీంటూం 
+ క నాన్సెన్స్‌, స. చాద స్తం]... అందుకె మార్చస్తున్తా షం] | 
మా కాలమానం. వేరు మా బు తువులు, వేరు] ,.మా తిథి వార 
సరల వెరు! _మా చేష్టలు వేరు! మా' పేరులే వేరు] చివరికి 
మేం తి తినే తిండే వేరు] షు చ అయ్య లకు కొనేకాం' వార సులం/ 
"ఆకాశం నుండి ఊడి పడ్డ జేవారసులం| కోలం 'బడితిమా] 'కానేకాం " 
మనుషులం) అయ్యయో గ స్ట. ఆంధ సాహిత్య: (ప్రపంచం f తడు: 
గంటుతూంటే Sf భావ: కవులు: శిఖండులుగా మారిత్తే “అభ్యుదయ . 
న్‌ా తాగి. తందశా “లాడుతూంటే! అవతరించాం “ఆదివరాహ-. 








సాహిత్య ఉద్యమాలు డ్రా: 
విజ్ఞాన శాస్త్ర £ షయాదుల్లో పురోగమిస్తున్న వర్తమాన కాలాన్ని విస్మ 
రెంచి ఆధునిక కవిత చెప్పడం కుదురదు. శాస్త్రజ్ఞులు సిద్ధాంతాలను ఈ కవులు 
న హు తీసుకున్నారు. వివేకానందుడు, గాంధి, శ్రి అరవిందులు మెదలై న 
మాజి? వేత్తలు, తా తా త్తి్పకులు పరిశీలించి న దృష్టితో వీరు సమాజాన్ని భార 


(7 తాత్త్విర చైతన్యం పునాదిగా ఉన్న ఈ కవుల చైతన్యం ఆశావాదంతో 


ఇ J భో 
భవిష్కత్తులోని ఉన్నత ee ఆహ్వా గించించి, ' 


“వస్తువును శకి ర్రిగా మార్చ /వ చ్చునన న్న నా డసించి 

శక్తి క మార్చి/సాగు నూతనాశా వీధి” 

సుప్రసన్న గ ఈ వాక్యాల్లో సాపేక్ష సిద్దాంతం డెప్పబడడమే కాకుండ, 
ష్యుత్తులో రాబోయే పరిణామం ఆనందమయంగా కావాలనే లక్షణం స్పష్టంగా 
గోచరిస్తుంది. ఈ కవి రచనలో గతకాలంలోని శిధిలావ శేషాలను, క్రైష్టస్కృతులను 
నిర్ణయగా తొలగించడమనే విషయం కనిపిస్తుంది. మానవుడి మీద ఉండే అఖండ 
విశ్వా 


క్లో సి 


క 


“ఎవడికి వాజే ఒక' వెలుగు నీడల సంపుటి 
-(ప్రపంచమఐతా చైతన్య కల్లోల సంవరావృత్రి 
[పతి ఒక్కడు ఒక దిపశిఖ 

ఎవడి మనస్సు వాడికే ఆవిష్కార శాఖ 

కాని ఒకటే పాణ (సోతస్సు అంతటికీ. 

ఆదే జీవనాధార,” 


“ఈనాటి. దారి ద్యంనుండీ, దుఃఖంనుండీ, పిదివాదంనుండీ, వీకటినుండిీ, 
దోపిడినుండీ, అజ్ఞానంనుండీ, మృత్యు ఇవునుంచీీ, “విముక్తి కోసం - దిగివచ్చిస 
స్వర్గం కోసం, మానవుడు సాడ్‌ంచై సర్వతోముఖ, ఫయత్నాలల్లో. ఉన్నవి 
మనస్సును నుంచి ore oe పవిలపర చేవ” సు[పసన ఎ గారి కసి 
కేం కుమార 'క్రీవిత్రలో వర్తమాన అనుభవం పునాదిగా న్యా 


oer 


స వనషయుంతుకొని భవిష్యత్తును ర్లూప్తోండ్రంచుకోవడర, (ప్రధాన సూత్రంగా క 
Fra కక ర్త మానాన్ని వి భిరారీరీంచడం .. పయ పనవంతం' కాదని: అలం. 


వ 3 el J 


అందుకే జా 


లి 


డట న కవిత్వానంతర ధోరణులు 


“వ రమాన జాన కిఖరా[గ్రంపె పె నిటారుగా. నిలబడి 
తాట క్‌: 


భూత భవి ష్యత్తుల్ని సమీక్షించటానికి మారుగా 
గతంనుంచి భవిష ష్యత్తు త్తు చూచే ఉబలాటులు , 


ణి 


nn 


రాజ్య ఇ hu గ్రా టాం 4 On కటల. 
భవిష్యత్తునుంచి గతంచూచే బులపాటులు” 


మార rr ఖండిక లకు “దేశకాల... సమాజాల 
(తిపుటి", 'గినాదాడంబరాలు లె లని విధానం” , ఆవేశాన్ని wR నో చిత, సె పాలుకానీయది 


ఆలోచనని, “ఆనంద భావన, అనుభూతి పనారణ, అనంత ఉగ_చ్చెతన్యావ 


గించడంి తస-కనితా లక్ష రంగా: ఈ కం కని వి పటి టించుకొంటాడు. సున్నితమైన 


కోలిగించడ 
హాస్యం ఈయన మ. సీటీ చెప్పినా వ్యంగ్య వై వభ భవంతో కోంలో జరుగు 
తున ర్న అన్మాయాలనూ ఆ|| కమాలనూ అవినీ తిని ఖండిస్తాడు. అధి క్షేపాత్మక 

కవితా రీతిని ఆయన _ఆయరధంగా. వాడుకుంటాడు. ఈయన పలుకుకు పదు 
నెకు+_వ. 


“మానవతను | మట్టిలో. పారేసి. 
మంచితనాన్ని మరభూమిలో పారేసి 
న్‌్‌ దయం తెస్తామనడం _ . 
_ఆకాన్ని కోస్తామనకం 





"సాహిత్య ఉద్యమాలు ' 69 


విపత్తును తొలగించుటకై ఆన _క్తినీ ఆతురతనూ |పదర్శిస్తుంటాడు “ఏమైంది 
మన దేళాన్సి కినాడు/నమ్మి నానబో స్తే [పుచ్చి బు[రలై నా నాయి. కందులు” -అంటూ 
హెచ్చరిస్తాడు. అధికారుల దోపిడీ దౌర్జన్యాల నుండి బయట పడాలని దేశ [ప్రజ 
లకు కవితా నందేశమిసాడు. “రేప బుతుపవనాలు తనదై! చ్చే ఏచి/అమృతవర్షం 
కురుస్తుంది” అన్న వాక్యాల్లో ఈ కవి. ఆశావాది కావడం కనిపిస్తుంది. జగన్నాథం 
గారి కవిత్వం పరిపూర్ణ మాకీషితః చెతన్యం అంతస్ఫూ[తంగా కలిగి. సంఘ 
సం క్నేమాన్నీ దేశ కళ్యాణాన్ని ధ్వనింపజేస్తుంటుంది. 


- వే. నరసింహారెడ్డి గారు ఈ “దేశాన్ని క తప్ప" చూడి ' లేడు: 
క్‌షత్య్క_డ వేర్వేరు జాతులు లేవు. భారతజాతి ఒక్కటే. ఇక్కడ పేరుకున్న 
అవ్యవస్థను, రాజుకొంటున్న అరాజకతను, కుక్టురాజకీయాలను, కులగో (తాల 


మూఢవిశ్వాసాల గోడలను, ఆక లిపీ, ఆంతకన్న భయంకర మైన  అవమానా నన్నె 
త్హాలగించుకో వాలని” ఈ 5 కనీ ఆవేదన. క్‌ 


“కులం పేర, మతం పేర 
భావ పేర, (పాంతం ర 
నిన్ను విభజించి, చించి 

బీ. కళ్ళలో దుమ్ము * చల్లి 
నీ గాయమ్మీద కారం చల్లి 
 రేచుల్లాగ (తాచుల్లాగ 
- లేపుళాకు,] పేరేపుతారు 
నీలో పశువుని”. 


మన్తిషల్లోని మంచితనాన్ని తృట్టి లేపి మానవునిగా తీర్చిదిద్దాలి తప్ప. పళ్తుత్వాన్ని 
(ేకేపించి. మానవ సమాజాన్ని మంట కలుపగూడదు. మనిషి తన. బాధ్యతలను. 
గు శ్లెరగ కొ త్తతరానక ద్యారాలు తెరిచే ఆలోచనలు చేయగలిగితే అత్తని న్ని మలి 
బరపీరిజేడో క క్రతు డై శంస ఫ్‌ మైనా మవ /ఎట్రకో. బాధ్య తల త్న! న్‌ 


అహా హక పలక కలగక ద్యాలన్న ఆదహ) బట్టు; “వకేన్నే పహ 





అభ్యుదయ కవిత్వానంతర్గ ధోఠ ఖలు 


స రెండు 1967, 70 సంవత్సరాలలో వచ్చాయి, 
స 


ఇదే వరుసలో పం. సంచి కోలు వే, నరసింహా హా య. మర ణల... అంతరాయంగా 


0 ప్ర 
స్వామ్యం, మానవత, సంభ న. సమకాలిక. వ్వ oa .వాటికి 
ఈ కప్పలు భావవ్యాప్తిని క కలిగించారు. చేతనావర్త కవిత్వం గురించి, పలుపురు 


(పముఖ విమర్శకులు ఈ విధంగా (క్షం పించారు 


“This anthology of free Verse adds a new dimension 


to free verse in Telugu." 
—అమరేం[ద 


చేతనావ ర్రం కవులు నలుగురి * “వ్య క్రీకరణ సంవిధానమూ ఒకటే. ప 
చిత్ర పత్యయమూ ఒ కదే. ఆధునిక విశ్వమానవ లై చైతన్యం నలుగురినీ ఒక fe 
న మాదిరిగానే వివశీభూతం చేసుకున న్నది. వర్తమాన మానవీయత కందరి. హృద 
యాలూ అ ఉపస్కారం క కలిగిస్తున్న వ్‌... 

_ "సోమసుందర్‌ 
“ విాలార్యప, 22- 10- 1967. 


శా 


బి 


చేతనా నావ రం వచన కవితాయగంలో కొత్త శకాన్ని. సృష్టించిందనటం 


వ  లారామమో హనరాయ్‌ 
భారతి. డిసెంబర్‌; మ 1967 


విష్ణుః వ వ కవిత్వం 





స్‌ అభ్యుదయ. కదిలా మార్గ రంలో 


అ 


మ. 


వచ్చిన శవిక్వోద్యను మి మిది. ' సామాజిక 





సాహిత్య ఉద్యమాల్తు Fl 


“మార్క్సిస్టు దర్శనం పునాదిగా వెలువడే భావాలను పచారం చెస్తూ 
రచయితలు సామాజిక. చే చే తన్యాన్ని ఉద్దిపింపజెయ్యడం. ” 


“మార్క్సిజాన్ని శా స్త్రంగానే కాక, శ సంగా ఆమోదిస్తూ రోజకీయ 
మహోద్యమానికి చేదోడువాదోడు” కావడం. 


“విస్టవ పోరాటా లన్నింటిని సాకల్యంగా సమీక్షిస్తూ (పజల దర్భ కాలిక 
పోరాటాలను సమర్థిస్తూ విష్తవ రచయితల సంఘం కృష్‌ * చేయడం. 


“నూతన (పజాతం[త. విప్తవ లక్ష్యంగా మారి. ఢ్ర్రాజర, లెనినిజ 0, మావో 
ఆలోచనో “విధానం వెలుగులో విప్త్రవ రచయితల సంఘం సాహిత్య కళారంగా 
లను తన కార్య కే తంగా ఎంచు” కోవడం. . 


' అభ్యుదయ రచయితల. సంఘం యొక్క పరివర్ధిత రూపమే విష్ణవ రచ 
యితల సంఘం. అక్కడ అభ్యుదయం; ఇక్క_డ విష్ణవం. “అక గాడ _మార్క్సా 
జుం; ఇక్కడ దానికితోడు లెనినిజం, మావో ఆలోచనావిధానం చేరాయి. మార్చి 
జాన్నీ" క్ల స్రం' గా ఆమోదించడం ఇక కడ [పధానమైన విశేషం. అభ్యుదయ 
కవిత్వానికి రష్యా దేశం ఆదర్శం కాగా విప్లవ కవిత్వానికి చై నాదేశం అదర్శమే 
కాక ఆదేశ కమైంది. దానివలె ఇదికూడా క పార్టి (పాబల్యం కలిగిఊంది. 
మార్క్సిజం భావంతో వస్తువుకే ప్రాధాన్యం పెరిగి. కళాత్మక విలువలు - 
లోపించడం అభ్యుదయ. కవిత్వంతోనే మొదలయింది. విప్లవ కవిత్వంలో ఆ 
ల్లొ పించట్లం, మరింత పెర్తిగింది, 


సాహిత్యంలో "మార్కిజం ' ప్రవేశించిన  కవితాస్థితిని “అభ్యుదయ. 
కవితఇం' తెలియజేయగా ఆ “ఇజం రాజకీ కీయపార్టికి “కార్యక్నేతం' గా వాడుకో 
బడిన కవితా. స్థితిని “పివ్ట్రచ కవిత్వం” తెలియజేస్తుంది. -'ఈ కవులు తమ రచన 
లను, : అభ్యుదయ కఫిత్వం 'చివరినాళ్లలోవలె, వచన కవితలుగా ఖండకావ్య - 
రూక్లంలో వెల్లువకిస్తున్నార్ల.. కొందరు. క్షవులు జానపద, బాణీ, నెన్ముకొని రచ 
నల్హ్వక్షేస్తన్నాథ. ఇ ఇద్మ్మికత్ల సాయ కవిత్వం. తొకివాక్ల . మాట్రాచ్చండోరూప్తాన్ని: ల్‌ 
_ఫ్రనరుద్ధరింప యత్నించకాన్నాన హాచిస్తుమం: 





72 
విప్లవ రచయితల సంఘం రాజకీయాలలో (ప్రత్యక్షంగా సంబంధాలు 
మూలలో పొటమరించిన అంతఃకల హాలు 


వళ్ల 


పెట్టుకొన్న కారణంగా పార్ట్‌ రాజకీయ 
౦౮ లుగా 


వ్యక్తి కిగత ద్వేషాలు విషప్టవ వ సంఘంలోను (సేజ్వరిల్ల (గూ 
విడిపోయింది. 


కషిసేన కవిత్వం : 


మార్కు, లెనిన్‌, మావో భావవ్యా.్షి పికి, రాజకీయపార్టీకి మాతమే 
పరిమితమయి అభివ్య క్తిని కోల్పోయి ననాద ప్రాయ. స్థ స్థితికి వచ్చిన విప్పవ 
కవిత్వం మీద తిరుగుబాటుగా 1977 లో కవిశ్చేన కవిత్వం ఆవిర్భవించింది. 
థావికవిత్వం, నాన [వపబంధం, చేతనావ ర్త కవిత్వం - వీటి వరుసలో. ఈ 
కచిత్వం వచ్చింది. విప్లవ కొదిత్యంలో లు _ప్రమెపోయిన కవితాభివ్య క్తి కిని పునరుద్ద 
రిలచడలలో వస్తువు కొంత వనక్కు-_పట్టి అభివ్య కియే ఈ కవిత్వంలో ఎక్కువ 
(పాధాన్యం. వహించింది. అభివ్య కి పాధాన్యంలో ఈః కవిత్వం. మలిదశ భావ 
కవిత్వాన్ని Mees వస్తువులో మార్కు భావాలు. కూడా కొన్ని ఛోటు 
ob న్నాయి. సేన కవిత్వానికి నాయకుడు ' గుంటూరు శేషేయ్యదళ ర్క 
పిసేన సం గ (కింది విధంగా ఉన్నా Er | 


Li “కోవి_కవి కాశిల్చం; a కవికీ.సమాజాసికీ వుండే సంబంధాలు- _ఈ 
రెంటి పె ఈ నంస్థ రూపొందించభడింది ": 


జ 2 న. పవంచంటో క కవిత్వ తత్త్వవేత్త తలు. (ప్రతిపాదించిన సిద్ధాంతాలు 
లెచి. ఒక సార్వ| త్రిక మైన, సూ తాని కవితా 

(నికి 
స్యీకరించడ్లూ, న. pe pre 


0 జ్‌ " 
(| ణి | 1, + 
' 
> 

శి, 
షీ ఓ జ AE ¥en (ఓ 
are on + AREER 

రను! 
క 1 మ a క్ర 
శ : ren 1 
(| ల | 
స నం న 
| గ్‌ కట స 

॥ గీ టు... స RE కలగా. కీ స san 

WI i వత ము సు wt kay | 

| 5 | 2 raps 1 an TE న స్‌, 
| | ET i 
x sed | ad + న. 
by స్ట a 
౮ 





“సాహిత్య ఉద్యమాలు ' 78 


ఇందులో చెప్పబడిన (పధానమై మెన అంశాలు రె “లన ఒకటి, ఆధునిక 
సమాజం. రెండు, కవితాభివ్య కి. ఆధునిక్‌ సమాజం ని వస్తువును వాచ్యంగా 
కాకుండ, కవిత్వీకరించి చెప్పడం ఈ కవిే సేన వ న ఒకవిధంగా 
ఇది వ కవిత్వ పద్ధతి, కాగ, మార్క్సిస్టు సిద్ధాంత స్వీకరణలో విపవ 
మా. (ప్రయోగంలో, అభివ్యక్తి కిచ్చిన అధిక |పాధాన్యంలో చేతనావర్త 
వ. ఈ వన కవిత్వం భిన్నమైంది. ఈ కవిత్వానికి ఉదాహరణగా 


కొ న్ని ఖండికలు-= 


“నన రహ్రానై కలతు కోంటునో షను/ వడివడిగా నడిజే' మీ ముందడుగు 
ఖా కోసం/పదండీ ముందుకు మీ జెరడోనై_ ఎగురుతాను. త్త 


నా కదితఇం స జెండాను ఎగుర వేయదు 
కానీ నా చేతులు నా దేశపు ఖడ్గాలు." 


“వతి ఏడూ భూమిలోనుంచి బయటికొచ్చి నుల్చునే ధానా 
ఆక లిమీద దండయ్యాత కోసం బయలుదేరుతున్న పోటు" 


“నిళ్శబ్దాల నిర్మాణ వాస్తువు తెలిసినవాడు / బువి/ 
శబ్దాలకు రెక్క_లిచ్చి నిశ్శబ్దాల్లోకి [ఎగ రేశేవాడు కవి” 


శేషేం్యదశర్మ తొలినాళ్ళలో పద్యం, గేయం మీద అధికారం సంపాదిం 
చారు. ఇప్పుడు వచన కవితారీతిని జ కరించుకొన్నారు. , వచన కవితల్లో 
పాటింపబడే పాద నియమాన్ని ఈ కవి 'నాదేళంనా _పజలు’ మొదలై న కోన్ని 
కాన్యా ల్లో పాటించలేదు, వచనంలోని పేరా పద్ధతిని పాటించారు. శేషేంద 

కొన్ని కావ్యాల్లో, పాద 1 నియమాన్ని పలా భాగాలు పాద నియమాన్ని 
పాటించకుండ వచనంవలె సాగిన భాగాలు కలగలుపుగా ఉన్నాయి. కొన్ని చోట్ల 
వచ్చిన కవితలతోపాటు మ్యూతాచ్చుందొ. పాదాలు కలిసి ఉన్నాయి. 


ఏ విధమైన క కవిత్వాన్ని క కవిసేన కత్తిలో దాన్ని గూర్చి సమ్మగంగా 

వివరిస్తూ శేషేం[ధ, 1977తో “కవిసేన మేనిఫెస్టో” (పచురించారు. ఇది 
ఆచ పెళ్చాత్య విమర్శకులు కవితాభి[ప్రాయాలను. | సమన్వయం పరుస్తూ అధు 
నికో కాలంలో ' వచ్చిన ఏకైక “ఆధునిక కావ్య శాస్త్రమ్‌'. 


(3 


కవిసేన కన్యాం శేషేందు. స్ట మహాభారతము”, కవితా 


ry 
సిద్ధాంతానికి “కవిసేః న మేని ఫెన్టి మూల గ్రంథాలు... “కొమ్మలు _— 
వస్తున్న పూలు”, నాకు భూమి కావాలి, వనమాలి.వచన పద్యాలు". — కవిపేన 


a 


సభ్యులు (వాసిన కొని కావ్యాలు. 


స్యా 


ఇన్ని ఉద్యమాలు బయలుదేరినా _ కళాత్మక వి షప. ' కాపొడుకుంటూ 
వినూత్స మూ [పయోజనాత్మ కమూనై న అభివ్యక్తి క్రి' మార్తాల్లో 'ఆధునికతా ము[దను 
సంతరించుకుంటూ. సర్వజనామోదకంగా సాగేడే గ కవిత్వోద్యమం. 
వ ళవి కతను ఖండిస్తూ మానవత్వపు విలువల్ని ప సత్యం నివం 
సుందరంగా క్రాంతి మార్గంపై పు సాగడం ఏ ఉద్యమాని కైనా. కనీస ధర్మ రః 
ది సమ్మగ మానవ వికాస చై. తనా న్ని కలిగించాలి. ఈ విధంగా చూస్తే ఆధు 
తెలుగు. కవితా రంగంలో అభ్యుదయ కవిత్వానంతరం వచ్చిన ఉద్యమాలు- 
చేతనా నావ ర్త ను కవిసేన కవిత్వం య. అని ష్‌. 


3 
era 


వర్తమాన. కవిత్వ దర్శనము 
కోవెల నుపనన్నా బార్య 


= =" అభ్యుదయ కవిత్యానంతధం తెలుగు కవితారంగంలో వచ్చిన ధోరణులను, 
కవిత్వాన్నీ అంచనా. వేయడం ఈ సంధానం ఉద్దేశ రం. దీన్ని స్ట సూలంగా భారత 
స్యాతం త్యం. వచ్చిన తరువాత కవితా అంచనా కా బంద 
వచ్చు. 


భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత - తత్పూర్వం ఉన్న 
స్యరూపం-ఆదర 0-లక్ష్యం అనీ a మారిపోయాయి. " ఓక జఉాతీయాదర ఇం 
పధ పరిపాలన నుంచి విముక్తిని పొందడం అప్పటి లక్ష్యమై- _తరువాత స్వతర్యత 
మైన జాతీ స్వేచ్చగా భౌతిక, సామాజిక; సాంస్కృతిక రంగాలలో స్వస్థితినీ, 
సుస్థితిసీ పొందే (ప్రయత్నాలు ఆరంభమయినాయి, అయితే స్వాతంత్యంతోపాటు 
దే విభజన జరగడం = జాతి చె. బె.తన్యంలో ఆత్మ విశ్వా ఏసానికి బదులు పరాజయ. 
భావాన్ని నెలకొల్పింది. ఈ పరాజయ భావం సంకుచితత్వానికీ, భయానికి, పిరికి 
తనానికీ హేతువైంది.. ఆ.గుణాలు తెచ్చే అవగుణాలు అన్నీ జాతికి ' సంక 


మించాయి, 


, దాదాపు నూట యాబై. సంవత్సరాలనుంచీ కొనసాగుతూ వచ్చిన భారత 
జాతీయ పునరుక్టీవనోద్యమం ఆగిపోయిన క్లే కనిపించినా జాతి "అంతర్గత బేత త 
న్యరలో అంతర్వాహినిగా కొనసాగుతూ వస్తున్నది. చై చైతన్య భూమికలోని క్ట 
నిట్ట శక్తుల సంఘర్షణ" మన చర్మితగా కొనసాగుతూ -- వచ్చింది. మన- 
సెంస్క్భతిక గ ంగరలో చః ss (వధానవస్తు వై వైంది. 


అన్ని కటారత్రోసా తయ ves (పాఢోన్యర ప పహంటతి.. మన 
వాతో ర న జంక క ్మపారాశ్ల్యం ఇంకక సి యులిడై ముందెన్నడూ "లేదు. 
కొనస్తాగీన ఇన్ని. . వందలయేక్ల్యల్లో. oe 





ఆభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


స్వతం[తమై జాతి భావుశతకు సజీవమైన అనుస్యూతికీ పట్టం కట్టింది. అయితే 
స ్రకం!త్‌ కదం తరువాత ఈ భావ| పవాహం మందగించింది. సాంస్కృతిక 
యకత?౦ లోపించింది. అన్ని రంగాలూ వదవీ దాహాల - కలవాళ్ళూ, దన 


ల 


aaa ఆవరించారు. 


తెలుగు నె సాహిత్యం విషయం వశే స్తెసె స్వాతం[త్య సన్ని వేశం ఒక్‌ మలుపును 
తెచ్చింది. కవి స్వాతం్యత్యం _ [కోమంగా [(పభుత్వోత్సవాలకూ ఆకాశ వాణి 
భోదలైె. న సంస్థకూ ఒదిగిపోతూ వచ్చింది. బవబుళ (ప్రచారం పొందుతూ 
వచ్చిన ప్యతికలు వారి యిష్టా నిష్టాల మీద _ రచయితను నిలబెట్టడం, నిరాక 
రించడం చేస్తూ వచ్చాయి. కవులు తత తమకు తెలియకుండానే ఈ మయ 


సభలో శ వచ్చారు, 


అప్పటికే కాల్పనిక సాహిత్యోద్యమం క్రమంగా వస్తు న పొంది 
నవ్య సం పదాయ సాహిత్యంగా రూపుకట్టుతూ వచ్చింది. ఈ నవ్య సరవ 
దాయంలో జ కాల్పనికోద్యమంలోని వాగర్థ హిందర్భ.. ఎసంధానా న్ని సంప్రదాయ 
సాహిత్యం తుంతోకి చేర్చుకున్నది.. జాతీయోద్యమ. పునరుజ్జీవన భావధార -సంకన 
దాయాన్ని సజీవంగా - అవిచ్చిన్నంగా . నిలబెడుతూ వచ్చిందీ. కేవల భావ 
క్షఖఅతను. . చ్యోతించే, ఇండకావ్యం నుంచి దాన్ని, మానవ . జీవనంలో అనుభవ 
లోకంలో . శేపతిఫ ఫలింపజేసి రపోధయానికి Es సుగమం చేసిందీ నవ్య 
నకరాలు సాపాత్యం.. . 


ల ఆయితే .వేరొకనై వు. శః నవ్యతాస్పర్శ లేకుండా (్రానీన | ధోరణిలోనే 
కాయ్యక్షొమ్మల వంటి రచనలు : బేసేపాళ్టూ కొంతమంది _లేక పోలేదు... అట్లాగే 
శ్రయ్యోన్నాల పేరుతో నిష్పృయె ఉజనమైన, నిరర్ధమైన సుదూర కళన్సాదాల . సార 
అతత .తేకహోలేదు.. సాహిత్య క్షం. ఈ అనేక ముఖమై. శధమై సోళున్న ద్‌ 
ఆది, య ఇదక లే! మ వ్రిసారికీన్లూ్ల, నారిక్ష శ్యస్టపీ dl పెట్టింది. 





వర్తమాన కవిత్వ దర్శనము ET 


గొలుపబోయి వికాస ము? ఆనందము ఇవ్వలేక హోతాం. కొందరం 
“(పజలు, (వజల్సు” అంటూనే ఈ దూరంగా ఉంటూ దాని 
స్వరూపము, సం|పదాయమూ, జీవద్భాషా [గహింపలేక, విజాతీయ 
సమాజంలోనుంచీ, విజాతీయ కంఠాలలో నుందీ వచ్చిన.. రచనలను మన 


కంఠ ద్వారాల నుంచి వదులుతాం. కొందరం కేవలం కొ తదనం చూపించి. 
(పముఖులు _ కావడానికి ఉత ఓటి బి ఎమ్మలచుట్టూ కొత్త మస్తుతు 


అతుకుతాం.* : కస నా 


శరం ఆ ల ల బలీ రాని 3 we అగు. చ ద 
తృష్టుశ్నాత్ర్ర వాక్యాలను విశ్రషణ చెస్తె మనకు ఘూుంగా. గొచరించె 
అంశాలు ఇవి : 


నవ్య పాతాస్సురణ లేకుండా గ తానుగరికంగా సాగే [పొచీన కావ్యథ" ర ములు,” 


ల్‌ 


పురాణానువాదాలూ, (పబంధర చనలూ,. శే తమాహాత్మ్యాదులూ చిత 


కల | 

చమత్కారం (ప్రధానమై ల శద్దార్థాల గార డీతో తళుక్కు_మనిపించే ముక్త 
కాదులు-_ 

(ద్రేజాసాహిత్యం పేర ఈ దేశపు ్ర పు స్వభావానికి, పరిస్థితికి సంబ ంధంలైేని - 
వై దేశిక భావ పేర్తిత రచనలూ, సుఖాసన (కజీశైర్‌) స్పెద్ధాంత్తుల 
ధోరణులు. " | 


[ప పపంచ యుద్ధం వల్ల నిరాశా నిస్ఫృవ్వలక్లు, లోనై న య్లూరోపియ వ 
రంగాలలో [పథవించిన విధ్వంసక కళా మూల్యచ్చేదక వై వెయ కిక క 
వాద్దాలై,న. అధివ్లాస్తపిత, ఢడ్లాడాయిస్టు. ఢోకణ్సులు జౌ 

పటన, బంటి క్ళష్టశాత్రి తిర స్కరిస్తున్నాడు. అయితే సమష్ట [ప్రయత్నం 
'ద్వార్లా రహో వీనూత్నోజ్ఞ్వల యుగాన్ని నిర్మీంచవచ్చుననే ధోరణి ఆయనలో 
ch a ల 


కాని, మనలో కొందరు. గొప్ప ఈ కన్లిబ్లవా gor డన రు శ్రీవవ్య్థతమ్లైన 


న్‌ చేసిన్‌ కార్లూ వగల వారూన్తూ. వీరందరూ SEY 


br 
Op 


లై నాళాల శంక] ae eee Fae ష్‌ మత లల లో Ea ~~ భం kh 
(ము ల్లుకొని అక్లినవ ని Eg Ee ల్‌ మా REET weg 
' జపత. స్ట ae పరిశీ 1 కామ్టడ్డున్ను లు పుహామోనంల్లో, కే నన్ని 


78 అభ్యుదయ కనిత్వానంతర ధోరణులు 


జగ తంత దూనవాలయం కట్టగల ఏ తెలుగు నాటి వ్యాసుడు పుట్టుకొని 
వస్తాడో! అంతవరకూ నవ్య . కవితోద్యమం సాగ్గవలసిందే! ”. 


ర్చష్షళా స్త్రి సె మాటల్లో జ జగ తంత మానవాలయం కట్టగల = రిప్‌ 
మహాళవి కోసం — కన ప. ది, పష "పెద్ద నం al 


అలొ సాధ మయేది త 
ఇప్పటికి తలుగులో [పగతివాద కవిత్వోద్యమం పశ్చీమ శిఖరాని కెక్కింది. 
స్మరియలిస్టు డాడాయిస్టు ధోరణులు ఒక్కసారి మెరుపు మెరసినట్టు మెరొసినో 
త్వరలోనే అంతర్హితమయ్యాయి. 
అండన్‌తో 1985" లో నో ఏర్పడ్డ భారతీయ ' పగతిశీల రచయితల సంఘ 


[పణాళిక కలో ఎక)? గాడా మ్మార్సిస్టు సిద్ధాంతాలకు అనుబద్ధం కావలసిన అంశం 
లేదు. ' 


“It is the duty of Indian writers .to give expression 
to the changes taking place in Indian life and to assist the 
spirit of progress in the country. Indian litérature, siice the 
breakdown of classical culture, has had the fatal tendency to: 
cep from the actualities of life.” 


పెన చేక్కొన్న bese ఉదాత్త. సంస్మృతి . (క్లాసి 
కల్‌ కల్చర్‌) విచ్చినమైన తరువాత దేశంలో ఒక పలాయస .[పవ్భత్తి త్తి “ఏర్పడి 
నట్టు చెప్పబడ్డడి.. ఈ క్లాసికల్‌: సంస్కృతి ఆంసే. ఏమిటో (పగతి.  వాద్రోద్యమృం 
ఎప్పుడూ స్పష్టంగా పేర్కొనలేదు. ఈ |పణాళిక కలోనే ఉన్న " “Such... itgra> 
ఫగఆర. was, produced particularly during, the past two cegturi ies, 
0జి of te mast unhappy periods of our history,. a ' period 
hteerating feudalism. and of acute, os ang చేలా “= 
నం pegple:gs-a whole? వాక్యాల 


జ హాకా క ie టు 


జీవనంలోని స్స చై ఛిల్యాం' పలాయన వ్రవ్యత్తీ.. నక. క మనకు. supe 








వర్తమాన కవీత్య దర్శనము - 79 


చెందని స్పష్టపడుతున్నది. అయితే తెలుగుదేశంలో [ప్రగతి వాదోద్యమం ఎప్పుడూ 
దేశీయ సంస్క్ట్బాతినీ, జాతి ఉపలబ్దినీ కించపరచే ధోరణినే వ్యక్తం చేసింది. re 
మిక్కిలి తెలుగు దేశంలో ఈ ఉద్యమం నిర్వహించిన అభ్యుదయ రచయితల 
సంఘం ఆంర్భాసం వనుక జస్టిస్‌పార్టి వ్యాపింపజేసిన. భావవీజూాల _.అంకురాలు 

ఉన్నాయ్‌... జస్టిస్‌ పార్టి, జన్య తక. ఆంగ్ల [పభుతా త్వానికి అనుకూలం కావడంవల్ల = 
"మంచి గతమున కొంచమేనోయి”, “కన్ను గానని వస్తుత తము కాంచనేర్వరు 
చింగిరీజులు”, " “చేశ “మంటి మట్టికాదో న్‌ అన్న _ఆంగితేయల ధర్మరాజ్యము 
వర్థిల్చమని కోరిన గురజాడ ఈ 'పగతివాద ఉద్యమానికి ఆది పురుషుడు కావడం 
జాతీయో ద్యమ పబోధకమైెన రాయ హో లు వంటివారి సాహిత్యం సంకుచిత 
ధోరణిని వ్య క్షంచేసేదిగా భావించబడడము= జరిగింది; 


భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలలో |ప్రగతిపాద కవిత్కోద్యమానికి 
ఉన్నంత మ స్తం పదాయానుబంధమూ తెలుగుదేశంలో కనిపించదు. 
హిందీలో నిరాలా; పంత్‌, అజ్జేయల స్థానం ఏలక్షణమయింది. అఖిల భారత 
(ప్రగతిశీల రచయితల మహాసభకు 1986లో అధ్యక్షత వహించిన | 'పేమ్‌చంద్‌లో 
సంప్రదాయ (పగతిశీల: ధోరణుల అనుస్యూతీ; సమన్వయమూ కానవస్తుంది. 
తమిళంలో స్ఫుబహ్మణ్యం ః భారతి నుంచి ఈనాటివర కూ, కన్నడంలో. బెంద్రే. 
కువెంపుల నుంచి. గోపాలకృష్ణ అడిగ దాకా. మలయాళంలో కుమారన్‌ ఆశన్‌. 
నుంచి ఈనాబి ది అయ్యపృ ఫణిక్క ర్‌ ద్రాకా- పర ంపరా విచ్చేదం ఉద్దిష్టంకాలేదు. 


కాని, తెలుగులో సం పదాయ న్‌ [వధానాంశంగా [పగతి వాదొద్య 
మంలో: .సాకా కాత రిస్తుంది, తెనాలిలో మొడటి అభ్యుదయ .రచయిత్తల్ల, సంఘం 
మహాసభల్లో. అధ్యతుడు _ తాపీ ధర్మారావు. న్‌ “మన, పూర్వ సాహిత్యమంతా. 
ఉన సామాన్యానికి దోహం చేస్తో వుందన్న మాట తేటపడుతుంది.. | అదంతా 
స్వార్థ పరులు చేసిన మోసం అని వ .నిజ్తావ్ని. .వళ్యసరచ్చి. జ 
అను చిన్నపరః చిన వాజ్మయం ఆ చేర్తమాత్త నిప్పి అధికులను బరపరజే' | 


క ల గీ బీ 4 rt గ tera స ప్‌ ie ॥ 
సౌహిత్యం : ప్ర కర్టతకు కటక తేసానికే. పక ఎట్టు జ్ర తన వివేశించడం.. జరిగింది. 


ray నత / 





“యనుపోరక్రై సాహిత్య మంతా” : ఆఫీ జేసిన అంచహ్లై "కకక: పతన చీచ్చక్న 
చేయణానికొ 'ఈంగ్రేయలు నాటైన" ఆర్య క్ఞావడ డ్రాహ్హ్మాకః గో Sep, పా 


ఆచసుబేళంలోని . “ఈ ఉద్యమం ' వృునాదుల్లోకి. వక్తోరజోయు : .నతందుకే తలుగు స 


0 అభ్యుదయ కవిత్యానంతర థోరణుల్సు 


౦లో [ప ఎగంహైతద్యము ౨. (ప్రధాన సాహిత్య (ప్రవాహానికి దూరంగా 
ఉంటూ వచి వింది... “రష్యా న రమజీయప శివమె_్రిన రణాణారి 
గణాచారి రణగుణాలి ధ్యనుల అతో, గంతులతో సాగిఫోయింది. . 


Daw, 2 2 స 
ల౮ాతుం చి అగా ON 
las చ్‌ అ 


తీ 


అందువల్లనే ఈ ఈ ఉద్యమంలో ఎప్పుడూ సంప్రదాయ నె సా 
బిర్ణించుకున్న తిథి ఇమిడి ర మహ పస్థానంతో చాలా గీతాలు మారీ ర్హ్స్‌య 
పరిధిలోకి ఇమిడి పోలేనిచే. వ్యతాంసం' క 'దేళ చర్మితలు' రాసే, రోజుల్లో నే_రాజ, 
కియాలలో నానాజాతి సమితి ఎటువంటిదో కళా [పపంచంలో స్మరియలిజం' 

ఆట్టిదసి జ్‌ (1939) అంటాడు. అరసం ఉద్యమం తెనాలిలో (ప్రారంభమైనా 

రాయిస్టులు ఎవరూ ఇందులో పాల్గొనలేదు. (అథ కూడా రాజమం డిల్‌- 1996 
[పాంతంలో జరిగిన మూడవ మహాసభలో, విజయవాడలో 1955 లో జరిగిన 
బద్దవ మహాసభల్లో మాత్రమ త్రమె పాల్గొ న్నాడు, మధ్యలో నై. జాం కొలువు చేశాడు. 
1950 లలో “వృమే” లాంటి అనార్క్స్సిష్టు రచన చేయడం, సదన సత్సంశయం, 
లాంటి జిజ్ఞాసా రచన చేయడం ఆయన నిబద్ధత ఏమేరకు ఉందో స స్పష్థం చేస్తుంది, 
ఆర్ముద ఒక్షచోట ఇలా అన్నాడు * “తాలి రెండు. మహాసభలకూ శ్రీరంగం 
శ్రీనివాసరావు రాలేదు. అప్పటికింకా ఆయన తాను అనార్మిస్టుననీ స రియలిస్టునసీ 
చాటుకునేవాడు. పాశ్చాత్య దేశాలలో స|రియలిజం వై వె ఫల్యాలను గురించి శెట్టి 
ఈజ్య్ఞర రావు చక్కని చ్యాసం రాశాడు. దానిమీద శ్రీరంగం శ్రీనివాసరావు 
కోపం తెచ్చుకున్నా షర, శరా, కు. రాసిన ఒక కార్డులో “ఇంతకూ నువ్వు 
కమూనిస్టువ్చ కదా!” ఆని శ్రీనీవాసరావు ఏ శత్రిపొడిజాడు”. (ఆకద- -పజాకళలూ 


(పగ్రత్శివాదున్లూ. కే a 7 చే మ 


అయితే. 'స్వాతంతో కదయ వేళలో తెలంగాణం నుంచి: వెల్ఫువడ్డ ఒక, 
ఏలక్షణమైన గొంతులో జాతీయ ప్రజాస్వామ్య [గ పై డోర యిల సమన్యభం 
గోజొరెంచిందిలా.. 
ల. నా తెలంగాణ కోటి రత్నాల పీణ" 
be మోర్డ గహ్హాన్నాట్లవుల్లన్ల్‌ షత్తదొట్టి మంచి. మా. 
న జించ్చి, కిషన ననన కైతే ॥ 





br tia tab 
స 





వరమా ను కవిత్య దర్శనము ప్రే 
“జెండా ఒక్క_రు మూడు వన్నెలది 
దేశంబొక్క_డే భార తాఖండా సేతు. హిమాచలోర్వర =" 


తెలంగాణం అనే మూలం నుంచి దాశరథి [పపంచం నలుమూులఐకూ 


[పాకే మహావృకంగా తన కవితా దర్శనం చళా డు. దాశరథి తెలంగాణం భోగో 
విప ఖండానికి పరిమితం కాదు. కాని, ఆచి అతడు మొలకెత్తిన నల. మూదు 
కాటుల నెక) ట్రే ముడి బిగించి పాడినాడ స్ట్‌ మహాం[ధ నభా గః 3గీతి” అణ మహాం 
౮ 
జా ఇల్ల లట వా 
[ధాన్ని es guo 


“ముక్కు నో శాంత వీజములు యోయుచు బోయి 
విశాలభూమి నల్దీక్కు-ల చల్లి వచ్చితిమి” 


అని [పపంచ శాంతి సందేశాన్ని [పసరింపజేళాడు. 

స్వాతం త్యోదయంతో [పగతీవాద కవిత్వోద్యమంలో ఒక మలుపు 
వచ్చింది. దాశరథి దాన్ని (ప్రధాన [(పవాహంత్‌ కో అనుసంధించే ప్రయత్నం 
చేశాడు. 


ఒక వైపు వగతివాదంలో ఈ. పరిణామం సంభగింపగా, మరొకవైపు 
మ. నూతన వసంతాన్ని తెచ్చి పెట్టింది, 


నవ్య సంప్రదాయం తలుగు కవిత్వ 
కాల్పనిక కవిత్వం రోజులలోనే ఈ ఉద్థమానికి కార రతంగులు, ఉద్చోధకవ ములు 


ఎర్చడ్డాయి. ఆం[థోద్యమ స్పూర్తి రితో 'ఆం్యరపౌరుషం ర రచించిన విశ్వనాథ 
(1917) భారత జాకీ కీయ సంస్కృతీ పరివేషంలో వస్తుసాం[ద సంయె ా జనతో 
ఆంధ. న సిని 1925లో రచించాడు. సరర్ష ధర్మ వీజముగా (పణయాని న్ని 
కుబపా వజ పణయం గా తీర్చిదిద్ది గిరికుమారుని _పేమగీతాలు పాడాడు, (ప్రణయ 
జ్వాల నడిమి సంఘర్షణను కిన్నెర సాని పాటలలో అనోర్క-లిలో [ప్రపరచీం 


చాడు. pce కలి: మూనువవై.తన్యంకో ate నూనుషదైవ 
తేల్‌ ర వస్తావా... [ప రఆరనరలోక్ల aa: నిష్ట అల్లో కం సాల 











ఆభ్యుదయ కవిత్యానంతర దోరణులు 


శ 
ర్‌ి 


ఈ భూమిక మీద పింగళి కాటూరుల సనౌందరనందం 1982 లో 
వచ్చిందె. గ సౌందర నందంలో పణయం పయ కిక జీవన సంవేదనలకు పరిమితం 
కాకుండా సమాజజీవనంలో ఆంతర్మాగ మై కారుణ్యంలో సేవలో పర కవసించ 
వంసిన ఆవసరం వ్యాఖ్యానింపబడ్దది. ఇందులో సుందరినందులు సమాజ సంబందం 
య చయరెక (పణయోపాసకుతై తే బుద్ధదెవు డాతనిని ఆ పరిధి నుంచి బయటకు 
తాగి 'సమాజకార్యంలో సంలీనం అయే్యందుకు సిద్ధం చేయడం ఇందులో ఇతి 
వృత్తం. మహాత్ముని జివనత త్తం బుద్ధుని ముఖాన నువ్య క ఆయింది. 


వంచుబుంచు ఇదేకొలంలో రాణా|పతాపసింహచరి[త 1984 లొ 
వచ్చింది, రాజశేఖర క పరచనలో స్వాతం|త్య సం[గామ (పరణ అంతర్షర్శ్భి 
తంగా ఉన్నది. రాణ్యాపతాపుడు ఆనాటి భార తీయ స్వరాజ్య కాంకకు (పతీక 
నాడు. కొప్టి సంవత్సరాలలో +వభార తకావ్యమూ ఆవిర్భవించింది. దీని 
వనుక [పేరణమూ స్వధర్మ స్వరాజ్య సంస్థావనమే, వర్తమాన సమాజ 
సంవేదసలకు ఇతిహాస రంగభూమి మీద పా[తకల్పనం చెయడం వీటిల్లో 
జరిగింది. ఈ రచనలు రెండూ రాయలసీమనుంచి వచ్చినవే. అక్కడ కవుల 
మీద కాల్పనికోద్యుమ [ప్రభావం దాదాపు మృగ్యమనే చెప్పాలి. అందువల్ల ఈ 
రచనల్లో కష్మితయ భారత రచనా (ప్రాబల్యం ఎక్కువ. కాల్చనికోద్యమాభివ్య క్తి 
లోని తళశతళలు తక్కువ. 


" ఇదేకాలంలో తెలుగు క పొతార గంలో [పచురంగా (హకొశించిన "కవి 
జాషుబా. జామవామీద జాతీయోద్యమం [ప్రభావం వేసినంతగా కాల్బ్చునిక కవిత్వం 
లోని [ప్రణయ భావాభివ్య కులు (పతివలించలేదు. తిరుపతి చేంకటక వుల ధార్రాళుద్ధి 
మార్గంలోంచి పుట్టుకు వచ్చిన కవి. అయితే ఈ రచనలో ఆధునిక వన 
చె చై తన్యం ఉన్నది. సమకాలీన ఉద్యమాల పాచుర్యం. ఉన్నది." దానిలోంచి 
స కావ్యాలే గబ్బిలమూ, పిరదౌసి. . 


ఈ అ రాగా వవ్యసంల్మ పదాయ .' కవిత్యర' యొక్క 
తోక ఆఫొలిన్య క్రిగా వచ్చిన '_అరువికేతిపోనల ' శ్రీమద్రామాయణ క 
= నం శ. మహం 1984 ల్‌ తల్ల ణ్‌ రెప wu (1 క | స ( 











సై న్‌ ల 
“FT aE - 
₹ ఫరో i జ 
pe 
శ్‌ ప్ల 
శ్‌ - 
అంతర్‌ 
3 షి. 
కం. ప్త 
మ ఇ భై 
క్‌ 


వర్తమాన కవిత్వ దర్శనము రితి 


అందుకే కె. ఆర్‌. శ్రీనివాస అయ్యంగార్‌ _ విశ్వనాథను “అభినవ వ్యాసుడు” 


అని (పస్తుతించారు. (వార్తాంశం - ఆం|ధ|పభ {th May 1971 ): 


కల్పవృక్షం సమకాలీన సంవేదనలలోనుంచి పుట్టి- సార్యకాలీన సంవేదన 
లను వ్యక్తం చేసింది. సం|పదాయంలో ని కథాంశాన్ని సీషీక రించి (తికాలాలకు 
చెందిన “మానవీయ చైతన్యాన్ని ఆవిష్కరించింది. [పాచీనచ్చందోరూపం 
{గహించి నా్చనికోద్యమంలోని నూతనాఖివ్య క్తిని సంయోజించి విశిష్ట లక్షణాన్ని 
సంతరించుకున్నది. త న ఆవిర్భావంతో ' పూర్వ కవులను గూర్చిన అతనా. 
పరివర్తింప జేసింది. ఆధునిక వ్యవహారంలోని పలుకుబడిని, కాకువుసీ వాక్య 
[కమాన్నీ ఇతిహాసంలో నిష్షేపించి నూతనశె లిని నిర్మించింది. 


కల్పవృక్షంలో శ్రీరాముడు 'మనుజుడను నేను మనుజ ధర్మంబు నావి 

అద ఇ ఆద చ Ye Gt ల బక నిడి 
అని స్పష్టంగా "బరి sas కల్పవృక్షంలో వివాహవ్యవస్థ సమాజసుస్థితీకి 
ఎట్లా ము+లమో, నిని కాదన్న కామం ఎంత విధ్వంసకారియా నిరూపింపబడింది. 


అజ శూర్పణఖ, రావణుడు ఈ సిద్ధాంతాలకు "| పతినిధులుగా కానిపిసారు. 


on. ] 


కల్పవృకం పాచిన వేదవిజ్ఞానాన్నీ, పూర్వో తర మీమాంసలనూ, 
దర్శనాలనూ, తంతశాస్త్రాన్నీ ఇతర [ప్రాచిన భారతీయ వఏిజ్ఞానాన్నంతా తనలో 
పొదువుకున్నది. అట్టాగే ఆధునిక విజ్ఞానశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, మృగయాది 
విద్యలూ ఇవన్ని టినీ తనలో లీనం చేసుకున్న ది. 


. .శల్పవృశానికి కేం్యద్రం సృష్టిలో అనాదిగా కొనసాగే దేవాసుర సంఘర్షణ. 
ఇది ఈ సృష్టిని, భౌతిక 'దశనుంచి వవ్యదశకు పరిణమింపజేయడంలో అడుగడు 
గునాఎదాని [కమానికి - ౨ వేగం పెంచే పథాన సాధనం. దీనిలో పాత్రలన్నీ ఈ 
చి ను (ప్రవీప్త ప్రంచేస్తూ కావ్యంలో. (పవర్తి రిసాయి, అంతేకాక పొ (తలలోని దేవా 
సుర సంప “తికి అట్టడుగున ఓస్‌ (ప్రాథమిక్ష చె చైతన్యం గొంతు వినిపిస్తూవుంటుంి. 
ఆ (పాథమిక చై తన్యస్పందాన్ని కవి “జీవుని వేదన' అన్నాడు.” “కొవ్యంలో 

..శెండంచులూ ఊపర్రితలంలోనవి కథాంశాన్ని _ఫివేచనాశీలం. -వేసమ్మఖ్యి న 
. శీలం ఆధునిక కాఖం ...లక్షణంం ia ఈ..రక్షణమే ' ఈ.కాప్యాన్ని వ. p=. 12) 
చేస్తున్నది. 





54 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


కల్చవృక్షంలోని దేవాసుర సంఘర్షణకు సీతారావణులను _పధాన (ప వతీక 
లుగా నిర్మించడం జరిగింది, దైవం మూల పకృతి - అవికృతి మైంది. స్త _త్వృమయ 
మైంచి ఆది తమోమయంగా పరిణమంచేసంకి ఆసుర మైంది, 


“జనర జాత శరీర నిష్టం జెనర్చ 

కొడక వ్యవసాయి యగు పం క్తికంధరుండు 
రావణుని బోధ దేవభావావృతునిగ 

చేతకు గడంగు పూతధా తీ తనూజ 


ఆమ ఖండించి తనియైన ననుర గుణము 
కాల్నిలువ (దొక్కగా పం క్తికంథరుండు 
సఖిలమును నాశనము చేసియెన గాని 
డై వగుణము (పతిష్టింం జనకజ్తాత.' 


ఈ విధంగా క కల్పవృక్షం విశ్వజనీనంగా ఎదిగి - శాఖోపశాఖలుగా" విస్త 
రించి- దేశ కాలాలకు అతీతంగా పెరిగింది. 


స్వాతర్మకో కదయ. హక నవ్యసం| కీదాయ మార్గం: బలపడుతూ వచ్చింది. 
ఈ మార్గంలో వ్లితీవోసము, పురాణము, కావ్యాలూ, 'ఖండకొవ్యాలూ-ఇట్టా ఆనేక 
రజవమై. ల! రచనల్లో వై వై విధ్యం-రచయితల వై య క్రికొనుభవాల వ మూలం 


ళం. 
నుంచి చి స్తవ జోతీయ్‌ వైశన్య ప్రశటనం చేసే-లక్షజర్‌ వలి వీటిల్లో ఆ అనంతమైన. 
న్‌ Sa విజ్ఞాన సోర్యమయినది, 








వర్తమాన కవిత్వ దర్శనము రిక 


“మెఘదూతంి మొదలైన కావ్యాలు [క్రమంగా ఈ మార్గాన్ని సుసంపన్నం చేస్తూ 
వలువడటం [(పారంభించాయి. | 


. కాల్చనిక కవిత్వంలోని సౌకుమార్యం బెళ్ళూరి శ్రీనివాసమూర్తి రచన 
సాశాత్క_రించింది. తుమ్మలవారి ఆక్కకథ స్వచ్చమైన కాసి! 
కశ. మేళవించింది. 


కోగతివాదోద్యమం [క్రమంగా తెరమరుగవుతున్న దృళ్యాం యిది. 
తరువాత బవ పబముఖీనమైన నవ్య సంప్రదాయ మార్గ ౦ (పక్కగా చెదురుమదురుగా 
కొన్ని చిన్న చిన్న green వ్య కమౌతూ న ఈ ఉద్యమాల 
కక న కొత్త కొత ఆంకాలను చేర్చుకుంటూ వచ్చింది. 


నాటినుంచి నేటివరకూ నవ్య సంప్రదాయ మార్గంలో వచ్చిన రచనలు 
వై విధ్యందల్ల, [పయో గ దాపంశ్యంవల్లా రః వ్యాస పరిధిలో సమ్మగంగా చర్చించే 
వీలివ్యడం కేదు. 


.*ఏమానందము భూమీ తలమున కివతాండమటి శివలాస్య్రంబట' అని 
పారంభించి శివతాండవ కావ్యం సృష్టిలో ఉన్న అంతర్గతలయనూ, ఆంత రిక 
మెన ఏకసూ! కాన్ని స ఎష్షంగా వ్యాఖ్యానించింది. స్వామి తాండవంలో (పక కీ 
చరాచర జగత్తూ, దేవ మనుమ్యతిర్యక్కు_లూ, .అహ్మవిష్టువులు-సర్వదేవతలూ 
పాల్గొన్నారు. నమస్త సృష్టి చైతన్యం స్వామితాండవంలో తల్లిలాస్కంలో [పతి 
ఫలించింది. ఈ అత్యంతికమైన సృష్టి రహస్యాన్ని ఈ కావ్యం మనోహరంగా 
విశదం చేసిఠడి. "నర వ్రపూరాక్షం[ ధ కవితాసౌందర [ంతో; రఘువంశంలోవతె. 
త త కకక మధునాపంతుల వారి “ఆం(ధపురాణం” వెలువడింది, 3 


| గ వెలువడిన -ఈ మార్గర చనల్లో- బోయి భీమన్న దిపనథ; ఇంద 
గంటి 'హనుమచ్చాత్త్రే జు క్రి .ర్రితోరణం = కూడ్రాల రామయ్య కృష్ణ 
కథావివంచి, లేపాక్షన = విద్వాన్‌ విశ రత సఇ్పెనే ష్‌్‌పాకి = దొశరథి' మహార్మధ్రో 
దయము, మహాబోధి = నారాయణరెడ్డి కర్పూర వసంతలాయలు - గుడిమెళ్ళ 
రామానుజాబార్యుల . శబరి - గ్గ సయార 0౦ వేపక టశేషశాన్ర్రీ ర్‌ రఘుసొదిలకోమే _ 
తుమ్ముల, హారి మహాతర్మకథ - వానమామలై న. పోతన -చెకి త్రము 





56. అభ్యుదయ కవిత్యాసంతర ధోరణులు. 
జరుగ... స చి మోద నువ జ వివ రి 
జెళ్టూరి ్రనివాసమూ Oe కొండవీటి రెడ్డిరాజ సౌదయము = ముచివ రి 


కొండమాచార్యుల పూర్ణావుతి - బీర్నీడి (ప్రసన్న పృథ్వీభాగవతము - వి. వి, 
ఎల్‌. నరసింహరావు ఆనందఖిక్షువు - దిశ్వునాథ వేంక 'పేశ్వరులు కాళిందీ 
పరిణయము - చాగంటి గ్‌ గోపాలకృష్ణ మూర్తి హేమమాలి - కోటగిరి విశ్వనాథ 
రావు ఖడ్గనారాయణము - ముదిగొండ వీరభ[దము_ర్తి వందేమాతరం - దుర్గా. 
నంద్‌ మధూలిక, ఫీతాంగన - నాయని సుబ్బారావు జన్మభూమి- వానమామలై. 
జగన్నాధాచార్యులు రై తురామాయణము - ఎక్కిరాల కృష్ణమాచార్యుల గోదా. 


జు | ॥ | ఖీ ణన 
వ భవము - తుమ్మపూడి క్రోల్చేశ కర రావు కుమారథారతి = ఇలా. ఎన్నా. 


Ste 


చనలు పేర్కొ_నవలసినవి ఉన్నవి, 


ఈ కావ్యాలన్నీ రూపంలోగానీ, ఆంతర్యంలో గానీ ' ఒకేరకం రచనలు 
కావు. వీటిమీద ఆధునిక యుగపుటొ తిడి ఉన్నది. భావకవిత్వంలోని జిలుగు 
ఉన్నది. సమకాలీన చారి త్రకావసరాల స్పృహ ఉన్నది. సం్యపదాయచ్చందో 
= రూపం సామాన్యమే అయినా కథా కథనంలో. నిర్మా ణంలో బింబక ల్పనలో వస్తు 

“భావ నిర్దెశంలో ఎంతో వై వై ధ్యాన్ని సంత రించుకొన్నవి. . 


విశ్వనాథ కల్పవృక్షం రచిస్తూనే శ్రీకుమారాభ్యుదయము, రూన్సీరాణి, 
శివార్పణము మొదలై న కావ్యాలు మధ్య మధ్య రచిస్తూనే ఉన్నారు. ఆరవ దశకం 
మధ్యనుంచీ ఆయన మర్యాక్కరలలో 1 సతవొలు ఈచిస్తూవచ్చారుం. ఈ శతకాలలో 
వచన. ధోరణి. వివేచనా లక్షణమూ . (కటి టమయినవి. ' ఈ (పోద్బలంవల్ల వ. 
[దయను హాఠకతర కాలంలో [ప్రమ గంగా (పారంభ మయిన' వచన పద్యం 
ఒక ధోరణిగా తెలుగులో స్థేర పడింది. కవిత్వంలో న పద్యము, గేయ మం! 
. గాంథిక భాషా పరిమితులలోనే ఉండిపోయినై . పజల వాడుక భాషను ' యహ 
. తథంగా వ వ్యక్‌ క్‌ దశ లోకి తెచ్చింది వచనపద్యం మా(తమే, సరలము* నిరలిం: 
i కృతము? సర్యసామాన్యమూ అయిన వచన కవితా. రూపం ఒకవిధంగా ః కవిత్వం 
లోని లయకూ, అంతర్గత సంగీతానికి విరుద్దంగా ప్రారంభమైంది. ఒకవిధంగా . 


&. wi Ese 
క try. 
a 1 Ws 

pr WaT 


స్‌. ఉన్యవర ౮ లాంటి దే. | ఇది. అయితే Gee కు. పాఠవాసనలు "పోలేదు. న 








వుర్తవాస "కవిత్వ దర్శనము 87 


తీసుకు వచ్చిన వారు పిఠాపురం యువరాజా, పఠాభి, ఆర్ముద, కుందు ర్తి, 
దాశరథి- ఐదుగురూ. ఆయితే 1960 నించీ వచన రూపంలో కవిత ఉండాలనే 
ఒక రూపవాదాన్ని నీలబెకే [పయత్నం కుందుర్తి చేపట్టాడు. |క్రమంగా యువ 
తఠంలో ఈ రూపం (పాచుర్యాన్నీ బాహుళ్యానీ వ పొందింది. 


వచన కవితలో ఆర ంభంలో (పగతివాద (పయోగవాదాలు వాటి భావాలూ 
[పాధాన్యం పొందాయి. [క మంగా వై య క్తికానుభూతుల పరిథిలో కాల్చనిక 
కవిత్వం (పభావం వేయడం [పార ంభించింది. కాల్పనిక ధోరణి సంగమించిన 
ఈద్రశల్గొ ఇది (తివేణి అయింది. 


కవుల వైయక్తిక సామాజిక. సంవేదనలు దీని ద్యారా వ్య కం కావడం 
(ప్రారంభించాయి. సరళమైన వచనం [క్రమంగా అంత్య పాసలనూ, నూతన శబ్ద 
భావచ్ని తాలనూ, కొ త్త వాక పు విరుపులనూ నీ స్యకరించి అభివ్యక్తి కెలోని నవ్యత్వాన్ని 
సంతరించుకొన్న ది. ఈ విధంగా వచన కవిత్వం కవుల "స్వేచ్చా (పయో గాలకు ఇష్ట 
భూమిక-అంజంది. మానవ కారుణ్యవాదమూ = మార్కిజమూ = = మర్మవాదమూ 
(పేమవాదము, అనుభవాల చ్మితణమూ - దీని వస్తువులయినవి, శిక్షితులకు 
విసృతంగా రక్కులు చాచడానికి, అశిక్షితులకు సులభంగా (పవేశించడావికి 
వచనక es దోహదం చేసింది. 


ఈ కాలంలో వచన కవిత్వాన్ని (ప్రకటించిన కవుల్లో సోమసుందర్‌, 
తిలక్‌, బైరాగి, మాదిరాజు. రంగారావు, గోపాల చ[కవర్థ్తి ర్‌, దుర్గానంద్‌ + అరిపిరాల 
విశ్వం, మె మోహన్నపసాద్‌, ఇస్మాయిల్‌, రంధి సోమరాజు, నగ్నముని, చేతనా 
వర్త కవులూ, శివారెడ్డి, కొత్తపల్లి సత్యనారాయణ, శేషేంద్ర మొదలైన వాళ్ళను .- 
పేర్కొనవచ్చు. ' I 

_ వచన 'శవితరం మార్క్సిజం బంధాలను డక పగతివాద న. 
వదులుచేసి ముందుకు వచ్చింది. ఈ బంధంనుంచి విత్తక్తుకై.న-కని స్కైత్ళుక 
ఆత్మాభివ్యక్తికి. నిబద్జుడెనాడు 'వీళ్ళమీద'' వెలియట్‌, బాదిలేర్‌, మలార్మే వంటి 
.+కవుల .అభివ్న కిము?దలు బలంగా కానవచ్చాయి. 


85 అభ్యుదయ క విత్వాసంతర ధోరణులు 


వీ ఒకటి రెండుసార్లు చీకటి వ వర్షం కురిసింది, 
కచిత్వం. "పేర అక్షీ లాన్నీ, వ సమకూర్చిన దిగంబర కవులు వచ్చిన.. 
పోయారు. ఆ దశకం రయ్యేసఎకి సాయుధ పోరాటం ద్యారా 
కారును ఆహ్వానించే — Li [క మంగా ఈ ధోరణి 
గెయాలను [పధాన వ్య పక్రీకరణ మార్గంగా సిక దించింది. వస్తుతః (పగ తివాద 
కవిత్వంతో త త్త్వృంలో గానీ, దాని ఎత్తుగడలోకానీ దినికి భేదం లేదు. మధ్యలో 
ఉన్న కాలపు వ. బట్టి భిన్నంగా వ్యవహరించడం కేవలం సౌకర్యం. 
కోసే త 


J 
|] 
fy 
౮ 
NY 


ఆధునిక కాలంలో తెలుగు సాహిత్యంలో - ముఖ్యంగా కవిత్వంలో ' 
[పవ్యర్ణిల్లిన అంశాలు నాలుగు. క్టాసికత = కాల్చనికత - (పగలివాదం-| పయో గ 
వాదం, స్థూలంగా ఇవి వేర్వేరుగా క నిపించినా అమిళితంగా విడిగా ఏ అంశము 
కనిపించవు. అనేక సందర్భాలలో వీటి కలయిక భిన్నభిన్న నిష్పత్తులలో వ్యక్త 
మవ్పతుంది. ఈ నలభై యేళ్లలోని కావ్యాలలో ఈ సమ్మేళన వె విభుం 
కానవస్తుంది. 











వాదం రూపం వస్తువు. "లక్షణాలు 
క్ఞాసికత  సఇ్మపదాయ  కథావస్తు విశ్వజనీనత, మానవీయ 
చృందోరూపం సంగతి _ మూల్యాలు, జాతీయ 
. సాఆస బ్రాతీక చిలువలు 
కావ్పనిశత నీతి అక్షణం ' చెయి [పకృతి తాదాత్మ్యం, | 
..కానుభవ వ్యకి స్వేచ్చ, విషాదం, 
అభివ్యక్తి జాతీయ ాభిమానం, 
(ప్రణయ భావం 





“[వయోగ ఛందో చిచ్చేదం 'అనం[పదాయ వ్యవస్థా విజ్చేదం, 
నాదం ' | ధోరణి పరంపరా విచ్చేదం, - 
_ . దాధ్యకారాహిత్యం 





వర్తమాన కవిత్వ దర్శనము 89 


క్షాసేక రూపం - కథాకావ్యం ప్రధానంగా దాని అభివ్యక్తి సరళమైన 
కథన లక్షణం గలిగినది. దాదాపు పౌరాణిక మైంది. కాల్పనిక ధోరణికి (ప్రధాన 
రూపం ఖఇండకావుం. దిని అభివ్యక్తి విలక్షణమైంది. క్టాసికశై లికన్నా భిన్న 
మెంది, అలితమూ, మధురము, దిలక్షణము? ఆయిన రూవకోపమాన సా నామ్మగి, 
పద సంయో జనలే కాకుండా రచన ఆంతరమైన సంగీత సాంతత?ం కలిగి 
ఊంకుంది.. ఈ సంగిత సాంతత్యం వలన బా మనస్సులో [మోగుతూ 
[యె యాగుతూ' (కమంగా అంతర్జయతోపాటుగా లినమపుతున్న ది. (పయో గవాదంలో 
కాల్చనికతలో ఉన్న + సొందర్యదృష్ట్‌. లేను. (పకృతి త్రోడ్ర తాదాత్మ్యం లేదు, " 
[పహుచయుద్ధాలవల్ల కలిగిన క్షోభవల్ల, యార్మతికీకరణవల్ల తనకుతానే వేరై. 
పోతున్న మానవుడు - తన క్షోభలోంచి, కసిలోంచి వ్య క్తీకరించుకొన్న రూపం 
ఇది. భాషలో ఛందస్సులో వస్తువులో భావవ్య క్తికర ణలో ఉన్న అన్ని మర్యాద 
లను ఛేడించడమే దీని లక్ష్యం. కృష్ణశా శ్రి రచనలనూ పళాధి రచనలనూ 
పోల్చుకుంటే మనకు ఈ ప్రోక్త స్పష్టపడుతుంది. “అర్థాన్ని అధ్వాన్న పుటడవిలో 
వదిలేసి పద్యానికి గద్యానికి పెళ్ళి చేద్దాం' ఆన్న ప్పుడు ఇదే ధోరణి స్పష్టమవు 
తుంది.  (ప్రయోగవాదం సం|పడాయ 'దూరమైన పదబంధాలను; న 
కల్సించేమాట యధార్థ మె. 


నవ్య సంప్రదాయ కావ్యాలకు (పథాన. చిహ్నం క్షా కాసిక రూపం = సంప 
దాయచ్చందోరూపం- కథా కక్‌ తుం. దీనితోపాటు కాల్పనిక అభివ్యక్తి కలిగి 
వుండడం. కాల్పనిక యుగ లక్షణాలైన [పక తి తాదాత్మాది లక్షణాలను 
తనతో పొవివికొని ఉండటం. ఈ అక్నణాలన్ని గానీ కొన్ని కొన్ని గానీ [ప్రాధాన్యం 
వహించి కావ్య థావ* భూమికను ఆకమించినప్పుడు అది నవ్య సంప్రదాయ, 
రూపంగా ఏర్పడుతున్న ది. 


'ఈ ధోరణి మూలపు పాదులో క్ఞాసికత - లక్షణాలై న జాతి పరంపరగా 
అపపిం్రచే సాంస బ్రతిక మూలా రలు మానవీయ చేతన విశ జనీన లక్షణం కలి 
గించి ఈ కావ్యాలను దేశ అం అకీతంగా ' తీర్చిదిద్దుతున్న వి. ఈ రండు 
అంశాలను అంతర్గర్భి ంచుకోకుండా ఎంతగా (పాదీన. రూపం కలిగి ఉన్నా, కాల్ప 
నిక అభివ్యక్తి కిని సంతరించుకొన్నా. అది తాత్కాలిక రచన అవుతుందే కానీ నవ్య 
నంక్రదాటక 'తొజోనర్డ్‌ మిగిలి. వుండదు. 


90 అభ్యుదయ కవిత్యానంతర ధోరణులు . 


నవ్య సంప్రదాయ మంటే గతానుగతికంగా వచ్చే. సంప్రదాయ “సాహి 
త్యంగా [(భమించే వీలులేదు. దీనివల్ల సమ|గావగాహన కలుగదు. పరంపరగా 
వచ్చే విశ్వసనీయములై న పురాణేతిహాసముల అనువాదా లేవీ నవ్యసం[పదాయంలో 
చేరవు. ఎందుకంటే, వీటిల్లో సమకాలీసస్పందం చేరలేదు. 


నవ్యసం[పదాయంలోని అంశాలలో సం పదాయ కావ్యచ్చందో రూపం. 
వదలి వచ్చిన కావ్యాలు కూడా వస్తూవున్నవి. వీటిల్లో క్షాసిక్షతలోని “లక్షణాలు, 
కావునిక కొతలోని లక్షణాలు కలసి ఉంటూవున్న ఏ, అయితే యిక్కడ. కథ | 
లోపించడం వల్ల వ్యక్తి కేంద్రంగా విశ్వజనీనమైన ఆనుభూతిని వెల్లడించే. 
[పయత్నం జరుగుతున్నది. రసానుభవ వేళలో సాధార ణీకరణం పొందినప్పుడు " 
రామాదుల పరివేషాలు తొలగి కేవలం వ్యక్తి మాతం మిగిలిన. దశ లోని, అనుభవ 
లక్షణం ఇదే కావచ్చును. ఈ లక్షణాన్నే ఇటీవల అనుభూతివాదంగా. పిలుస్తూ 


Fu ॥ 


వున్నారు. అనుభూతివాదాన్ని ఇట్టా అంచనా వేసుకోవచ్చు స 





ఖండకావ్య రూపం ఆత్మా U య “క్లాసిక కాత నిక 


మూతి 
oe వచన చందస్సు ధోరణి  " లక్షణాలు 








ల ఆయితే ఈ ధోరణిలో ఈ పరిమితులు దాటి (పగతివాద లక్షణాలు 
చేరడమూ. కద్దు. వెలక్షణ్యంకోసం, వైచి త్రికోనం' (పయోగవాద ధోరోజ ణులు 
కూడా కానరావడం కద్దు. 


' ఈ ధోరణిలో పై కవిత్వం నవ్యకవిత్వం అనవచ్చునేమో! ' ఆధునిక 
కరిత్వంలో ఇప్పటి ధోరణి. ఇది. ఓర విధంగా ఆధునిక కాలంలోని. భావధోర జులు" 
చాలావరకు = సంగమించడం మనకు పట, 


' ఆఏపిఠాల విశ వం; ప ర ంగోరావు, చేతనావ+ర్త కవులు; సాఠొాయణ 
Seer మోహన _[వసాడ్‌, ఇస్మాయిల్‌,: శ్రీకాంతళ? రై మొదలైన. క వు 
అందరూ + ఈ మార్లంలోనివారే ogee 


॥ 
॥ 
న్న 
a ten] Bn వా! ణ్‌ i A ay oe iE in 
i 
xy ap hu టీ ihe ure a, Fars గల 
fu “2 CTR శా 





వర్తమాన కవిత్వ దర్శనము - 91 


చితీ-చింతా, అనుభూతి గీతాలు, విశ్వంభర ఈ మార్గంలో వెలువడ్డ |పధాన 
(గంథాలు, [క్రమంగా (పగతివాద ధోరణీ దీనిలో సంగమిస్తున్న ది. శివారెడ్డి 
నేత ధనుస్సు దీని కుదాహరణ. 


అయితే అరవై లలో వేరొక వాదం వచ్చింది. వచన కవితలో కూడా 
కథా కొవ్యం రావాలని. కథాకావ్యమైతేనే పరిమిత వలయంగనించి దాటి కవిత్వం 
ఎక్కువ మందికి చేరువవుతుందని. ఈ వాదాన్ని కుందుర్తి [పార-భించగా తిలక్‌ 
[పభృతులు తిరస్కరించారు. తిలక్‌ (పభృతుల వాదం ఏమంటే - [పాచీన 
కాలంలో కథాకథనానికి చేరే సాహిత్య రూపాలు .లేవు. అన్నింటికీ (ప్రధాన 
భూమిక కావ్యమే. కాని, ఈనాడు నవల, కథ. మొదలైన కథారూపాలు విడిగా 
ఏర్పడ్డవి. అందువల్ల కావ్యంలో కథాకథనం [పయో జన రహితమనీ, కావ్యం 
కేవలం అనుభూతి వ్యంజక ంగానే మిగిలిపోవాలనీ. 


_ కాని, ఇతిహాస మహాకావ్యాలకు కథా రూపాలు (పత్యామ్నాయం కాగలవా 
అన్నది (పశ్న. కథారూపం మానుషేతివృత్తాన్చి వ్యక్తం చేస్తుంది. రసాను 
భవానికి భూమిక మానుషేతివృత్తమే. ఇతివృత్త రహితంగా రస స్పురణ లేదు. 
కథ = కవిత్వంలోని భావ శబలతాదుల చేత రసస్ఫ్సోరకం అవుతున్నది. పథా 
రహితంగా కేవల భావ _పస్తారం చేసే కవిత్వం - శబ్ద భావ వింబాలతో ఎంత 
అందంగా తీర్పబడినా రసలోకానికి, దూరం కావడంలేదా అన్నది [పశ్న. అంటే 
కవిత్వం - కాల్పనిక యుగం చివరలో కలిగిన వస్తు దార్మిద్యంవల్ల ఏర్పడ్డ 
శూన్యంలోకి మళ్ళే [సయాణం చేస్తున్నదని తాత్పర్యం. అంతేకాకుండా, భావాన్ని 
అందుకునే ఆధారంగా మానువేతివృత్తం వుండటం ఎంత అవసరమో కా? 
దాసాదుఐ కావ్యాలవల్ల తెలియవస్తుంది. 


ఆధునిక కవితకు, రసలోకడ్వారాలను సవ్యసం(ప్రడాయ వాడం తెరచి 
గొప్ప ఉపకారం చేసిందని చెప్పాలి. .భావోదయంతో కేవలం పరిమిత థ్లావుక్షులకు 
జెంధిన. నేటి కవిత మానుషేతివృత్త క్రథనంవర్ణి మధ్య + తరగతి దాకా దిగివస్తున్న 
దని చెప్పవలసి వస్తున్న డి.. మామూలు "కథకు. కవిత్యం లేవవ్పుడు = శనర్దీప్తి 
ఊంతత్లు... కవిత్వం జకతనవేది. తాగా! కథను బంగారం. చేస్తుంది: . Es కపీత్వం' శుకో 


joa అకు. 


అరు3దయ కవితాషానంతర ధోరణులు: 


pe) 
ED 


(G౫ 


1970లో ఏర్పడ్డ విరసం (ప్రచార [వతవల్ల కొన్ని కొన్ని ఆంగాలను 
గాహిత్మ రంగంలో వ్యా పిలోకి కేగలిగింది. వాటిల్లో ముఖ్యమెనవి “మార్క్సిస్టు: 
నం పునాదిగా వెలువడే భావాలను | పజార ంచేస్తూ రచయితలు సామాజిక 
చె ల ఉద్దీపింపచేయాలి' “మార్క్సిజాన్ని గంగ వక్‌ శత్రంగా ఆమో 
దిస్తూ రో కీయ మహోేద్శమానికి చేదోడు వాదోడు కావాలి ha “నుంతన (ప్రజా 
తంత ఏప్రవం అక్ష్తంగా - మార్కె ఎజం, లెనినిజం, మావో ఆలోచనా విధానం 
చెలు/పరో చప్లవ రచయితల నంభం సాహితః కళా రంగాలను తన కోర్య 


వేతంగా ఎంచుకుంటుంది", ఈ వాక్యాలు స ఎంచికే ఈ వర్షం (క్రమంగా. 
సాహిత్తాన్ని రాజకీయ [పస వశాలలో మం|తసోని గా మార్చివేసిన అంశం స్పష్ట 


ఈ ధోరణి [కమంగా సృజనాత్మక కృషికి సరిహద్దులు గీచి ఆ 'పరి 
మితుల్లో (పవ్నర్తింప జేయడం వల్ల - నియలికృత నియమరహితాం, ప్లోదెక 
మమ్తూం అనస వ వరతం్యతాం- ఇత్యాదెగా నిర్వచింపబడ్డ కదిత్వం ఒక పార్టీకో 
ముడాకో దాసం చేయవ౭ననే ధోరణి హెచ్చింది. ఇతివృ త్తమూ, ఛరిదన్నూ, 

షా అన్నీ [క్రమంగా నిర్ణయింపబడుతూ వచ్చాయ; వర్గపోరాటం, గేయరూపం, -. 
Se ఇది గియమం. ఈ సభకి “లక నిబద్ధత అని "పేరు “పుట్టడం 
జరిగించి. ఈ విధంగా [పగతివాదము*, దిప్టవవాదము* తెలుగు సాహిత్యంలో 
Re వ (పతిభారాహిత్యానిక. ముడు దశాబ్దాలు పట్టం కట్టాయి. ea 


సోమసుందర్‌ ఒకచోట ఇలా అనా డు: “వ్యాసాలనో, స ఊఉవనా i 
అనో నడుములు విరిచి వచనపుతుంటలు పె ఇద్‌ కవిత్వమంటే అని బలహేనుని 
ఆ్మకందనమే కావి ఆహ్లాద కవిత్వం కానేరదు. ఆరణ్య క్‌ ఆ|కోశాలను కవిత్వ =. 
మనుకునేవారు మయసభలో (పవేశించిన దుర్కోధనులు. "ఉత్తమ కవిత్వం 
(దౌపది, అట్టివారి భంగపాటు చూసి నవ్వశేం. చేస్తుంది? (పే: 146). అభ్యుద 
కథా రో చ్‌నకు కొన్ని ఇతివృత్తాలు మాతమే' వనికి వసైయనీ చెప్పే! ( 
కశామర్శజ్ఞులు క కొడు. ఏ ఇతివృత్తం స్వీకరించి 'శచన చేసినా జీవితంపట్ల గతీ 





వర్తమాన కవిత్వ దర్శనము లత 


శూన్వవాదం విధ్వంస వాదం తలెత్తుతూంది' (పే. 114)-‘¥ కవిత్వం కాలా తిత కాంత 
రేఖ" (1984). పె పె వాక్యాలలో దిగంబర కవులు, విప్లవ -కవులూ పవర్తింప 
జేసిన విధ్వంస శకూన్యవాదాలపట్ట సోమసుందర్‌ ఆందోళన వే వెల్లడి అవుతున్నది. 


కవితగ్ణిం గురించిన లి లెత మీమాంన తలె రించి. అప ; విత్వం కవిత్యవేషంతో 
వందిమాగధులతో కోలాహలంతో కవితారంగం మీద తాండవం చేయడం ఆరం 
భీంచింది. కుటుంబరావు వంటివాళ్ళు ఉద ౧మాలవల్ల మంచి కవిత్వం రావడంలేదని 


ఖాధపడటం జరిగించి. (కవిత్వంలో నిశ )బ్బం = వాన సంపుటి- ఇస్మాయిల్‌ 


ఈ సందర్భంల వెల్చేరు నారాయణరాజు కపి త్వాన్ని ఆనంద కవిత్వం 
౨ తవితగమని రెండు విభాగాలు చెళశాడు: 
-——టనందం ఆలౌకిక మైనది, చెతన్యం భెతికవె మనది. 


—-సమాజం నుంచి [శొతల్ని విడదీసివారె మనస్సు చుట్ట లిక నౌఖ్యా 
వరణాన్ని కల్పిస్తుంది ఆనంద కవిత్వం. సమాజ వృవస్థపట్ల జాగృతి కల్పించి 
అందులో భాగస్వామిగా వ్యక్తిని చైతన్యవంతుళణ్ఞి చేస్తుంది చైతన్య కవిత్వం. 
ఆనంద కవిత్వంలో జగత్తు విధి |పేరితమైన [ప్రత్యామ్నాయ రహితమైన ఏకె క 

మార్గంలో నడుస్తుంది, చెతన్యక సవిత్వంలో జగత్తు స్వయం నియతమైన పరిణా 
మాత్మకమైన మార్గంలో నడుస్తుంచి. ఆనంద కవిత్యంలో పాఠకుడు కేవల 
భోక, చె చై తన్మకఏత్వపు జగత్తులో పాఠకుడు భాగస్వామి. పాశ్షికక ఈర. ఆనంద 
కవిత్వపు ఫ ఫలం విగళిత వేద్యాంతర విషయత్యం. చెతన్య కవిత్యపు ఫలం 
క్రియాశీలత; జాగృతి; ఆనంద కవిత్వం బాహ్య పరిస్థితులకు నప్పేలా వ్య 
ఆవెశాళ్ని మలుస్తుంది. ' చై తన్యకవిత్వం బ్రాహిర పరిస్థితులను _ మార్చేలా వ్యక్తి 
అంతరంగాన్ని పిలుస్తుంది. ఆనండ కవిత్వం సుఖదాయేక 0. యధాస్థితి రక్షకం. 
చై తన్య ప్‌ వ్‌త్వం: శ కెదాయకం,. ఆందోళన కారకం విప్లవాత్మకం _ - (తెలుసలో 
కపితా విప్ణవోల స్వరూపం -కే wT, 1978). 


ఈ విభజన .జా[గ_త్తగా గమనించితే రచయిత మెలకువతో ' “ప్రొవీన 
భారతీయ స్ట. న్ని. సాహిత్యాన్ని తన దృష్టితో... పరిశీలించి దాని. లక్షణాలను 
_ నిర్దేశిచ్చి దానికి. మైన లక్షణాలన్టు...ఈనాటి. [పభతివాద. 'కవితగంలో ఉనా; 
యని పెప్పటం ఉద్దేకించినస్లు తెలియవస్తుంది. 


ల్ర4 అభ్యుదయ కవిత్వానంతర టోరణులు 


బ తన వవిత్వం చూరీీయ వాద కవిత్యమైతే తచెతరమైన దంతా 
ఆనంద కవిత్వం కావాలి. ఈనాటి మార్క్సాజానికి చెందని ఆధునిక కవిత్వమంతా 
పె థి [ పేరితమనే సిద్ధాంతాన్ని యథాస్థితి రతణనూ, కేవల 
నసుఖావరణతొ తృ ప్రిపడే లక్షణమూ కలిగి రృంటుందనుకోవడం సత్యదృష్టి 
కాదు. భారతీయ తత్త్వ శాస్త్రం ఎప్పుడూ మానవుని ౪ కవిత్వాన్నీ, సృష్ట పరిణామ 
శీలాస్నీ తరస్యరించలేదు. ఈ పరిణామం పురోగమనం జీవువి సవ్యాగ్మత్సవృతి 


మీద ఆధారపడి ఉంటుంది. “తస్మాదు త్తిష్ట కౌంతేయ” అని' గిత చెప్పినా -“ ఉత్తి 
శ్నాగత [ప్మాప్యవరా న్నిబోధత” అని "ఉపనిషత్తు చెప్పినా మానవుని. ప్‌ర్మ 


భార ఆయ దృక్పథంలో సాహిత్యం ఎప్పుతూ వ్య క్తి _ర్తవ్యాన్ని గురించిన 
జాగ తను సంస్కార ర రూపంలో అందించే సాధనం మాతమే. రస సిద్దాంతం- 
విశ్వ జనీన మాసవీయ వై తన్యంలోకి వ్యక్తిని [పవేళ పెట్టి-అకని సంసా గాల 
పరిథిని విస్తృతం చేస్తున్నది. ఈ “మెటమార్చ్పసిన్‌ స్‌” మనకు తెలియకుండానే 
కావ్యం నిర్వ ర్తిస్తున్నది. అందువల్లనే (పభుసమ్మిత, మి|తసమ్మి తాలై న 
సారఠస్యతాలకంసే - కాంతాసమ్మితమైన సాహిత్యం శివేతరక్షతికి ఎక్కువగా 
దోహదం చేసింది. అయితే సమాజంలోని పరిస్థితులు మారినప్పుడు తాత్కాలిక 
సన్ని వేశాలలో సార్యకాలీన సాహిత్య (పమాణాలను మనం. అందుకోలేక 
హోవవచ్చును, ' విష్ణు సన్నిభుంతు విశ్వజసినమై పరగుచుండ జేసె భార తంబు' 
_ అన్నప్పుడు అంతటి ఇతివిసాన్ని నిర్వహించిన. వ్యాసుని చైతన్యం సర్వసమా 
. జొన్ని. వ్యాపించీ తనదిగా చేసుకోవడం వల్లనే అతడు విష్త్ణుసన్నిభు డయ్లిన్లాతు. 


మొత్తంమీద "ఈ శతాబ్దంలో తెలుగు సాహిత్యం షు ముఖ్యంగా కవిత్వం 
యొక్క [పథాన ధోర ణి పునరుక్టీవనోద్యమం మార్గంగా- కాల్పనిక, వాద, నవ్య 
సంపదాయ మార్గాలలో |పవర్తి రించింది, అపుడన్తుడూ దీన్ని ఒరిపిడి. పెడుతూ 
శ్షవ్రయోగన్లాద es కొనసాగాయి అయితే దీన్ని ఒక్‌ అంచనా వేసి 
శబ ఇనేఢం కాలేదని. .. (వదాకు ధోరణి జాతీయ స్పై త్సన్యం 






ఉపయోగ పడ్డ _గంథాలు : 


కః శె రంగ huts (సంపా) 
స్ముబహ్మణ్యం, జీ, ఏ. (సంపా) 
స్ముపసన్నా చార్యులు, కోవెల 
సోమసుందర్‌ 

సారాయణరావు; వేలే ఎరు 


ఇస్మాయిల్‌ ' 


(పజొకళలూ = [పగతివాదులూ, = 
మద్రాసు (1986). 

పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వం 
(వ్యాసం); భారతి; జనవరి (1949). 
ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న 
ధోరణులు, హైదరాబాదు (1952) 
సమాలోచనం, 

హౌదరాబాద్‌ (1980) 

సాహిత్య వివేచన, 

వరంగల్‌ (1911). 

కవిత్వం కాలాతీత కాంతిరేఖ, 
పిఠాపురం (1904), 

తెలుగులో కవితా విష్టవాలి స్వరూపం, 
విజయవాడ, | 1978). 


కవిత్వంలో నిశ జం; 
.నాకినాడ (19871, 


నవీన పప్రబం౦ంధములు 


వడ లి మం దేశ్వరరావు 


ఆ మధ్య విశ్వునాథకు జ్ఞాన పీఠ బవలమతి లభించినప్పుడు, ' ఎవరో 
పాతికేయడులా ఉంచి, ఓక [పశ్న వేశాడు: “మి రామాయణ ప 
తః పుర న్యా. రం ఐభించడంవల్ల మళ్ళి పదం బలాన్ని పుంజుకుంటుంద నుకుంటు 
న్నారా?” అన, అంటే ఈ (పళ్నకు వెనుకనున్న అనుమానం ఛందోబద్ధమైన 
పద్యం చచ గపోయిందనీ అది మళ్ళి, (బతికే అవకాశమున్నదా! అనీ అర్థం 
వసోంది. 


కాని “రాణా [పతాపసింహ చరి[త' నుంచి “పోత చరితము వరకూ, 
“ఆంధ పురాణము నుంచి 'వందేమాతరం' వరకూ వచ్చిన కావ్యాలనూ; హేమ 
మాలిని “కుమార భారతి వంటి | కృతులను చూచినప్పుడు, పద్యం కాసా పద్య 
కావ్యం కొని, సాహిత్య పపంచం ను నుంచి అంతరించినట్టు కనబడదు, . ఈ కావ్యా 
లకు 'ఫెళ్టున పెద్ద, పందిళ్ళ వేయకపోయినా, పీనిమీద వచ్చిన ఆలోచన త్రేపీ 
మరీ పరిమితంగా లేవు. 


ఈ శతాబ్దం తొలి ఆక్టశతాబ్దంలో సాహిత్య [ప్ర క్రియలలో కొట్టవచ్చినట్టు 
కొన్ని మార్పులు కనబడతాయి. సర్మపదాయ క కవిత్వానికి భిన్నంగా కాల్చనికో 
ద్యమం ఒకటిన్నర రెండు దశాజ్ఞాలపాటు దేశాన్ని ఊపీవేసింది. ఆ మీద వచ్చిన 
ధోరణులలో పాళ్చాత్య [ప్రభావం మరింత (పస్ఫుటమై ఛందస్సు నుండి పద్యం 
' విడివడిండి, సాహిత్యానికి సమకాలీన సామాజిక (అయూజతాన్ని ఆశించిన అభ్యు 
దయ [ప్రస్థానం దేశాన్ని ' మరి ఒకటిన్నర దశాబ్దాలు పాలించింది. ఆ మీద 
వచ్చిన ధోరణులలో కొన్ని విష్ణవ పంథాను ఆశ యించి 'ఉన్నాయ్యి. కొందరు, 


నవీన (పఐబంధములు . . 97 


ఇన్ని ధోరణుల మభ్య నుంచి దారిచేసుకుంటూ, ఎవ్వరిని కాదనకుండా, 
ఎవరి మీదా ధ్వజమె త్తకుండా, నవీన 1ప్రబంధ*ః మొకదారి నెర్పరచుకొవ్నవి. 
ఈ :దారి నేర్పరచుకొనేటప్పుడు తనది ఫలానా పంథా అని మరీ గరువంగా ఏమీ 
(ప్రకటించుకోలేదు. శ్రీ వానమానులై అభ్యుదయ కవులను కూడ స్తుతియించిన 
వాడే కాని, ఎవ్వరినీ విరసమైన మాట నొక్కదానినీ అనలేదు. “వఐదేమాతరంి 
కవి ఆధునిక కవిత్వ ధోర ణులపట్ల సానుభూతి కలవాడే. “క్రిం తోరణం 
శస్రతికర్తకు అటు భావకొవులతోనూ, ఇటు అభ్యుదయ కవులతోనూ గాఢమైన 
పరిచయం -ఉంచి. కాగా .ఈ కవులు కేవలం చంధోబద్దపు రాతిళట్టడాల్లో కూర్చుని, 
లోకం వతుతురును బహిష్కరించినవారు కారు. ఆనాటి సాహిత్య వాతావరణాన్ని 
ఆవగతం చేసుకొని కూడా, తమ. కావ్యాలకు తతిక్షణ కీర్తి రాదని తెలిసికూడా, 
ఒక ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ఈ కావ్య నిర్మాణానికి సంసిద్ధమైనారు, 


సమకాభీన 1పభావం 

ఎంతస్థూలంగా చూసినా ఇవి (పబంధాలెకాని, వెనుకటి (పబంధోొలు కావు, 
వీట్టన్నింటా సమకాలీన [ప్రభావం కనబడుతుంది. “ఆంగధపురాణి కర్త నూనూగు 
మీసాల [ప్రాయంలో ఆం|ధోద్యమం పట్టి ఎంతో మక్కు_వచూపి, ఆం[ధప(తికను 
నడిపినవాడు. “వందేమాతరం” కవి స్వయంగా స్వాతం(తోద్యమంలో పాల్గొన్న 
వాడు. అది రాజుకొని (పేజాఉద్యమం ఎలా అయిందో & కన్నులార "చూసిన కవి, 
శీ ర్లితోరణంి కవి కావ్యాన్ని (ప్రారంభిస్తూ, క్షమార్పణలా కనబడని ఒక 
సంతాలుషీని ఇచ్చాడు, ష్‌ 


“తాతల నేతి. మూతి నజతావి ప పనంచు పొగ డ్రలందు నా 
“జాతీని అగరు త దలంపను గాని-' తొంటి శా 


Spy ఆలం ల ల ల రంల పులో లంలో కల పైల్‌ నలు 


ఇంచులో పరోశీరింపజదినే నవీన త శ్రీ మధుహపంతుల 
సత్వవారాయణకాన్హ్రిగారి “ఆంధ పురాణము", శ్రీ వానమామతై.. వరదో మ 
చ్లాధ్యులపారి “హోతన ఛ్రల్నిత్రము', (శ్రీ. ముదిగొండ వీర్ల భ్మదమూ రి ర్రిగారి | 
వందే వాత్తడం ల, తీశిఖ్యథ్ధగంటి హన్నుమచ్చాన్తిగారి. కి క్రిలోర అము", 
ఉవవిం?. 


99 ఆభ్యుదయ క వితాషానంతర ధోరణులు 


ర్యాతశయమ్ము సంస్కృతి నరమ్ములలో పవహింప బాడెదన్‌ 
గీతులు గట్టి ఆం|ధసిత క్రీ రికి తోరణమాల లల్టుచున్‌ . ఖ్‌ 
వెనుకటి కాలంలో కూరుకొని పోవాలని కాదట కవి" ధ్యేయం- పరిరక్షించవలసిన 
సంప్రదాయాన్ని, సంస) గ్రాఖతీని: అభిజ్ఞతతో, గొప్ప ఆవేశ ౭త్‌, TE 
నిలుపుకోవాలనే కవి ఆకాంక్ష. న. 


~ 


“పిరదౌసి* మంచి రసవ తరంగా (వాసిన. చిన్న కథాకావ్యం: - క్లొస్‌ 
పోతన మన' కవి. అందులో వానమామలై వారి ఊవికి మరీ సన్ని హితుడు. , అదే 
గాక అభ్యుదయ కవిత్వ ధోరణి వచ్చాక, రాజుల కెదురు తిరిగిన వాడని అభ్యు. 
దయ కవులకు పోతనపట్ల [పత్యేకమైన అభిమానం. అందుచేత... అభ్యుదయ కవి. 
త్యపు గాలులు వీచే కాలంలో పోతన చరిత. కొందరు కవులకు ఘాటెన. "కథా. 
వస్తువుగా, మరికొందరికి న్వాదువై న ఇతివృ త్తంగానూ గోచరించడం సహజం. 

మామలై. వారి పోతన [పతికూల శక్తుల [(పాబల్యాన్ని . వరిగికూడా. 


దానికి తలవంచని ఢీరుడు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఎవ్విధంగానూ కలుషితం 
చేయడానికి ఆంగీరరించని ఉద్ధతుడుకాని ధీరుడు, 


ఇతివృ త్త తం 

ఆంంకారేటేత దృష్టిలో నుంచి చూస్తే ఈ నాల్లు పబంధాలలొని.. కతి 
వృత్తమ్తూ (పసిద్ధమైనదే. ఆయితే వెనుకటి కావ్యాలలోని. ఇత్సివృత్తాలకూ ' ఈ నకు 
[పబంధాలలోని ఇతివృత్తాలకు“ఒక తేడా ఉంది. ఏటన్నిటా వస్తువు .చర్మితన్నో 
జీవిత చర్మితనో అగ్రం అ 


“పోతన. నర్మిత కాక పురాణ గౌరవా న్నీయ సంక కించ కషి య 
చరిత్రను శౌనకాది మహర్షులకు సూతుడు చెప్పాడని అన్నాడు. “తారాశశాంక” ' 
కథను కూడ్తా శౌనకాది మవ్రార్షులకు సూతుడు చెప్పినట్టు. (వాపొడ్నా (ప్రబంధకవ్ని 
మా Bee, “పోతన చర్మితోను సూతుని చేత చెప్పించడంలోన్లే, ఎక్కువ 
వస్తానా? To ఊరుకోల పోతన నరు! ఛూమికోగా లోతొంతర్గాలల్లో 

శ్ర స్త అము ల ' బిద్తా 






నవీన bss 99 
పోతన చార్మి తక న? కవే, కాని ఆయనను వట్టి కని అనీ, భాగ 
వతాన్ని నరాంకితం చేయ నొల్లని కవి అనీ అనుకుంటే [పజకు తృప్తి లేదు. 
ఆయన చుట్టూ ఎన్నో కథలను పెంచుకుంది, రాముడు కృతిపతిత్వాన్ని అర్థిం 
చడం, కర్ణాటకిరాట కీచకులకు కావ్యాన్ని అమ్మనని వాద్దెవికి వాగ్దానం చేయజం, 
“సిరికిం జెప్పడు' పద్యం చుట్టూ ఆల్టుకున్న క కథ, వలు. లేకనే నల పొలాన్ని _ 
దున్నడం- 'ఇవన్ని (పజకు పోతనపట్ల గల అభిమానాని" (ప్రకటిస్తాయి కాని. 
వాస్తవాన్ని యధాతథంగా |పతిబింబించవు. అయితే 5 య. ఉపయో గించుకొని 
నాయకునికి ఉత్కంర్ష కల్గించ టానికి ఎక్కువ అవకాశం ఉంది. వీని నుపయో 
గించుకోవడానికి |పాతిప పదికను కల్పించడానికి కథకు పురాణాని కున్న గౌర. 
వాన్ని కల్లింనటానికీ, సూతుని (పసక్తి, ఇం దాది దేవతల [పస క్రీ, తీసికొని 
రాబడింది. కాగా పుక్కిటిపురాణంగా భావింపబడే సంఘటన లన్నింటికీ కవి ఒక 
అకిలోక భూమికను క రించాడు. 


ఇక “వందేమాతరం నేలమీద నిలదొక్కుకుని ఉన్న చరిత, పోతన 
చరి[తము” దానికి చాల దవ్వున ఇంకోవే పున ఉన్నది.” మొదటి దానిలో వాస్త 
వికత, యదార్థ కథనం కనబడుతుంది. రెండో దానిలో పుక్కిటి పురాణానికి . 
కావ్యత్వాన్ని కల్పించడానికి కవి సంక క ల్పించాడు.. అందుచేత “'వందేమాతరంిలో 
కావ్యత్వ్టం కన్న పరాయి పాలనను పతిఘటించాలన్న _పేరణతో కూడిన 
ఉత్సాహం (పాముఖ్యం వహిస్తుంది. ఈ ఆవేశాన్ని అందుకున్న కార్యశూరుల 
జీవితంలోని సంఘటనలు, సన్నివేశాలు: వారి..ఉదో సధలు మనలను ఉలత్తేజపరు 
హాయి. 'స్వక్య్య 'చకత్రోల్లో లో భాగ వతకవి పోతన ) పజలమీద ఆంత |పభావాన్ని 
నెర పగల్లడానికి ఊహకందని కారణాలకు కవి కావ్యత్యాన్ని కల్పించాడు, దీవికి 
[పాథమికంగా ఉన్న. కల్పన తర్వాతి కథకు. .మసలను. .సన్నద్ధులిను. చేస్తోంది, 
“వందేమాతరం' ం' లోని పథాన్ని చర్కిక్రల్లో సనుసంధ్ధిత్స ,నువ్పతుందో. తే స. 





శ శల్యజ 'హాళ్ళరీస్తోలది.. ; నీ కున్న 'పందేవాఖనూ హక్షలనో 'తకిలిపెట్టి 


చు సమీపించాలి. నీకున చారిత్రక జ్ఞ జ్ఞాన సే సంపత్తి తి" 'సేంతనూ 


“పోతన క 
apres న సర Te re 
ఇ న ఇక ౧|| (పేస్టు జ” 1 న ద కః Ra ళ్‌ లౌ ; rf, ఖే 7 
సరళ్లకం తేట వందేమాతరం" అర మవుతుంద. 
ip ' «ir hie Tr mf me . 1 క 





ల గో సాం (గ్‌) Dt 
A? pa ల మి సస 


100 అభ్యుదయ కవిత్వానంతర ధోళణులు' 


ఈ రెండింటికి మధ్యగా ఉన్నది “ఆంధ పురాణంి.. ఇందులో ' చరితా 
ఉంది, పురాణమూ (myth) ఊంది. 


ప రాం[థ ప్రభువుల చరిత పురాణింపబడింది కనుక ఇది “ఆంధ పురాణ! - 
మైంది. అయితే ఆ చర్మిత “అజమబజు(గు మేలి మునుఃగులోి అందగిస్తూ, కొంత 
విస్పష్టం గానూ, . కొంత అస్పష్టం గానూ ఉంది. చారిత్రక పరిశోధకుడు ' 

అతో సవివరంగా మనకు అంద చేసాడు. అన్నుశుతంగా. 
సినవచ్చే కథలలొనూ, పుక్కిటి పురాణాల్ల రోనూూ, కావ్య పీఠికలలోనూ, శాసనాల. 
లొనూ ఊను అంళాలను జ ల్లెడ పడతాడు. ఆయన దృష్టీ, “కనే అందమైనదా, = 
ఇది జొచిత్యాని ర్న హోషసుందా, ఇచి హొ దయాన్ని స్పందింప చేస్తున్న ధా, అని- 
కాదు. ఇచె ఇలా జంగిందా, లేదా అన్నదే అతనికి కావలసింది. ఇలా -జరగ - 
డానికి హేతువు నిర్ప వంద్యూంగా తెలుస్తే, దాసిని మనముందు ఉంచుతాడు; లేకపోతే. 
తన ఊహ ఇట్టిదని, నాధ్యమైనంతవరకు నిషృక్షపాత వె ఖరితో పరిశీలిస్తాడు. 


కవికి చర్మిత కావలసిందే. కాని చర్మితకారుడు పుక్కిటి పురాణమని 
నమ్మిన దానినుంచి ఎంతో కావ్య eas కవి, కొల్లకొట్టుతాడు. పురాణాలలో 
కనవడే శన శశ్శేపుని కథకు అర్థ మిది ఆయి కతత హక చరి తకారుడు, 
మధునావంతులవారు es కథను "కథగానే తీసికొని; శన కృపునితో పత్రొల్రిగా 
జాలినీ, జొదార్యాన్నీ, ఆ మీద ఆతని భయాన్నీ, “అవేదననీ కవిగా చూడగల్లాలు.. 
ఇది "చర్మితగా యదార్థమా ఆన్న [పళ్ళ 'ఆంభపురాణి కవికి అక్కకలేద్సు, 
ఇట్టె సన్నివేశంలో. మానవ హృదయ. స్పందన. ఇట్టిది గా ఉంటుందా? ఉండదా? 
అన్నదే ముఖ్యమైనది. దాని న్మాశ్రయించే . ఆయన కథనం సత్యమైనదా, కోదో' 
అని సహృదయుడు నిర్ణయించుకొంటాడు. చరిత్రకారునికి విజయ రాఘవ _నాయ్‌ 
కుడు సర తాన్నదానం చెప్ప ఉదార స్వభావం_ కలవాడు, మ్మాత్రమే, కొని, 'కబికీ' 
. శ్రీరలగనాథదేవి యుంగర మాయమవడం ఎంతో ' అవసరమైన కథ. “దానికో 
నుంచి కవి ఎంతో 'సాబకీయతను 'సాధించాతు; (వభువు "దై “దైవభక్తి కిని - య. 


గు అన్నదానం ప మడానకి త్రీరంగథామేళ్యర. 








ఉనా షు. (అన్నం 


నవీన (వబంధములు . 101 


కవికి చిక్కు. గల్గిన తావులన్నీ చరిత మదీ విస్పష్టంగా ఉన్న తావులే. అక్కడ 
[కవి సంయమాన్ని వహించి ఉన ఇదున్నట్టుగా [సవచించాడు. “ఆంధపురాణం' 
.చదువుతే ఆర్యధుల చర్మిత పట్ట ఆవగాహన ఏర్పడుతుంది. చరిత్రలో గజిబిజిగా 
ఉన్న ఘట్టాలు. ఇక్కడ విశదంగా ఉన్నాయి. కాని, “వందేమాతరం” చదిపిన 
చ్లానికి స్వాతం త్యోద్యమ చరిత తెలియడం కన్న, స్వాతంత్యొద్యమ చర్మిత 
తెలిసినవానికే “వందేమాతరంి పట్ట మంచి అవగాహన కల్గుతుంది. 


“క్రి ర్రితోరణం” కాకతీయ యుగానీకి సంబంధించిన కావ్యం-నిజానికి 
es ల శౌర్యంలోనూ, శిల్పంలోనూ, సంగీత సాహిత్యాలలోనూ 
కాకతీయ యుగం ఆంధ చరిత్రలో ఓక స్వర్ణయుగం. అందుకే ఈ భూమి 
es కాస్త కాలుమోపితే చాలు, శరీరం పుల్కరిస్తుందంటాడు క కవి, ఈ 
తెలంగాణములోని రాయి రప్పయును మనసిచ్చి మాటాడుతాయట! “ఒక గాలి 
పాయ నూరక పల్కరింపుము వినిపించు నేదొ కమ్మని గళ మ్ము!” ఇలా ఆవేశం 
లోనూ, గొంతులోనూ, ఈ కవి మీద కాల్పనిక యుగ పభావం స్పష్టంగా 
కనబడుతుంది. అంతే కి _ర్రితోరణం”లోని వస్తుకిరణం భావకవిత్వపు కటకంలో 
నుంచి మనోజ్ఞమైన వివ, ర ర్షనాన్ని పొంచి 'ఇందధనుస్సుర ంగుల, నీనుతోంది. 
“ఓరుగంటి భాగ్యాలయమందు నీలితర” యాడగా, “కాకతీయ కథ వాయదలంచు 
క్షవీం[ధు కంటిలో. రాలెను. బాష్పధారలు పరంపరగా, కరుణార్థ 9 ముగ్గముల్‌ 1” 
ఆంటె “ఆం ధప్పరాణి క త్త ర్రలా వస్తువునుంచి దూరంగా, సాక్షి _మ్మాతునిగా 
ఉండి, ఇం|దగంటివారు- కావ్యాన్ని. నిర్వహించరు. “హంపీవేత కవికి శిలలు 
బదవించి ఏడ్చినట్టు కనబడగా, ఇక క్కడ కవే ఆ ఆవేశానికి లోనయాడు. ఇది 
_ వ్లొల్పిన్‌క కవ్పల్లక్తు నై జమయిపోగ్యా. ఇతిహాస. కవులలో బలహీనతే అవుతుంద. . 


క్రీల్స సమీక్ష 

= కీర్తితోరణం' లోని |ఫతీ ఖండాన్మీ ఒక స్వయం సంపూర్ణమైన శిల్చణగా... 
,_ మలచాలని కవి ఆశయంలా _ కనబడుతుంది. “ఈశ్వర సంకల్పన్ను లో 
3 [పారంభమునుంచి ముగింపు. వరకూ విభిన్న ఆంకాలు చక్కగా అమరాయి, 
హే. - ఓపకానథ్యద్రుని థోగము. ~~ dees 





102 అభ్యుదయ క విత్వాసంతర ధోరణులు 


అనీ క్ర 


చల చోళ పా పై ండ్భ విజయ ప్రాప్తా న నర్వంసహా ఫ్రే నేతృత్వము కంటె ! 
కృతి యెలర్చెన్‌. మాకు శశ పత్రథన్‌!”' అని అంటాడు. ' "అప్పుడే “మాచట్టివి 
గొంతెత్తి తి సంగీతాల తాలా పన కిన్నరుల్‌ ” మురిసేటటుగా పాడి, కాకతినాథు డెందమును 


రు 
కైనా స్రీ పభువుకై నా నౌ అదృష్టం ఏముంటుంది 
_“గ్రౌద్దువాలె నంత!” అంటాడు కవి, ' 


ల 
స 


మెప్పించింది. ఇంతకంకె 
అని [తో వేత్త అను నుకున్న లల త్ర /్‌ 
వెన్నెల రా|తిగా కించితు Es తోచినా శ “నమాసర్మాతి పొంచున్నది!” 


(| 


వ 


దేశాని 


తురుష్కుల దండయా మూతలు (పారంభమయాయి. నలువంకల .నుంచి దుర్విధి 
ముసురుకొని వచ్చి, వ కాకతి పతులపాలన అంతమైంది. కాకతీయ 
స్మామాజ్యపు టదృష్టాని షై. రఖాచ్మితంగా చూస్తే, అది క్రమక్రమంగా. నింగి 
కెగ| బాకి, హఠా త్తుగా, వ 9వధిలో నేలకొరిగిపోయింది. 


తర్వాతి ఖండం “చీకటి వెలుగులు” మంచి ఆవేశంతో. డ్రాసిన ఖండం. 
తొలిభాగంలో కాకతీయ. సామాజ్య. పతనా నానంతరం తెలుగునాట నాటి (పజల 
దస్థికిక కది వణకిపోయాడు. ఆమీద రాజుకున్న కౌర్యాగ్నిలో కవికి డర్సారం 
'కల్లింది, ఖండాంతంలో (వ్‌ పోలయ తమ్మునికి. చేసిన ఆదేశ ం-ఉపదేశం-తో త్‌ ఈ 
ఖండం మరీచి ముగింపుకు రావడంతో మనకూ. ఊరట. కల్గుతుంది. 


“ఈశ్వర. సంక ము ను నిర్వహించిన తీరు సాహి త్య. దృష్టినుంటే 
చూడగా, అంతటి సా నె సా్యమాజ్యపు వ పతనానికి . కేవలము. కాలమే కారణమనిపిస్తుంది. 
న. నా వల్ల మహి హా స్మామాజ్యాలకే. విధి: వ ్రీక రిస్తే, సామాన్య మానవుని 
స్ధితి ఎట్టిదిగా ఉంటుందో అన్న. బెంగ 1 ల్లుతుంది. “చీకటి వెలుగు 'లలో పురుష 
| వం వల్ల చితికిపో యిన అదృష్టాన్ని న్‌, “కొంతలో కొంతయినా పునరుద్ధరించుకో 

వచ్చునన్న ఆన కల్గుతుంది. తన పతనానికి కారణం విధి అనీ, బాగుపడడానికి 
కారణం పుడషకారమనీ య మానవృని బలహీనత. ఇట్టి అంహీనతక్సే 





నవీన ైవబంధముల్లు ము 


ళు 


శిల్పం ఇక్కడా, “వందేమాతరం. లోనూ తక్కువ. ఉదాహర ణకు “ఆంధ పురా 
ణం లోని “చాళుక్య పర్షం 'ల్రో వస్తువు మరీ పల్చపడింది. భారత రచనకు రాజు 
నన్నయను (పోత్సహించడం; నన్నయ రచన మధ్యలో ఆగిపోవడం "పెద్ద వాతి 
వ్నృత్త మవదు.. ఆ లోపంవల్లనే ఇది కథగా రాణించ లేదు. అందుచేత కవి సంఘ 
సనలలోశే, స్వల్పమైన ఢనధిలోనే, శిల్పాన్ని [పదర్శింప బూనుకోవాలి. ఉదాహ 
రణకు [పొఢదేవరాయల ముత్యాలశాలలో కవిసార్వభౌముని కనకాభిషేకం 
ఆంధ సాహిత్య చరి్మితలో, మ్రువోజ్జల ఘట్టం. దీనిని కవి సుమారు ఏబదిగద్య 
పద్యాలలో నిర్వహించాడు. | కథకు. అవసర మైనంతవరకు పాతల రూపు పురేఖల్ని 
దిద్దాడు. సమ _స్తశా స్ర్రజ్ఞులకు, తత్త ధహస్యు విదులకు, ఆలవాల మైన ముత్యాల 
శాల నేలే రాజరత్నముి, పౌఢ దేవరాయలు, పక్షపాతాన్నెరుగని సారసుణజ్ఞుడు. 
ఆక్కడ ఉన్నవాడు గౌడ డిండిమభట్టు. 


బంధించిన శిల్పం ఏమయినా ఉంటే దానిలోనుంచి కథ పుడుతుంది. కాని, అట్టి 


వ... మం 
పావ్‌, 


“*“అతవ[క్ర్పొఢుండు గాడ వం! వాక్యార్థంబు( గావింప యు. 
ద్యతుఃడై నప్పుడు మౌ ్తి కాలయ సభాద్వాః (ప్రాంత మందున్న త 
సన్నుత మౌ, ఢక్క_ యొక కండు _మో(గును; నితాంతం బై న.యా [మోతతో 
కుతి గల్పున్‌; శితి కంఠ తాండవ సదస్సున్‌ నిల్చు రాట్సన్ని ధిన్‌. మ. 
" -ఆం|ధః విద్యానగర.: 124 


. అట్టి గౌడ డిండిమ భట్టు, పేరు దేశానిక ంతా ప్రాకింది-అనడంలో | అందం 
లేము; అ వష వలె గొండవీటి పొంతలకుం (బాంకె” నట! అక్కడ 
శ్రీనాకుడున్నాడు. “అక్షపిక్తి క కాత కంటికి ఆనలేదు; ఆయనకు, “ముత్యాల 
శాల నోలలాడిన మలయవాయువులు పోక” సబ! ఇక గాడ నుండి పోఢరాయల 
కొలువులో జరిగిన కాస్త్రర్ధచర్చ వరక్షూ+ మభునాపంతులవారి, ర రచన _ఛూనోజ్ఞింగో. 
ఉదాత్తంగా ఉన్నది. డిండిముడు వృద్ధ్యు, ఫ్రీనాకుడ్ను వయస్తులోనివాడ్తు, శ్రీనా' 
i శతు “ స్వీయపక్షంబు కోకానీకమ్ము న .వాకభంగి బధుల్రీయం' బోవయో, డిండి. 
నుంశా,నేర్మివ్‌-మది మెచ్చి? నొచ్చుకొనె! ప ఛ్రీన్నాధ్యడిండ్తినుల. వాదోల్లకు తీళ వర్‌. 
మాయు. న. క్త కన. ఇకా. a. |. 





"104 అభ్యుదయ కవిత్వానంతర ధోరతోలు. 


"మెలి ముత్యాలశాల యన్‌ పాలకడలి 
_.నురలి వచ్చిన పుత్తడి సిరులు మోసి 
యితడు శ్రీనాథు. డగును బో యింక సనుచు 
వేసికొనె డిండిము(డు మెల్ల వినవుగుటక.” - ఎఆంధ: . విద్యా: 1é6.t. 
పాలకడలితో పాటు పుత్తడి సిరుల, విసపుగుటకల [(పస్తావన తేవడంలోస్‌ కౌచిత్యుం | 
గమనింపదగ్గది. శ 


“జందులు [పసాదములు గాంగ స్వర్ణకుసుమ 
విసరము( ఐరి[గహించిన విబుధదరుల 
[ప్రమద కాషా ఎంబువుల మె త్తజాజెనేమొ 
యుక్క్క_ సెడి పల్క-ది(క లోహథఢ క. యెపుడు, 
ఆత ధ: వితాఖై 176. 
అన్న ముగింపులోని [ప్రమద కూ ష్పాంబువులతో, ఆటు ఆస్తమించిన వృద్ధుడిండి 
ముని కీ 63 జాలి కూడా కనబడుతుంది. 


గమనించవలసింది ఇక సడ కథ కిల్పనుందేరంగాో ఉన్నట్లు మనకు (భమ 
కలుగుతున్నా, నీజానికే ఇక్కడ కోనబడేది' కౌచిత్యం ఎక్కువ, కేల. తక్కువ. 
పాతలకు. తప్పు. కల్పించడం ఎక్కువ; పాత్రల అంతస్సులను శోధించడం 
చాల పరిమితంగా ఉంది. ఈ కథనానికి మధుఛాపంతుల వారికి బాసటగా నిలీచిండి 
wi కచితాళ క్రీ, “కౌచిత్యంతో కూడిన కీపీతాళ క్తి వల్ల ఇక్కడా, ' ఇతర్మతా, 
(శ్రీ. శాస్త్రిగారి “ఆర్మధ పురాణం” స్వాదువైన కోవగ్గమవుతోంది. 


“పోతనచర్మితములో వానమామలై. వా" రొకచోట- ' 


“ల్సి యులిదెబ్బతోడ శాసింపబడీన 

యీ మహీతల న్వర్గ మహీశ కళల. 
జన్మ ము తః జరామయ వామములఆను 
అ సృష్టిలో! గల్లు చ ల. తిల్చె. "ఆ క. ne 


Ean న ఇ 





eet చను చ రవణనలా లయను. య 
Fa శి 


వతం లోల 
యా 
+ తో వ్‌ 
' " 
శ vt 
0 1 |r 
శ లే 
4 bey fe Ei 
1 హూక్‌ a 
|| గ్‌ 






నవీన 1సబంధముళూ -. వ. “105 


అంటారు. ఈ కావ్యంలో కవి చేసిన పనికూడా ఇదే. ' వుక్కిటి పురోణాలలోని 

లోపాలనూ, అనౌచిత్యాన్నీ ఎంతో నేర్చరితనంగా వానమామలై వారు. సరిదిద్దారు. 
కథలో కూర్చబడిన ఏ సన్ని వేశమూ దేని కది మిగత కథతో సంబంధం 
లేకుండా [వేలాడబడి ఉండలేదు. దేవభాషలో' [వాయబడిన కాగవతం వంటిది 
మనో భాషలో రచింపగా దానికి ఆదరం లఖిే స్తు అట్టి బాసకు నూడు జన్మలకు 
దొసుడతవృతానని ఇం దుని శ పథం. దానిని మర చిపోకుండా తెనుగు భాషకు. సింగ 
భూపొలుడు, . కృష్ణరాయలు రఘునాధఠతాయలు చేసిన ఊడిగాన్ని కవి మనకు 
చివర జ్ఞప్తికి తెస్తాడు. ఏ చిన్న విషయాన్నీ కవి తద్వాతి కథలో అనుసంధించక 
ఊరుకోలేదు. పోతనను చంపాలనుకున్న కాపును పాముకాటు నుంచి ఫోతన 
రక్షంచోడం- కథకు ఆవనర మైనదే అయిందీ. ఆయన కొడుకే కదా 'కృతీ నపహ 
-కిళచదలచిన -సెన్‌కుల నడ్డుకొన్న ది! అలాగే ఆ పందులను తోలుకొనే యిజీతీని 
'జసుళటి - 'కథలో ' పోతన ఆదుకున్నాడు. అంటే కథను కట్టడంలో ' వీంగ్‌ళి 
సోఠనలా “పోతన చరిత కవి కూడా ఎంతో. (శ్రద్ధ వహించాడన్న మాటి! కవి 
“చేసన కల్చనలన్నీ ఇలా నిర్మాణ దక్షతను పదర్శించేవే. కథనానికి కవిత్వపు 
బలంకోసం చేసిన వర్ణన లనీవీంచే చోబ కూడా కవి అవధానం సడలలేదు, 
పూర్వోపరాలను కలుపుతూన్న [పయో జనం కనబడుతుంది. భోగినిది “జంభారి.పె పె 
గిన్నిస్‌ యంబరము దిగి వచ్చు ధరభ( దలపించు రూపమ్ము! ఇది వర్ణనే కాదు, 

అమె రంభాంకోతో జన్మించిన దని మనకు జ్జ పికి తేవడం, | 


జక పోషణ 


BE AT a 

— కతన. నిద్మింత్తడంలోన్నే 7 గా. . . హ్యాత్రమోషణ | 
విషయంలో కూజా కౌచిత్యాన్నెరిగిన కవి, శ్రీవాషుడూ,' పోతా నచుకోతీనులా 
._ కారో అన్న (వేళ్ళ ఇక్కడ (వధానమైనది కాడు. [పజల నోట్‌ "నలిగిన  కథళ్తోని 
ల పోల్చుకుంటే, వానమామలై వారు శ్రీనాథుని పాత. నెంత చక్కగో 
నేం నినా ట్రీకార్షుడ్సు. భ్యొగ్ధి, అన్న దాని నీభున్ల క. కాసి, 





108 అభ్యుదయ కవిత్వానంతర . ధోరణులు 
“కలన న. నగపడని హర 
a 
తలవాకిట నిలిచి పిలిచి దర్శన మిడిన 
-శాలనాగ బొమ్మయె కని య. 
Oe గ్‌ మంటి . 
కల నిజమెనటు ద్రముో-ః స సమా | న : న =పోతనః. b= 42 


(rn 


శ ద్దు మ 
ను హపొందిందట. (శ్రీనాథుడు హరి అంశతో. జనించాడన్న. విషయాన్ని కవి మనకు 
జైప్తిక తేవడం అలా ఉండగా ఇవ్‌' శ్రీనాథుగి' పాత కైంతో " ఉదాత్త 'తతను 
కల్పిసోంది. అలాగే సింగభూపాలునిలో. కూడా మనం. సహ్యదయు్ణే చూస్తాము 

కాని, "అతనిలో, తీక్షమైన ఆ రాచపగ కనపడదు. - 


" ఈకావ్యంలో రా పా తనూ కవి ఎంతో సాన్గుభూతితొ, చ్నిక్రింవాడా. 
అనాథుడు కూతురు శారదను' హోతన. ఇంటనే, ఉంచాడు. "అమెకు. పోతన. కొడుకు 
'మల్రనతో 'చన్గువే.. కాని, ఆతనితో తనకు పెండ్రి 'ముచ్చల్టు. క వినజిత్తగానే, క్కడ 

నుంచో తటాలున సిగ్గు పుట్టుకొనివచ్చింది.. “తలెత్తి త్రి బావ యని వేమరు వీల్వదు!” 
న్లో తోట, నుండి ప్ర “పూలు. తెచ్చుకోవాలని అనుకొంటుంది, క్ర కొని. ఎచనదు వి పొలంతి తాను” 
లక్ష్మితో, “మీ మన్న నడిగి పూలు. తెమ్మభ్రంచుల్న అనుచు." స్ట 


Yai 


(పోతన, 2Ut) 


sr పోతన సరూపదేశాన్ని తనుసరరచి .పండైండేండ్డు. ఆహ్మ చర్య దీక్షను 

అనలందించవలసి ఉంది. పదకొండేండ్రు Anas వాయి. నకం యేడాది 
సహ్మ క ప్పకేద్‌. మరి ఆవని, భార్యస్థితి న న! 
నింబ పికి తెస్తుంది అక్కడో పూర్వ పథ: సుప్తం మంచి పదునుగా. ఉంది... 
న్న - పూర్వుభాగంలో. అందమెక్కువ. కొగా, ఇక్కడ పర భాగ లలో: [22 LBA 
వి |వకాళశింప చే చెసి సిన క్ట సృంగారం | ముగ్ధ మోహనంగ్లా పర్య ము సుకుమార, ంగా 








నవీన ్రుబంఛమలు ' 107 


డని చెప్పడంతో కవి తృప్తిపడక, ఆయన శాంత స్వ్యభావంలోనే కాక్క, లోక 

జ్ఞతలో కూడ వ్యాసునంతటివాడు అనిపించాడు. కృతిని ' కర్ణాటరాాజాసే కంకిత 

'షైయకపోవడం నిశ్చాయమయాక, ఆ రాజు వాహినీ పతులు, “అలా చేయకపోతే 

కృతికన్యను మా రాజు రాక్షసమున (గ్రహిస్తాడు! "” అనగానే, పోతన హృదయం 

"సన. ఘండిందట.. * రాజులు ర త్నా పహారులయితే మాతం, కవికి కొవ్యం 

క లేదా? చెలువకు ఇష్టమైన వరుని కోరుకొనే 'స్వేచ్చలేదా? రెక్క 
౨ మీద (ప్రజలకు హక్కులేదా?" కి అని, నిర్భీకుడై - మాల 


“తేనెటంగ లొనంగు తేనై కొని 

"జంప సాహసించు జడుండు తాను 

పువ్వు నొవ్వకుండ. బూందేనెం గోలెడి 

తేంటె వరనమ్ము తెలియంగలండె?” = మోతన 9-24 


అని అడుగుతాడు. దీనిని వ్యాసుడు చెప్పిన రాజధర్మాలతో. పోల్చి కనా 
వభ దాచార్యులవారి చేతిలో పోతన ఎంతగా పెరిగాడ్లో అర్థమవుతుంది, | 


“ఆంధ పురాణం "లోని పా(తలందరూ చరి|తలో 'కనబడేవారే. అందుచేత 
కవి మరీ' స్వాతం|త్యాన్ని వహించక "చరిత్రలోని 'సంఘటనల్‌ను అనుసరించి, 
పాత్రలను దిద్దితీర్చాడు. చరిత అస్పష్టంగా ఉన్నచోట కవి తన సూతం త్యాన్ని 

కగ్టాగా వినియోగించుకున్నా డు. గుణాఢ్యుని' “బృహత్కథ” రచనకు" సంబం 
ధించిన కథ చరి[తనుంచి. (గహించినర్డే. కాసి దీవిచరిత్ర. అస్పష్టంగా ఉన్న 
అవేకొశాని a తీసికొని, కవి గుణాఢ్య్య్మ. జ గర్వవర్మ ల స స్పృర్థన్ను నాష్టా "రాణుల 
ప్ళోతిలను చక్కగా దిద్దాడు. ఇవతటి బృహత్కథ" క్లేచయిత్ర అయిస్తా, మధునా 
వ్టర్దతుల్న వార్ల; గుణాఢ్యుని మరీ .కదర్శపురుమనిగ్నా చ్మిత్రిరబైలేదు.. 'అకనిలోనూ 
అలుక అనసూయా ఊన్నాయి. ఆరుమాసాలలోనే రాజునకు సంస్కృత వ్యాక 
అ వ్‌ పగలనన్న_ న. మాటలకు మ న! 
బుమిసెన wept 





108 అభ్యుదయ కవిత్వానంతర. ధోరణులు 


పీమెయి జేనిముం దుజిమెదే! అదికాదు పబాలు మాసముల్‌ 
య! 293 


బు నిండ? భా నేర్చిన. స; యబః 5 


ఇ ys 


ఆక కడు నరాః క టమ [కుంగిసోతాడు, కోవనిసారు. హాలుని _కొల్వునుంచి 
నషి మించిన. తర్వాత “భువిన్‌ 1ధువతారగ ని నిల్చియుండగా, ” “రధిరమ్ము 

నిండు బలియిచ్చి హ్‌ ్రాధ. లక్షలేడుగాం. వో కూర్చాడు. అంతటి కృతి 
రాజు ఆదరానికి పాత్రము కాలేదని తెలియగానే, దానినే _ఓక్కాక్కం ఆక్షుగా 

గే తునికి. అర్పెంచ తల పెపేసరికి, “*వగపుతో నగ్నియెడ. = మూండు 


ఆగ్ని హో 
(వయ్యలయ్య "న "నట . పపంచ సాహిత్య చరిత్రలోనే కోబ్బర మైన. యౌ సన్ని 


| వేశాన్ని మధునాపంతులవా రెంతో ఆవేదనతో. వర్ణించారు. 


త; బూసలు కన్ను (గొనలు వ. బొంగం 
| దడవి గద్గదిక శిష్యండు. పఠించు; 
నరవంచు మొగము ( దామర మంచు. మూయంగాం 
గృత గభీరత నాలకించు' గురు(డు; 
కతలు కల్చనములు కరంగింష నచ్చెరు. 
య. ప మెచ్చి వీనుం బకపక్షివితతి; 
_రసపిపాసను నాల్క కొసను చాయకొని,. జే 
వ యుండును. -జిక్కాప్రకట వర్దా. 
చట్టు చదివిన వ. డంది - 
స్స. మొనర్చు, నగ్మికుండాంతరమున; 
| నదియె యె కామి త్రవహ్ని! అల్లత(డె శమిత!. ( 
న! ల, వగునేమె కావ్య వ్య పతిష్ణ!” - -సాతహహాన; 199 











రం... le 
fata 


న 


నవీన పబంథములు 


జారకుండా మన స్మృతిపథంలో మెలగుతూ మనల నుత్తేజ పఠుస్తూన్న వారే. ' 
వారు వ్యక్తులుగా గాక , నాయకులుగా మనకు కనబడతారు. వారి నలాగే చూపారు. 
వీరభదమూర్తి ర్తిగారు. ఇందులో పురాణ కథ వచ్చినా, సర్కసు వచ్చినా, 
అవి (పబ్‌ రోధాత్మకంగానే ఊంటాయి. 'కుమార సంభవ ఖండము ల్‌ లోని కథకు 
నాటి నవగోపాల మ్మ్‌త కథకుడు. ఇది పురాణాన్నుంచి సం|గహింపబడిన కథ. 
ఆయినా ఇందులో ఏదో రహస్య న్‌. దని తెల్లదొరల అనుమానం, అంచేత 

ఆ కథను వినడాని కొక తెల్టదొర ర వచ్చాడు. అతనికి ఈ కథ చెప్పడంలోని 
ఆంతర్యం అర్థమవుతూనే ఉంది, కాకుండా పోతోంది. పాపం, - ఊడుకుటోతు -. 


తెలిదొర సభమూల నుండి తెలిసె నటంచున్‌ 
నిలువుడి.కావచ్చిన దన 
కలదెంతో కావలసిన కథ 'ముందనుచున్‌”” ఎకుమార సంభవ : 208 


ఈ కథలో మన్మథుని పాతను కవి ఎంతో స్వతంత్రంగా చిత్రించాడు. అతణ్ణి 
య పెద్ద వ, శివునికి పార్వతి పట్ట అనురాగం నీ వల్లనే కలగాలి అనే = 


ఉడదారి కెంజడల యందున మబ్బులు గూండ్డు కట్టు క్రో 
మ ము జాని. గని నక్కిన. రోము: నిల్వుగుడ్డు.నై వ్‌ 
 వాజమ.గాని తేజ్జటిని- పట్టి తపం బుడిపింతు. వపా. a 
al జవరాలి మోవి, గొనకే 8 విడమానునా. "చూత య 








110 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు. 


వృషభ దేవుడు జంకే వెయడు : ఇంత వై రాగ్యంలో ఉండి ఎవ్వరం అఎ౨సాడీ 
స్థాణువు* | 


“హరుడు. యోగి యన యన్నాళ్లు దేశాన 

పరుడు భోగి యగును పలుక నోడి 

చావలేక bE జాలక యుండు జి 

నందు, వారి ద్రోతు తు ననియె మరుడు.” . "కుమార సం భవ : 102 
పావక ధదైతుడు, లోక్‌ కంటకుడు, తారకాసురుని అంత మొందించడాని కే. కీ, 

పసికి పూనుకున్నాడు. చివరకు “హ హరదృశాగ్ని భసితమై మారుడు తా నా త్మ్యా 

ర్పణ దారిన్‌” దేశభక్తుల కొళ మార్గాన్ని చూపాడని, అట్టి దేశభక్తుల ప. 
కూడా పవితమైనదే నన్నాడు నవగోఫాల్‌ మిత. 


“ఆభసితమ్ము పుప్పొడిగ నైసది గేదగిలోన, చంద. బిం. 
బాభకు వన్నె తెచ్చినది, భర్గుని మేని విభూతి పూతగా. 
శోభిలుచున్న, దున ఎదీ యశో విభవము గః ద్యాగ ము ర్లులం. 
దై, భరతాంబ ల యందలి వెండి జరీ నిగారమై.” . షే 
, -. "కుమారసంభవ.: .] 12: 
ఇలా ఈ త అటు  వబోరార్నీ, ఇటు కమనీయ కథాకావ్యాన్నీ, ముదిగొండ. 
కవి ఎంతో సామర్థ్యంగా సాధించారు, క 


“పాకే. అండము తో ee బల్వంత వళ్లు త్‌ ఉత్తేజితులను 
చేసిన వైఖరి సూటిగా? దీప్తి మంతముగా నిర్వహించబడింది. తర్వాత “దయా 
శర అండము ల య శిక్షపడ్డోక, ఆతని భార్య మాట'లామె ఎంతటి స్ట 






on a LHF PD 
LUE hg: లో 1 పో రా ధ్‌ 
a a ee య్యా cy i 
ఖో NE ne it Hel » 
శ 1 జ En చా. | 
'తదేంతు పామి! నిను డొట్టి జయింప! దు. 
Sets లా క కుల 
+ 
"i or a Ta 1? 
ఓ ఆ 
సే డ్‌ గ్‌ న్‌ 


| ల్‌ 





నవీన [పబంథములు. : . ht 


ఈ సన్నివేశాన్ని కవి ఎంతగానో ఉపయోగించుకో వచ్చు.కాని,వీరభ|డమూ_ర్తిగారికి 
వ?కులు కన్న ఉద్యమం (పధానమైనది కనుక దినిని పెంచి _వాయనాల్జలేదు. 


పై) అబాట్‌ 


నాయకులను గూర్చి చెప్పవలసి వచ్చినప్పుడు ఉద్యమంలో వారి ప్మాత 
స్పురించేటంత వరకే వీరభ [(దమూర్తి రిగారు చెపుతారు.'' ఉదాహరణకు తిలక్‌ను 
గురించీ, గోఖలెను గురించి ముదిగొండ నారి తీర్చును చూడండి. 


న కోలాహలమ్మును కోరు న్‌ రొకడు, దాని 
. హాలాహలమ్ము గా నరయునాకడు 

sii Eee es న్‌ ఇ | ట్ట చర మహంసు ? ఆ 
“వందేమాతరం లో (పధానంగా కనబడేది ఉద్యమ" నాయకుల ఉద్బోధ, “భార 
తీయులను "జె త్తేజితులను చేయడం. వివేకానందుడు దేశాని కిచ్చిన సందేశం నాటికీ, 
నేటికి యువతరం ఉడుకుర కాన్ని ఇంకా కుతకుతలాడిస్తుంది. 

“శిరమెత్తుము, కరమెత్తుము . 

స్వరమెత్తుము సింహముబలె, భారత సేవా 

నిరతియె భగవ త్సేవా 

నిరతి యటంచు మొనగాడ! నీతికి. |బ్రోడా!” ఎవివేకానంద : 108 


న le శ ర & ష్‌ క్‌ న 
(పబంధం వర్షనాత్య్కు 9 
ఇది కాకుండా అసలు ముదిగొండ వారి (ప్రతిభ అంతా వారి వర్ణనలలో 
ఉంది; 'ఆవి కొన్నీ వెనుకటి పస. జ్ఞ పికి క 


“కపిల. వర్షంపు మెఘమున న. కట్టు 
విడిపోయి యుదియాడు జడలుగాగ 
శత వర్ణంపు-జీవరాతమందలి చఛాజీ . 
న కళా wil :భుజంగ్నయంలు; గాగ - 





112 అభ్యుదయ కవిత్వానంతర థోతణులు 


పగటి వర్ణచిత్రముగను వాశ్చాత్యాళ 
' తాంతవంబు సేయ -దట్టి గట్టి 
ఆటుగ ౭ చిరిగి చూచు నధ్వర ధ్యంసి రహా 
శాన ముర్తి వెన్నుబాయ రూపు” ల జస 


ముదిగొంద వారి వర్ణనలు అన్నింటా స్వాతంత్ర్య సమరానికి విక, (డో సంబంధాన్ని 
ధ్వనిస్తూదే ఉంటాయి, పె వర్ణనా నా అట్టిడే. “దయానంద, ఖండంలోని వానల వర్ణన 
ఆనాటి 3 స్వాతంత్య సం గామానికి కల్లే ఉటంకాలను పతిబింబిస్తూ, వాస్తవాని 
కెంత సమీపంగా ఉన్నదో నం స. 


“ఎంత రాజేసిన వించు అరల మండి 
హోయి నిప్పు చల్లారి పోవచుండె 
మీగడ వలె నుండి రేగడి మోకాలి 
లోతున నిడిన కాలు చిగుచుండె "' 
నీ వేళ నీ రాజ్య మెవరిది కాదు మా 
దన్నట్లు కీచురా వఆచుచుండె. 
'నెటు పోదమన్నను నేలు లజ్ఞము వచ్చి 
జనుల పయాణమ్ము సాగకుండె 


"పండు వగుణుండం గొక్కెర తఇకమునకు . _. 

చినుకులయి తుంపరఆలుూ: చిమ్మ తేపు గోవి © 

చిమ్మినట్టయి మోట తొండమ్ము ధార” ”*. 

J జడి ముంద... య దయానంద : a 





దీనిని రాయల వర్ష ర్త వర్ణనతో పోల్చి-తూసుకో పు ea ఒతలి: (హౌదా | 
వాదు ఖండం :' 78 నుంచి), న క. _ మ వానిని చూచు. 


కోవాల్సి వర్ణనలలో విశిష్టమైనవి మాల క కషప భో 
'శ్యడ్రమూ ర్తి శ్త్‌గాతు చిన్నతనంలో. ం్రాకడు రన మహా అ 








నవీన [(పబంధములు శశీ తై 


“పల్లె రెక్కల పెని నల్ల మచ్చల “(థక్ష'ఖ 
వాలీన్‌ బికము . తోడు [గాలం దాడెం 
గాశియల్‌ ఛదముగల “యోరియల్‌” పక్షి 
బంగారు వన్నె, తాన్‌ బి పొంగి పాడె 
నల్లటోపి పులుంగు తెల్ల బెజ్జడి గజల్‌ 
తేనపిట్టల [శుతిలోనం బాడె 
కఆిమెడ కావితోక గల “రెడ్‌స్తార్చు నా 
దంజ రంగెడద, “బు[మీనిం జాడ 


రూకు పరభాగ్యహృతి జాగరూక మగు త 
దేయ భగినీ జ. “మాగ్చీ'యు జెముడు 
కాకి పసి పోలిగాడు ముఖ్యాతిథులుగ 

గాన సభలు వనముల నుషణకాలమందు” = ఇంగ్లాండు : రితి 


శీ క లీ భభ చ న్‌ * 3 ug క్ష 3 క్రి 9 
ఆలాగే క్వేక్వే క్క-ని ధ్వనించే బాతులూ, “రాబిన్‌ పిట్టలూ, “మేబ్దూంలి, “స్వీట్‌ 
జియరు” అతాంతములు మనకు ఈ ఖండములో దర్శనాన్ని స్తాయి. కావ్యం “వందే 
మాతరమే అయినా, ఈ ఖండంలో ముదిగొండ వారు ఇంగ్లాండును తీసికొనివచ్చి, 


ba] 


తెలుగు. "ng స్ముపతిష్టతం చెసి పెట్టారు. 


షు _(మాంధంలో ఆష్టాదోశ వర్ణన న లుండాలన్న నీమం కోసం కాకపోయినా 2 
“వందోమోతళంలో లో - భౌ _స్పవిక తను లని ల వర్ణన చలు" - ఏిస్తారంగానే _ 
ఉన్నాయి. నిజానికి చీనివల్లనే ఈ కావ్యం “విలువైన దవుతుంది. "కి _క్రితోరణం”. లో వా 
వ్‌; శక్తుల. వర్ణనకు be క (్రోలకాహాకు సాశాత్కఆరించిన-: 


: “వరిపూత రదాక. పరికల్సిత' కొరీక, 

శిఖర్మాగంజలద సుశీ భజించి =... 
పోజ్యారుపళే. చలత్‌ నృటికాక్న మాలికా. 
౧ _ధిత్యకా చంద్ర దీధితి వహించి. 
AKD-8 


il4 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


[పత్యంగ సువిలిప్త భస్మాంగ రాగ-సీ 
._ హారాక్త తను కోభ నందగించి." 
నిత కతా నియత ముఖస్థలీ 
(పతి రుత శివ పద 1పదరులంది' 


మం సన్ని ధాన ప్మిభమము -ద్లాల్సి ' 
మహిత కాశేశ ర డే తమౌ సం వచ్చె” -రాజుతలనవిషనది, 


ఆలాగే తిక్కనను కవి ఎలా మూర్తి 'కట్టింబాడో చూడదగ్గది.- (ఏకశిల 
ఏమన్న ది?) ఇందులో యుద్ధ వర్ణ నలూ, ఉన్నాయి, కుప్తంగా. 


“ 


వర్ణనలూ :  బాచిత్యం 


. “ఆం|[క పష పురాణం' లీ లోనూ వ్యక్తుల రేఖా చిత్రాలు అందంగానే ఉంటాయి, 
ఇందులో చెప్పుకోదగ్గ సుదీర్హ వర్ణన మొకటి ఉన్నది. శ్రీ) అకృష్ణ దేవరాయ పర్య! _ 
మంతా 'రాయ్‌ల పట్టాభిషేకాని సిక్రి అభిముఖంగా నడిచింది; ' పట్టాభిషేక వ పళోత్సే న 
వాన్ని కవి ఎంతో ఉత్సాహంతో, కాబ్యాని క కంతటికీ “వన్నె తేవాలన్న Bi 
ర చించాడు... వెనుకటి. కావ్యాలలో రూడా పట్టాభిషేకోత వాలు వర్జించవడినా, 
వాజ్షిల్లో ఇన్ని వివరాలు, అందాలు కనబడవు. రాజు అక్వారోహణా, 'గజార్లో 
హణా, ఆశ సతుల సీదా, గజపతుల. మీదా విజయాన్ని ్న సూచించే టట్టు పంది. 
ఇక్కడే సందర్భ జద్ధికో, కూడిన అశ్వ, గజ వర్ణనలున్నాయి.. భృద్రగజారిషితు 
డైన రాయల రాజధానీ నగర సందర్శనంలో నగర వర్ణన ఉంది. అయితే ఇది 
చార్మితక కావ్యం అవడంవల్ల, ఇ ఇక్కడ అఆతిశ యోక్తులు. లేవు... పురాణాన్ని వర్ధిం 
చిన తేమ్మరుసుతో, “ఆత్రిశయ విధా విడంబనాన్వితము: “కాది శసక్కతకము- మైతే 
' వీయేోండుం గలదు” అని 'రాయఅన్న' మొటె- *న్‌జం= = 7 చవక: వధపల ఈ 
వ ఈ కోథను తెబ్బేదిగా తంది... - జట యద్యంలో అను గమ్మత్తు 1 
జ్‌ స లు 'ఊంజేద్‌, జౌచిళ్ళా న్నెడిగివహడు!.. వు 









నవీన |వబంధములు 116 


ఇందులో యుద్ధ వర్ణనలు ఉన్నాయి. ఈ వర్ణనలలో యుద్ధాఎకె సన్న 

లవడం వివరంగా వర్ణింపబడింది. రాయల అ దండయాత్రలో కో రా 
లకు తోడుగా వచ్చిన రాజులు, సామంతులు తొమ్మిది పద్యాలలో (విజయః£5లిం 
261) వర్ణింపబడ్డారు. కాని, యుద్ద భూమిలో “శ్రీ కృష్ణదేవరాయ ధరానాయక 
కాస్కరుండు రణరంగావెశి కాయగా, గళానిథధ చిహృ ధ్యజు(డైగ యశ్వాప 
యున్‌ వెల్వెల్ల”నై పోయాడు. యుద్దం అయిపోయింది. చెనుకటి అంత సన్నా 
=ఉవహొము ఇంత స్వల్ప విషయానికేనా అని అనిపించడంలో ఆశ్చరం లేదు. 
తర్వాత రాయచూరు ముట్టడి జరిగింది. ఆచి ఇరువది నాళ్టే సంగరం. అఎదులో 


రూడా పె వచ్చిన సాను పాత ఎక్కువగా లేదు. 


“ 


XS 


కవి అంటే వళ్ణనా సిపుణుడు అగి అనుకుంటే “హోతన చరితము” (వాసిన 
కవి నిక్కమయిన కవి అవుతాడు. ఈ మహాకావ్యంలో వర్ణనలు అసంఖ్యాకంగా 
కనబడతాయి. పోతిన భాగవతంలో 'భక్తి భావ రసావెశ పముతు మూల 
మును మించి రచనను సాగించాడని వానమామలై వారు అన్నారు. “పోతన 
చరిత్రము 'లో కూడా అవసరాన్ని మించిన ఆహ్లాదకరమైన వర్ణన లున్నాయి, 
ఈ కావ్యంలోని చివరి రెండు ఆశ్వాసములు పోతన భాగవతంలో చెప్పిన కథలనే 
తిరిగి చెప్పడానికి (వాయబడ్డాయి. అందులోని పద్యాలకు (పతిధ్వను లిక్క_డ 
వినబడతాయి. ఇది కవికి పోతన ప పట్ల, ఆయన కావ్యం పట్ట గల భక్త కిని (పదర్శి 
స్తాయి, ఆసలు భాగవతంలో ద్వాదశ స్క_ంధాలున్నాయి, కనుక, ఇందులో కూడా 
ద్య్యాడకాశ్వాసము లున్నాయన్న అనుమానం కల్గుతుంది. దీనివల్ల కపి సాధించిన 
“ట్రయాజన. మొక రాలి: కావ్యం రుక్మిణీ క పంట కన ణంతా ముగియడం 
అనుకోవాలి. _అంకకన్న 'ఆం్మధథ ష పురాణం' ల్‌ ముగింపు సహజ సుందరంగా 
ఊదా త్తంగా ఉంది. 


వానమామలై. వారి కావ్యంలో లెక క పెట్టుకొనే జఓపి క ఉంటే... అహ్టాదళ 
వర్ణనలూ కనబడతాయి. "కాన, ముఖ్యమైన విషయ మేమంజే, వానిని కతి ఎపి 
కంగా" ఉప పయోగించుకున్నాడని. చూచుకుంటే; . "ఆప్‌ : “క ఫతానణళాం పోత వంటే 
 పరవకోభాగవతునీ, :ఈవణ (తయాఅను ఇయింబాలన్న్న . కోత్కెగలక్లాల్సి ఇ చేరి, 
తకు: 'వైపథ్యుణగా ఉంటాయి. ఇందులో. పళ్టైను. వరింలిన్లాంధిళ యు శడిణలినా 


క. 


అవి హోతన కంటి కెలా కనబడతామ్యో “మనకో క్రలాన్సే న కా. ళ్ళ 


£ 
En by 
Yr 
+ shat వ్‌ 





116 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


ఆశ్వాసంలో శ్రీనాథ పోతన లిర్వురూ వనకోభను వర్ణించడం ఆ పాతల స్వభా 

వాలను వ్య క్తికరిస్తున్నది. శ్రీనాథునికి ఆ తోటతో" “తొలి మబ్బు తెరనుండి_ 
తలకించు చుక; గాను దొర గాంచి కను గీటు తొవ పడంతి”, “తీ(గల నుయ్యోల 
లూగు సమీర గగ నగు పూవు ' మగువ మిన్న "(he -120) కన నబడ్డాయి: 
అయన వ వర్ణన (సతి పర్వంగా, మతికి ఆహ్హాదక కరంగా ఉన్నదట. ఇక్‌ "హోతనకు 
ఆదే తోటలోని చెట్టు పవనాంబు భత్షులై ఎ ఏ ఫలసి ద్ధినోగ గోరి తల క్రిందుగా తపస్సు. 
చేస్తూన్నట్లు కనబడ్డాయట ! అపి “నిశ్చల చిత్తుంబతె సండ వానల 'శమల్‌ " 
న్వాంతంబునల దోర్చి [పాణుల కర్చించును దతృలమ్ము లివి యేవో స-త్తపో -- 
ధ్యేయముల్‌ త” (4.125), బోతనకే కాదు, వోతన శిష్యులకు రాచకొండకు ' 


వెళ్ళే దారిలో మలి చెట్టు ఎలా కనబవిందో చూడండి : 


ట్య 


“*దామను(డు 1తివ్మికము(డయి వఅలినాంతె! 

యణ (బ్రహ్మా ండ రూపమై యడశెనేమొ 

యష్షదిశ లాకమించి మిన్నంవి బ్‌ 

దపైపాతాళ మ్‌ మజ్జిచెట్టు. తాను” _ఎవోతన 3 7.48 


నరపతి కరుణతో నీకు మంచి 'వీఠరను తెస్తానని శ్రునాథుడు . పోతన కూతురు 
లక్ష్మితో అనగా, “అసలు రాజంటే యీ రాజులు కారు పరమేశ ౩రుడే నిజమైన, 
రాజు, డానశీలి” ఆంటూ పోతన న అన్న మాటలలో వర్ణనా ఉంది, భోగముల, పట్ల 
విర క్తి ఉంది. . ' 


“అవనీ మహారాజ్ఞి కనిపె నే మారాజు పచ్చిక మేల్వన్నె పట్టుచీర, 
గగనకాంత కెవండు కట్ట(జెసైను రేయి నీలిరంగుల జరీపూలచీర ?ి 
పోతన: 2-170 


. ఈంవర్టవబన్న్ని ఒక్ష ఎత్తు భగిని నాట్యా న్ని. వడ్డించిన తీరు ఒక, వక్ష 
సిస్టరయాన భామౌకలాష్తంతో: అష్టవిధ. నాయికలను... , నాయ్లిళ్ళల్య: ఇవసలను 






న్గవ్లీన. [పబంధములు 117 
సై “అరమోడ్సు కన్లవన్‌. బర వ వశత్వము( జూపు 
వొలికి [కం గన్నుల గొంత డెలుపు . 
నాలోల భీతి ముగ్గా లోకనమ్ముల 
శృంగార అజ్జల( జిల్మారెంచు 
నుడిగొన్న జొమముడిగ్‌ జుఅజుణ చూచుచు? 


మూయ గనుదమ్ములన్‌ ధ్యాన ముద గదుర 

నగు కనుల. (వయ దర్శనానంద మెదుగ 

“నాతి నవరస భరిత సౌందర్య ఫణ్‌తి( 

గంటి చూపుల కావ్య లేఖన మొనర్చె.” పోతన : 4-265 


ఎన్ని ము[దలో ఆమె చూపిందట. ఆమె నృత్యంలో ఒదగని భావం లేదు; 
భంగమ లేదు; అభినయానికి లొంగని స్థితి లేదు! 


“పూల గోయచు నొడిం జేవె మాల గూర్చి 

సరి నొనరృదారము. పంట. గఅచి కొనుచు 

సిగ నిడిన సూది దారమ్ము ॥ స్మృతికి 

' కుంచిత ద్రూలితలః దల గోతి కొనును పొతన ల . 


ల గ్‌, 


వర దాచార్యుల వారి అక్షతల! పెద్ద చ్మిత్రకాల, అందుకే కోండపల్లి 
శేషగిరిరావుగారు అన్ని ఘట్టాలను చ్యితించగ లిగి ఉంటారు. 








క్‌ు లై వారిది అతి కోమంమైన ప్రవృత్తి త్రి. వారి ర కనక. కూస్తా' రకల 


118 ఆభ్యుదయ ee థ"రణులు 


కటువెన శబ్దం గిన బడచు. ఆందులోని శ  బ్ఞాలంకారాలు కూడా సమో హనకరంగా 
ఉంటాయి. వరుడు పోతన పేరును వధువప్తు ఎలాగో చెప్పింది, ఎలాగని! 


అణా 


“అరుణారుణ బింటోదయ 

కిరణాయిత నవరసాల కిసలయ కోభా 

కరమగు నధరపు మబజుగున్‌( 

బరభృతములు కూషె ననంగ భామిని నుడివెన్‌ .” -పోతన 2.266 


ఆలాగే శ్లేష కనిపించినా ఆడి లలిత లలితంగానే ఉంటుంది. (4-195) కాని, 
కావ్యం మీద అధికారాన్ని చెలాయించదు. పది శబ్ఞాలు చేసే పనిని ఒకటి రెండు 
శబ్దాల చేతనే చేయిస్తూ, శబ్దాలచేత చాకిరీ చేయించుకొనే నిరంకుశత్వం ఈ- 
కవిలో కనబడదు. ఈయన క్రఏతలో శబ్దాలు షరస్పర. మతిని నెరపుతూ, 
సుకుమారమైన అర్థస్ఫురణకు కారణమవ్పతాయి. 


“క్ర ర్రితోరణం' కవి, షం దగంటి వారి మీద. కాబ్బనికోద్యమ యుగపు 
పభావం ఎక్కువ. వెనుకటి పురాణ, ప్రబంధ క కవుల పభావాన్ని ఇది కప్పి 
వేసింది. పూర్వ కవుల నుంచి విడివడి (పత్యేక బాణీని ' కథా నిర్వహణంలోనూ, 
కావ్య నిర్మాణంలోనూ, సాధించాలనుకోవడం ఈ కవి ee 


మధునాపంతుల వారిమీద కాలిని i కళ బొ త్రిగా కనబడదు. 
పద్యాన్ని ఆదరించి నట్టుగానే వెనుకటి కవుల అలంకార -సామ్యగివి కూడా 
ఆదశస్తూ, అందులో తన వ్య _క్తిత్వాన్ని కనబరచ. [పయత్నిస్తాడు. కవ్వం 
కంఠాన్ని శంఖముతోనూ, కర్ణములను శ్రీకారరతో నూ పోలుసారు.' కాని, "నన్నయ 
భట్టు ' “వాసిన యక్షరాక్షరము కారతసార సహ్లాభ్యాసుని కర్ణశ ంఖముల యందున 
మంట బోసి చీర్థమం గ! చేసికొనునట! స Met న లా 





స 


-నవీన"(వబంధములు * 119 


Se ఘటిత మౌ కిక మాలికాజ్యోత్స్న ఖా ఫాలాగ్ని గోళ 
a ... దీప్తత.నడంచి 
నయనాంత సుమిత సంతతహాస మాధురి గళళంఖ నీల రేఖలను. గప్పి, 
_కరధృతోజ్జ్యల శాతఖడ్ల కాంతిచ్చట భూషణ ఫణి మణి స స్స్ఫూ ర్తి గప్పి, 
_సమధిష్టితాశ్వరాజ తనూ ధవళరోచి నవదాత వృషభవాహనము నొడ్జి 
సమదగజపతి( గడిమియె సంహరింప 
హరు(డు తాను బహిర్చర్శితాభిరామ 
స్త్వ ప్రరూపమ్ముతొ నున్న చాయ దోంప 
నరుగు రీతిని గృవ్ష భూవరు(డు కదలె.” . -విజయ ఢీ 


“వందేమాతరం కవి నవ్య (పబంధ క ఆధునికుడు. ' ఆయన 
“వర్ణనలలో కొత్తదనం కోసం, కొత్త చ్మితాలకోసం పడే [పయత్నం కనబడు 
“తుంది ఆయన వర్ణ నలలో ఇంగ్లాండును తెలుగు క వితలో (పవేశ పెట్టాడు. ఆంగ్ల 
పదాలను యధేచ్చగా వాడతాడు. అయితే. ఆధికేపణ కవిత్వంలో .ఇది అందగించి 
నట్టు సర్వ(తా ఆందగించదు. “రాగాల డజన్‌*లో ఆంగ్ల పదాలు అందగిస్తాయి. 
మాధవ పెద్ది బుచ్చి సుందరరామశాసన్ర్రిగారి చాటుపద్యాలలో (ఉదాహరణకు 
తెనాలిమీద చెప్పిన పద్యాలు) ఇవి బపు పసందుగా అమరుతాయి. కాని 
ఉదాత్తమైన విషయాన్ని చెప్పేటప్పుడు ఇవి సాధారణంగా అందగించవు. కాని, 
ముచిగొండవారు అలా అంగీకరించరు. అద్భష్టవకాత్తు ఆయనకున్న పరిహాస 
శీలము, ఆయానకు పలుకావుల్లో సాయపడింది. చ్మితంగా “ఇంగ్లాండు ఖండము'లో 
ఈ శబ్దాలు చదువరిని ఇట్బందిపెట్టవు సరికదా, ఉత్సాహపరుస్తాయి. సమాస 
“ఘపనలోనూ, పడ్యాల విరుపుల్లోనూ, విరామ. విహ్నాలను wee కోత్త 
దనాన్ని తీసికొని వచ్చాడు. 


ముదిగొండవారు నవీన [ప్రబంధ కవులలో నవీనుడై కే, వానమామలై లె 
వారు (ప్రావీనుడు. “ఆం్రపురాణ' కర్ర ప్రావీనులలో _ నవీనుడు, నవీనులతో 
(్రానీనుడు. కాల్పనికోద్యమ కవుల కావ్య లా వలా మం చూపిన 
కవి “కి రితోరణ” కృతిక ర. 


120 అభ్యుదయ కవిత్వానంతర థ్‌ న. 


వెనుకటి 1పబంధ కవృలకూ ఈ నవీన (ప పబంధ' కవులకూ గల తడా 


స స్టా | షా గి జ | ( a త Eo Fa 
(దపుధానంగా రసపోవణలో ఉఊంది. వీరికి కంగా గారం |పధానమైన రసం కాదు... 


దేశభ క్తి, మాతృడేకానికి పారతం్యత్యంనుంచి విమోచనాన్ని సాధించడం, గత 


| డ్‌ ణా i : | స అజ ళు 
కాలపు కీర్తి (ప్రతిష్టలు వీరికి ముఖ్యమైనవి. అందుచేత వీరము; ఉత్సాహము 


న్‌ ల (ఇ శ EE rr స 
ఎక్కువ చొటు చేసుకుంటాయి. “పోతన చ రితి వంటి కావ్యాలలొ శాంతము, 
అధ్యాత్మిక భావం, భక్తి | పాముఖ్యాన్ని వహిసాయి. 

Ww ww ఉనే చ్‌ © సాతి 


ఈ కవుల్ని శిల్పులని అన వీలు లేదు. ఏరు [ప్రధానంగా అనౌచిత్యాన్ని . | 
పరిహరించి, అనుచితమైన వర్ణనల హైంతకు పోకుండా, తమ కవితా క “క్రి మీదనే . 
ఆధారపడి ఉంటారు. చదువరుల దేశాభిమానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో 
ఈ కప్పలకు దాగా తెలుసును, గార డీల జోలికి పోకుండా, కాన్యాన్ని స్వాదువుగా 
చేయాలన్నదే వీరి ధ్యేయం. అందుకే ఈ [పబంధాలన్నీ తొలి వద్యం. నుంచి 


చివ పదుం వరకూ అవక ఇపఠనీ యాలనిపిస్తాయి అందరికీ! 


నవ్య కావ్యృదృక్పథం ' 
మ, వి యల్‌, నరసింహారావు 


| '“వండితవర్యా, రికార్డులా నోరు [తిప్పకు! 
నవసృష్టిని కాలదన్న కు! 
'భావకవ్రలి నపుంసక హావభావాలకు సవాలు! 
'అభ్యుదయకవీ నల్లమందు తిని సిదపోయావ్‌! 
నయాగరా జలపాతంలో దూక లేకపోయిన అన్నయా! గుడ్‌బై! ' 
మీకందరికీ సలామ్‌ ఆలేకుమ్‌ . 
వచనం లేదు, కవిత్వం అంతకంటె లేదు.” 


1965-68 మధ్యకాలంలో రంగంలోకి దూకి, అప్పటివరకూ వ్యాప్తిలో 
విన్న వివిధ కవితామార్గాలను నిరసిస్తూ తిరుగుబాటు |పకబించిన దిగంబర 
కవితావాక్కు. లిని. పాడిందే పాటగా పాత కావ్య _పబంధాలనే తిరగరాస్తున్న 
పండితకవుల్నీ, నవసృష్టి పట్ట మక్కువచూపిన నవ్యసాహిత్య [స్రష్టల్నీ విశిష్ట 
'సన్నివేళభావాలకు [పాధాన్యమిచి ఎ భావకవితా యుగాన్ని, 'స ఎెష్షించిన భావక వుల్నీ 
నవసమాజాభ్యుదయమే ఊపిరిగా [బతికిన అభ్యుదయ కవుల్నీ, పద్యంకంటే 
వచనం (వఐలసౌభన మనుకున్న వచన కవుల్ని - వార్నీ వీర్నీ అందర్ని. క లీపికట్టి 
తీట్లకో డీవింవిన దిగంబర కవులు తొము రంగంలో దూకేవరకూ ఆన్ని కవితా. 
మార్గాల్ని అగమ్యమైన వాటినిగా భావించి _న్తబ్లితను | ఉడ్డలుకొట్టాలని [దయుత్నిం 
చారు, 


Bin, Sie, | " Wa లి 
అక్షం సిద్ధించినా సిద్ధించపోయినా క్‌ వితాజగత్తులోని స్తబ్దత వాచి తిట్టతో 


se 


కంతవర కెనా సడలిందని ఆంగీకరించవచు వః 


"కవిత్వంలో నిరంతరం నవ్యతకోసమే అన్వేషణ జరిగినట్లు కవ్నిత్ర్రర[త్ర 
విర్తావ్‌స్తున్నటే.. “పాతకాలపు (ప్రబంధ ధోరణుల్లోను అభ్యుదయమూ;: సద్య. 
- లేకహోలేదని వాదించేవారున్నారు. వెనుకటి (పబంధాల్లో కథ్యాపోళంథేరతో [కతి 


122 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


కవీ అభ్యుదయ పరంపరాభివృద్ధినే కాంక్షించాడు. రామకృష్ణుడు నవ్య కవిత్వ 
హలాపి మన్‌ కుందనమున్‌ ఘటించిక కడు కొత్త తగు సొమ్ము తయారుచేస్తున్నో 
నన్నాడు. ఆంతమాకాన పబంధాల్లో అభ్యుదయ క హై విత్వముందని కా కాస్కీ పాండు 
రంగ మాహాత్మం నవ్యకవితకు నిదర్శనమనికానీ చెప్పటం సబబు కాదు. ఆ 


'అభుదయ నవుతల పరిధి పరిమితం, ' అనిర్దిష్టం. 


నిర్దిష్టమైన లవ్యాలతో తమది అభ్యుదయ కవిత్వమనీ, నవ్యకవిత్వమనీ 
(ప్రకటించుకుని కవితారచన సాగించిన కవులు ఆధునికులే. 1946 లో శ్రీశ్రీ 
వివరించినట్లు “సాహిత్యం ఒక భోగవస్తువుగా పరిగణించే దృక్పథం మీద” 
తిరగబడ్డవారు అభ్యుదయ క వులు. రచయితకు (పజలే _పమాణమనీ, సాహిత్యానికి 
దూరమైపోయిన (పజల జీడితాలను. సాహిత్యోన్ముఖంగా తిప్పేందుకు రచయితలు 
పాటుఐడుతునా న్నారనీ ఆయన స్పష్టం చేశాడు. (తెలుగుతల్లి-మార్చి 1946) . 


= ఆత్మాపయమైన భావ కవిత్వం నుండి కవుల దృష్టిని (పశా| శ్ర యమైన 
ఆభ్యూదయ క కరర వట్టి వాల లం అభ్యుదయ రచయితలదే.. 


న్‌ 


జ సాహిత్యంలో కస్‌ తాన హీరోగా వన్నె కెక్కాలని చే జేసే వ్యక్తి. వాద 
ig బూర్జువా కవి లక్షణంగా చెప్పబడింది, ధనస్యామ్యం,. చేతిలో కిలునామ్మ 
కవికి "వెయ క్రికమైన వ. య. లెనిన్‌. వంటి వారు 'ఊద్దాటించటం 
ల. కవులి స ఆకర్షించింది. క నబ్య్బూనిస్టు. మేనిఫెస్టోలో మార్క్స్‌: ల 
బూర్జువా సమాజంలో భూత కాలానికి వ త్రమానంమీద వల్లమాలిన _అజమాయిన్నీ 
ఉంటుందనీ, “పజాస్వామికంలో వ ర్రమానమే భూత కాలాన్ని అదుపు చేస్తుం 
దనీ" చెప్పిన 'మాటలు అభ్యుదయ రచయితల్ని బాగా ప్రభావితం చేశాయి: "తతి 
మ (స్థానం మహా పష్టాసంగా. సాగి “ఖడ్గసృష్టి. ఫర శ్రైవసించటం 
న్యామ్మదయక రనితా పరిణామాల్లో ముఖ్యమైంది. . 


ప్రా ల + 





4 das 
WA tq 
ల || 
| | శ్‌ ఇ 3 
[న వూ. దాళ కథ అ స్‌ ర, 
a స్ట న్నన క్త a ఖై న్‌ | , క్‌ 4 
. 1 తీ 
1 
నే a నే క స. 
క్‌ ౮ 

ము సల a: అనన : fat: 
ల 7 ME జ 1 క | 

ఇ న 

సో! శ నో జ fel. Ss (7 నే: ta Ra ల్‌ కన్న Se... 3 గ 
జల్లే ర్క rin నే న గ్‌ Gri గ 

స షం ప Bos 1 em Ran We 
ఖే Wat Ser He MR i 4 | 

| + | టగా 

| టాం య్‌ a : ar ys ' న్‌ గా స 
న లం అ a “| త a p ' శ | 

pr న లా] క hs: సడే "rr bi, fos ప్రి in| rie pS We న 
న 2 aly 4 ty ge Ca Nery, gras re ali ద న్‌ వ్‌ స్ట కి 
ల కాల్ల లస నోట నా మత 
జ గ mu Ea Wy lS hs గ వ్‌ 
జ J జగ 
క 1 వ ప Rt, శ 













నేవ్యకావ్యదృక్పథం 123 


_ నయాగరా కవులుగా వచన కవితకు వన్నెగూర్చిన బెల్లంకొండ, ఏల్చూరి, 
“కుందుర్తి అజంతా, బైరాగి మొదలై నవారికి దిగంబరులు గుడ్‌ బై చెప్పేశారు. 


“వచనం లేదు, కవిత్వం లేదంటే,- వచన గేయం, వచన-.పద్యం, వచన 
కవిత్వం, స్వచ్చంద కవిత్వం, ము క్తచ్చందోరచన, [ఫీవెర్స్‌, వర్స్‌ లెబర్‌ 
ఈ. మొత్తం కొట్టుకువోవలసిందె! 


కాని, ఆశ ఎ్రెర మేమంపే కొట్టుకుపోకపో గా నిట్టనిలువుగా నిగిడి నేలలో 
వేళ్ళూని ఎ కొమ్మలు రెమ్మలుగా వి స్తరిల్లీన వృక్షమై నిలిచింది వచన' కవిత, -- 


దిగంబరులు రాసింది వచన కవిత్వమే అయినా దాన్ని “దిక్‌ సంజ్ఞతో 
పిలవటంచేత అది వారి దృష్టిలో. వచనం కాకుండా పోయింది. 


“మంచికోసం, మనిషిలోని నిప్పులాంటి నిజమైన మనిషికోసం, కపటం 
లేని చిరునవ్వులు చిందే నమాజం కోసం, అహోర్మాతులు ఆరని అగ్నిలో నడచిన 
ఆత్మల్లోంచి పలుతుతున్న గొంతుకలం” ఆహ్వానించతగిందే అయినా నిందా 
పూర్వకమైన సిరా మొహంమీద పడుతుంటే ల యింది జనం. 


ఏమైనా ఆభ్యుదయ పథంనుండి వి ప్లవ మార్గానికి, కవుల్ని. న 
కక్తుతో షిగంబరుల పాత కూడా లేకపోలేదు. మార్క్సిస్టు దృక్పథాన్ని ఆంగీ 
కరంచినవ ప్పటికి "దిగంబరులు నియం; తతాంగనికి దారితీసే మారి)జాన్ని ' మాతం 
నుతరాము. -ఒవుకోలేదు-... 


అనంతపురంలో జరిగిన విష్ణవ రచయితల మహాసభల్లో... దిగంబర కత్తులు 
విడిపోయి “జనసాహితి” స్థాపించుకోవటానికి రాజకీయ కార ణాలు కూడో చోహద్దం 
చేసి వుండవచ్చు. ! 

అభ్యుదయ కవిత్వ అనంతర ధోరణులలో విస్ణవకవికా ధోరణి అకాల 


ష్టుంహు 'విష్ణవకవిగా. శ్రీశ్రీ. కొత్తత క్షం పుంజుకుని మరటలిజేత . మా 
ర్‌ క్రంచేత రాగాలు పలికెంచటం మొదలు పెట్టింది 1970 కేరువాతి దూాజ్తజల్లోవే 





i124 అభ్యుదయ కవిత్వానంతర ధోర ణులు 


విప్ణవకవిత్వావిర్భా వంతో కావృదృక్పుథంలోనే నవ్యసంపదాయాలు కాలు 
పెట్టసాగాయి. కవితావస్తువులో మార్పు, కావ్యస్వరూపంలో మార్పు. అనివార్య 


మెనాయి. 
వా 


- ఒప వంక మానవతావాదం, మరోవంక అ స్తిత్వవాదం, వెరొకవంక 
అనుభూతివాదం, ఇంకొకవంక చేకనావ_ర్రవాదం, 'మరొకవంక. 'కవిసేనవాదం 

ుదలై నవి కఏితా వస్తువుకు సంబంధించిన నవ్యసం[ పదాయాలు. కావ్య స్వరూపా 
నక సంజంధించినవాటిలో వచనకవితలో సంపూర్ణ కథాకావావ్యాలు, కావ్యోపన్నా 


సాలు, ఊహ్మాప హేళికలు, ఊల్లేఖాలు, మినీ కవితలు, మిడీ కవితలు, మాక్సీ 


తిలక్‌ వంటి కవులమీద న [పభావం కంటె మానవతావాట 
[పభావమె మే ఎక్కువ. గాంధీ 3 న్మెహూ రో న్నాహూ వైపుకే ఎక్కువ మొగ్గు చూపే 
చాడులా కనిపిసాడు తిలక్‌. - ' 


“బావు పుట్టుకల మధ్య సందేహం లాంటి జీవితంలో 
నలువై ప పులా ఈ్యర్థికారర్వా 

మంచిగంధంలాగ 1 పరిమళించే మానవత్యం | 
న మాకున్న ౬కే ఒక అపంకారం.* 


మనిషిలోఎ మంచితనానికి మానవత్వానికి శుట్టంగట్టి వక అరెంటికీ ఆర్పన 
చేసిన ఆర్ద్ర హృదయుడు తిలక్‌, -' rE 


మానవత్వాన్ని ఆహ్వానించిన శ్రీశ్రీ దానికి నవ్యత్వం కూడా జోడించి 
SE షక్‌ ఈక్వేషన్‌ సాధించాడు. | 


తీ 


గో 


మనిష్షకోసం కగ్గిత్వం మంచి కోసం. కవిత్వం. 
నవ్యత్వం - మానవత్వం = డ్‌ కవిత్వం. 


కవిత్వాన్ని ఫైన్సుగా మార్చే [ప్రమాదాన్ని ' కూడా థ్రీత్రీ శ్ర కించాడు. 
Shes రో దసీ=అయితే * క్‌ వదూ కతివమైస. దవేద్యోకా; 
క ర లా కః ్లి ms es 1 a క క 






నవ్యకావ్యదృక్పథం.: - 12ల్‌ 


ఇలా కోరుకోవలసిన ఒ తడి కవులే సృష్టించారు. ఆధునిక మానవుడి 
జీవన సరళి కవితలో యథాతథంగా (పవెశించటంవల్లనే, అటువంటి ౬ త్ర్తిడి 
ఏర్పడింది. (ప్రమాదాన్ని ఆరు[ద సకాలంతోనే గు రించాడు, 


క లో వై a జ లో 
“ఆయగికుడు ఒక జిరాఫీలా తయారవుతున్నాడు 
క 
శో 


లో Rt అ న్‌ ఇటో ఇఒ ర = - క అ“ కి 
ఆధునిప్‌ మాన వుణ్ణి- ఒన్న అన్న పరెస్టితుల్లొ ఒన్న అన్ని మన్నస్తత్వాలలొ, 
ధర్మ - అర = కామములు వళక రెస్తూండటంవల్ల రహ్‌ పరిస్థితిలొ మానవుడు 


2 
మీస్తుంటాడు. ఏటన్ని టినీ అధిగమించి నిల్చి ప్రత చోటుచేసు సుకున్న ప్పుడు ఆధ్యాత్మికత 
సిద్ధించి మ మూనవుడు ఆభ్యా త్మిక మానవుడుగా దర్శన సమిసాడని ఆర్‌, లన నుద 
రన దర్శనం. 


మార్‌సను- బాగా పరిశీలించి చూస్తే_ ఆయన ఉత్తమ మానవతావాచిగా 
దర్శమిస్తాడు. కమ్యూనిస్టు ఉద్యమం గెలుపొందటం కోసం సాహితా సన్ని ఒక 
సాధనంగా స్వీకరించినా, మార్క్స్‌ ఎ (తికాలాబాధితమైన సృజనాత్మక సాహిత్యపు. 
విలువల్ని విస్మరించలేదు. . త సామాజిక చై తన్యంలో అంతర్భవించే 
వ్రైయ్యక్తిళ . [పతిభకు: ప్రత్యేకమైన గుర్తింపు ఏస్మరించబడలేదన్న మాట. 
వతు కక. శ -|కతిభ.వై a _క్రిక మైన రాక bes వుంటుంది. 


టం... 
4, ॥ 


సామాజిక చె చైతన్యానికి. కు త్న వ్యక్తి (పతిభకు.. శాశ్వతత్వర్లు. 
సిద్ధంచటం కష్టం. ఇచీవలి కాలంలోని తెలుగు | కవితలో. అనుభూతి నాదం. | ప్రాతుర్యం, 
వహిస్తూంది. ఇల్మదగంటి ' శ్రీకాంత్‌ శర : నంటి. కవులు" చీతికి - ఆతినిభుల్ను..! 
[చవదర్తకులు... 


| రాజకీయ నినాదాలు రంగుల జెండాలు, సిద్ధాంత రాద్ధాంతాలు మొదలై.న . 
వాటికి మారతగా ని కిచి ఈంతఠంగ ను. ఆహర బద్దం కంటే ఆను 
భూతివాదరగో'యావు దుకుంటూంది. 





126. ఆభ్యుదయ కవిత్యానంతర. 


“భాదీ శా ఊజ్జ్వ్వల న్మేతం' అనీ- 
“అలీవతం- జనమయ బాహ్య[పపంచంలో 
సీలింగ్‌ ఫ్యాన్‌కు పెగా 
చిట్టి పిచ్చుకలు కవే గూడు” అసీ- 
సాహసగరుత్తులు విప్పి సమయానికి రాగల హారుజ్జి 
---నరుణ్ణి 
__హరుణ్ణి” నన్‌ 


తః తను ఆపిష్కనెంచుకుంటున్నాడు అనుభూతివాచి. 


అనే విశ ప్రచ తన్యంలో bP ఆత్మా పతి లక్షణం "అనుభూతి, 
వాదంలో అరగొర గానే కనిపి సుంది. 


oe.) 


ఆత్మాహృతి మాట అట్టా వుంచి ఆత్మా నుభూతిలోంచి సమాజ చై_తన్మం 
లోకి మనిష చేసే ప్రయాణం ఒకటుంది. మనిష్‌- అంటే మనిషి" అంతరంగ” 
బహీరంగాలు రెండూనని అర్థ 0. . - 


సమాజం కొల్లోలితమైనప్పుడు సమస్టిలోంచి. వ్యష్టిలోకి ముడుచుకునే 
మనుషు లుంటారు; బాహ్యమైన అలజడికి కాష్ట ముడుచుకుని _ | క్రిందికి, పోయే 
తాబేలులాగా. నీష్ట సుడులు తిరిగిపోతుంటే తాబేలు నుడులులేని. తావుకు తఫ్పు 
కున్నట్టు. మనిషికూడా కల్లో లితం కాని తావుకు సర్దకోవాలనుకుంటాడు. ఈ నర్లు 
బాటులో అంతర్ముఖత్వ టు రెండూ ఆవృ త్త.మౌ తతటాయా ర? 
ఆవ త్తి చేతనా జగత్తును ఆకోయించినప్పుడు చేతనావర్త .“విన్యోసం. - గోచరిత 
మౌతుంది. కవిత్వంలో గుంది విన్యాసం కం జెయ్యటమె. చురగ్గా, 
(సాగింది చేతనవ శ్ర కవిత, 





నవ్యకావ్యదృుకృథం £7 


మనిష మనస్సు కాలంతో [ప్రయాణిస్తుందంటాడు చేతనావ ర్తకవి. ఈ 
య. అతని దృష్టిలో చేతనావ రం. స 


my 


ఈ కవులు కేవల తాత్త్విక దట్టి మ్మాతమే కాక నేలమీదనిలిచి సాము 


“చలితో పోరాటంచేసి పుట్‌ పాత్‌ పె . 
వమమూడతుకాళ వ ముసలివాడి గోచిపేగు కరుచుకపోయింది కుక ee 


కనకపుసింహాన నంమీద కూర్చో బెట్టినా వెనుకటి గుణం మానలేందచికదా! ' 


“దార్భాగ్యనగరంలో దిగంబర మానవుడి అవతరణ 
అవలోకించండి; దర్శనం చేసుకోండని _పబోధిస్తూ 
‘Non ఆయ్య'కు నమస్తే “అన్న 'పేర్వాఠం 

| ప 


గోయల్‌,  కొంతారావన్నట్టు. " “దిగంబర. కవితోద్యుమానికి కౌంటర్‌ రియా 
క్షన్‌ స్ట ర కవితా సంకలనాలు. కజజాలు కతా లారా. తామూ ఆ 
అర అ ప్రవేశించటం లాంటేది కాడా? : é స 


అయితే ఉగన్నా థంగారి సెటైర్‌, సమాజవాళనక్సు _ఊత్తి గపక్సానాన్ని 
' తోడు చేనుకునది కనుక ఉ తమచాతీ రచనగానే. గ్రాహ్యం 


ల ha మారటం రకు ర్‌ం Bate | 





128 అభ్యుదయ కవిత్యానంతర ధోలజులు 
so రాజకేయ నినాదాల్లో బందీకావటం నహించలేక కవిసేన ముందుకు 
దూకింది.. కవిసే యకుడు కేకే షందశర్శ. “సామాజిక చైతన్యం ముసుగు 
[కింద న చేస్తున్న శిల్పరహిత అక విత్త మలినాని నాన్ని ey చెయ్యటం” 
వీది అక్షం. నా నాయకుణ్ణి అనుసరించే కవి సున, సంఖ్యాబలం ఇంకా పుంజుకోవలసి 


వుంచి. “కొమ్మలు చీల్చుకువస్తున్న పూలు” పరిమళం వెదజల్లటానికి' పకైకాలం 


try 


పడుతుంది. 


ర్ట 


“నా వేశంనా [పఎలు'లో నాయకుడు కర్షకుడు. అతడు (శ మకు మకో 
ని రంగసలం. అతడు జగత స్థితికార కుడు. కావ్యం (పతీ 


థి 
కాత్సవంగా నడిచింది. యల్‌ అంంకారస్థాయినికూడా అధిగమించి నార్థ త్యం. 


చెట్టు నా ఆదర్శం" అన్నప్పుడూ పశేకాత్మకతే (ప్రాధాన్యం 


“సగం పురుగు సగం పిట్ట 
ధరను చొచ్చి చెవిని విచ్చి 
వింట తాల్చు తరువు” 


ఇందులో (ప్రాణి ఆస్తిత్వం కోసం చేసే పోరాటం ధ్వనితం... 
"నరకబడ్డచౌపే ఒక నవవిప్పవ విరాటుగా 
త లా క 


ఆని అన్న సినారె ee మానవుడూ” కూడా (ప్రతీకాత్మకతనే పోదువు, 
wa వ్యంత్యార్థణు వ్యంగ్యరర్మాన్ని దోటిప్తోయింది. -. 


నగ్నముని కొయ్యగుర్రం - కదలలేని (ప్రభత్వ వ్యవస్థకు (పతీళగా 
ల వలతలిమ్టంటివీ విధ్వంసం ae కవిత, పాక్తువటు, సాం 
తుకాజులనే" (ప్రకిభోకపనర్తి వగ్యుముని. రషతపకతై ఉతో కషప శకకకం త్ల 
'నృజన' విష్ణవ్యప్రసవ్నితుణు... | 








. నవ్యకావ్యదృక్పుథ ౨ 129 


- 


_ వస్తువుని ఎంచుకోవటంలోనేకాక వాడే ఇబ్దాకోకూడా ఏ నిజాన్ని ఎంత 
పుటంపెట్టి వాడుకోవాలో తెలిసిన కవులు కొద్దిమంది మాతమే. శివారెడ్డి కవిత్వం 
శారి రాస్తూ “ముడు శబ్దంతో కూడా వ్యభిచరిస్తా” డని అన్నాడు. ఏ భావా 
నికి.ఏ శబ్దం ఉచితమో తెలియనివాడు జబ్బ-ధావ-ఉభయ భష్టుడన్న మాట! గదర్‌ 
శ్చాల్లోని వల్రైయాస, వంగపండు శద్దాళోని శ్రీకాకుళం మాండలికం, రంధి సోమ 


లీ Cal నో ఇ 


రాజు రాజీభాష కదిఆ త్వాన్ని సామాన్యుభాష ఎంతగా ఆందగింప 


సుందె. 
pe 
దు am ల్‌ చడ ఇల్‌ బటి న్న కే న : గ న జో ఇ ఈ 
-. సమాజాన్న్న ఆ|కయూంచిన “జవను పద్దతులు, భావా[%తులై న ఆశయ 
చవృక్పథాలు కావ్య పడైయంకు దహ హద కియలు చెసి సం్యపదాయాత్థ్య సమ 


| ఫె 
_కూరుస్తాయి. అంటే ఒప [పకి కెయ సంప్రదాయంగా బలవడాలంకు ఆవి 
సామాజిక [ప్రయోజనాలు రూడా పరిగణనకు రాకతప్పుదు. కావ? వృళుథంలో 


నేటల్‌ . ఆ ఇ. 5 జ POU Del 
నవ్యసం[పదాయాలు సిరపడటాగికూూ_డా ఆయా సం|పదాయాల నామాజిక 
© 5 


(పయో జనాలు కారణభూతా తౌతాయి. 


వచన కవితల్లో & కథాకావ్యాలుకూ ఠా విధగారావాఐన్‌ మహాకావ్యాలు మన్ని 
| రావాలనీ భావించిన వారిలో కుదుర్తి గ 'అనీయుడు. తెలంగాణా” కావ్యా ప్న అష్టా 
దశ పర్య నిర్వహణ సంభృుతంగా మలిచాడు. క థాకావ్యాంను సమర్థంగా 


తూపొందించిన గౌరవం శిలా లా ఊహక ందసి ఉజిపలమై మెన మలుపుతో 


చ 


కథ ముగించటం ఆయన సొత్తు. అ జో కూడా విలక్షణమే. 


ణో 


“ఇరిక్యారోడ్డ మీద జాలా కర్న పారేసుకున్న 
పదేళ్ళ నగ్న పాదాల్ని చూడు! 
ఆఅరికాళ్ట్‌ నిండా ఆ| క క మించుకుని వ్యరపూపద్యుశ్యో ఎల.” ".. 


“వడగె త్తిన ఉదయం”లో మాదిరాజు చేసిన తత్త్వచింతన కావ్మదృక్పథంలో 
శక ర్త న స్పూర్తిని కలిగిస్తుంది. .. 


_ హో eg a 


భజే ప్రవ. కవుల్లో. వముఘ్రైడైన రమణారెడ్డి “కావ్యోపన్నాసి "పస క్రొత్త త్త 
"AKD-9 


130 అభ్యుదయ కవిత్వానంతర ధో రణులు 


(పయోగం చేశాడు. వచన కవితా రచనలో ఎడనెడ గీత సమి|క్రణం ఉంటుంది. 
ఆయితే, ఇది కూడా ఉప న్యాస ధోరణిలో సుదీర్షమై సంక్షిప్త పతలో:వుండే మేలి 
గుణాలు కాన్ని లు య. కావటానికి వీలిచ్చింది. ఎంతో సంయమంతో - నిర్వహిస్తే 

దు. యస్వీ జోగారావు పద్యవచన సంభాషణలు ' సంఫాచి, 
SIDES పయో గించటం జరిగింది; బెజవాడ Pee శ 


స్‌ 
cc} 

0; 
ర 
zt 
Sr 
bow 


ఖ్‌ 


ఇ! చా 4 = గ ర ౫౪ జ 
సంక్షిప్త సూకులా మిసికవితను తలపింపజేస్తున్నాయి.. 


కుర్‌ “కలి త్యాహ్మక్రియ నవ్యకావ్య సంప్రదాయంలో బహుళవ్యా ప్తి 

a శ్‌ ప 
ఎౌంచింది, జింబో సెలపిచ్చినట్టు “గొప్ప అర్థాన్నీ విషయా యాన్నీ- ఆతితక్కువ 
పరిథిలో oo వేశాన్ని ,తనందాన్ని హృదయాన కి హత్తుకునేట్టుగా చెప్పడం” 


“బస్సులు కని గడా లు ఈ రోడ్డు; 


లో 


కి కులు బతుక్కి క నెత్ష ననీ య వున్నాయి, కరెంటు లేదు. ww 
ఆ 
దేవరాజు మహారాజు మనీ కవిత. సెచెర్‌లో ద్భుడితి 


చాలు 


ఇది డేశ్యపగతిని గూర్చి 
కాళోజీ శె. పి. మీద రాసిన మినీకవిత సంక్షిప్తతకు చక్ళ-ని" పేదా. 


“పుటక నీధి; చావు నీవి; బతుకంతా దేశానిది” 


మన్‌ ee ప. చేసిన కకత. తిరుమలరావు ఆరు]డ 


“ఎన్నిగ వాలు రాళాడన్నది ౪ కాదు 
వ్‌) నిజాలు త ముఖ్యం.” 


ఆయితే ఈ లెక ee ౦ ఆత్యంత న “ఓం*“ అనే ఏకాక్షర అ కావాల్సి 
స్తుందవీ - ఊ తకాగితం మీదనే ఆనంత సత్యం ఉండాల్సి వస్తుందనీ వ్యంగ్య 
. నతన మినీకవితను సర్దేశాయి వ్యాఖ్యానించటం జరిగింద. "ఎవరేం తెప్పేనా 
సూక్ష్మంలో బూక్షంగా మినీ కవత ఆధునిక"; కవితాజగత్తుని " "ఆకట్టుకుందినేది 


ఆహ్హార కిసత్యం, 


జమ ఆర్ట్‌ ఇఇ 
నవ్యకావ్యద్భక్సథం || Bp 


మివీకవిత కావ్యదృక్పథంలో నవ్య సంప్రదాయంగా అంగీకరించవచ్చు 


ba 


భ్‌ వి 


మానవతావాద - అనుభూతివాద - చెతనావర్త వాద - కదిసేనా  వాదాదులు 
నీ 5 ఇప ఇచ +” జి గ కా ఇల a 
వస్తు స్వికార ఇషయంతౌ కవితా వియ్యక ధర్యాల విషయంలో నవ్వ సంప 
చాయాన్ని పుణికి పుచ్చుకున్న కావ్యద్భృక్పథాల. రచనా రితుల్లా కథాకావ్యాలు, 
జ! జబ్బు జ వే =ాపె నో వ్యా 
కావ్యాపన్యానాయి ఊఉహాి। ప పహాళికలు, ఊఉల్లఖాలు, మివికవితలు మొదలె నది 
a 
కూడా నవక పద్దతులు పుణికి పుచ్చుకున్న కావ?రికుబె, నవ్యసం|పదాయాలే, 
(a cb ల త 
ఇకాడ రక్కా అంశం గుర్తుంచుకొవాలి. కవిత్వంలొ ఒకనాటి పదం 
ద ప 
నడు పక్కకు తప్పుకుని వచన కవితకు చొటెచ్చిన ట్రై = ఎది వచనకదిత కూడా 


అనంత కదితాభావన అద్భుత [పణవనాదంలో ఇమిడిపోదచ్చు. అటువంటి దశ 
ఒకటి వచ్చి, అదే నవ్య సం| పదాయంగా పరిణతమైతే ఆశ్చోర్యపడనక రదు 
సాహిత్యం, టెక్నాలజీ, కమ్యూనికేషన్లు వ అన్నీ కలిసి రేపటి ౪ త్వాన్ని శాస్త 
శిశువుగా రూపొందించినా అబ్బురంలేదు. ఆ చిన్నె లిప్పటకే పొడసూపాయి. ఏమైనా 
మనిషికోసం మంచికోసం నవ్యత్వ మానవత్వాలు కవిత్వాన్ని ఆంటిపేట్టుకొని 
వుండక మ్యాతం తప్పదు. శ్రుతి అన్నట్లు కది _వజాస్వామ్యావ్ని 'అవగ్లీవరిస్తూనే 
"మెజారిటీకి అందని వూహలు వెదకాలి. ఆ వెదకులాటంతా మనిషి మంచికోసమే 
కనుక ఆడి నవ్యకావ్య దృక్పథంలో ఆంతర్భాగమే ఆవతుంది; ఆవస్తరాను 
'కూలమైన పరిణామ శీలమై సత్క_వితా 'నఇపదాయమూ అవుతుందా, సత్వం! వ 
.చాయావికి పయె జనాత్మక అన్వేషణ (పచ్చన్నవీ=ం. 


ప యోజన దృ క్సథిం 
అదధైప లి రామమోహనరావు 


7 చి క శ్‌ 7 7 
ఆచయినిక ల సుమారు 1984 నుండి 1855 దాకా అభ్యుదయ 
యుగం ఆగి పిలుస్తాం. ఈ యుగం ముఖ్యంగా మార్చి కాను ముల సూత్రాల 

లీ గ్‌ తా ఇ లో థ్‌ స 
అవగాపవానతో రాయబడిన కవితాయుగం. క వితాషనికి సామాజిక [పయోజనం' 

షే 


oo) 
అనే దృక్పథాన్ని ఆమనిక సాహిత్యంల్‌ బాగా కలిగించింది us 


అది అభ్యుదయ కవిత్వమని, ఆనొటి అభ్యుదయ రచయిత లెవరూ అనలేదు. 
అందుచేతనే అభ్యుదయ కవితా నైనా గురజాడను పేరొ;) గ్రానడం 
జరిగించి. ఆందువల్ట, తన నావ సమావాన్ని పట్టించుకునేది, ఆర్థిక - రాజకీయ 
సాంఘిక సాంస; ౮2 వ్యవస్థలోని అసమానతలను వ్య క్రీకరించేటి, వర్ణ 
స్పృహతోకూడి భ విష్యత్సమాజాన్ని సమసమాజంగా ఏర్పరచే. దృకృుథం"”-క లి 
గిండీ అభ్యుదయ కవిత్వమని అర్థంచేసుకోబడింది. బీదరికాన్ని వాస్తవికంగా 
వరిం చటం 'దగ్గరనుంది, వర్గ పరంపర ఒక విశాఎ - పరిధిలో" అభ్యుదయ 
కవిత్వం నిర్వచించబడింది. 1959 ల రో, అభ్యుదయ కవితా రీతులకి ' దర్పణంగా 
ము, దించబడిన ' కల్పసి ఆనే సంకలనంలోని “చింతన అనే ముందు మాటలో 
een అభ్యుదయ కవిత్వం ఎలా అవగాహన చేసుకోబడిందో స ఎప్టింగా . 


యో 


గమనించవచ్చు. అనిసెట్టి యిలా అంటాడు : 


“సాహిత్యం ఉద్వేగమార్గాన జరిపే సత్యాన్వేషణ. ఈ యుగలతో "మన 
హ్‌ మ వాస్తవ న న య bel 






॥ షు ఖ 
. 
వ a ష్ష్‌ ari |: :. తస Ep Pry byl Arn i స్‌ 
నే Aer కటల 9 ప Re HAR sy TCT 
క గ్‌ స్త జ క్షే నుం, TE: fe, LEE. 3 [ఎ న న. 
చు రను పు శా WEES, » శారి a న్స 
క్‌ 3 peer) శ లే a 
r 
॥ 
~ 2 









శ నేత జాతీయ, అంతర్హాతీయ సా. జన సవేసుకపోన ae 'సొహిత్యంలో 


[పమాజ న్‌ దృక్పథం 183: 


_ నేటి కవులు [పస్తుతంలో నిలిచి భవిషత్స్వరూపాన్ని దర్శించడానికి 
యత్నిస్తున్నారు డ్‌ పురగొల్చే సమస “లేమి. భౌతిక ఆధ్యాత్మిక కల్లోలం 
(పస్తుత జీవితం దస్నహమని, మార్చు ఆకశఃవసరమనీ స్పష్టం చేస్తున్నది. ఆ 
మార్పు పేరు “విప్రవరి. “ఆశి (పగతికి వెన్నెముక. మృత్యుపున 'జయించాలనే 
చిరేజాందా నావలో నికి యుద్ద నివారణ, “వాంతి సాధన పథమ సోపానాలు, 

చి అరి అట 


“స్వేచ్చ నరుల నిత్తాదర్శం. “శాంతి సుఖమయ నిరా శీవనానికి '' 
పరు తది నెక సత్యాలు. అయినప్పుడు ఈ మాపలు మన కవితలో 
తరచు బీనిపించడం, చై తన్వ ణ్‌ కోతులు గా వెలిని మన కఏిత్వాదర్వానికి మార్ష' 
దర్శకాలు కావడం ఆశ్చార్యం కాదు.” 


ఈ సందర్భంలోనే “రామదాసు చెప్పిన మాటలివి : 


“* దః యుగంలో వ్యక్తి చైతన్యం సాంఘిక చైతన్యంగా విస్తరిల్లింది 
వికలమైన సంఘ వ్యవస్థ ఫలితంగా శకలాలై చెదిరిన బీవిత చితణకు 
పాధాన్యత - కనిపిస్తుంది. ఈ యుగాన్ని ఆవరించిన |పధాన తత్వదృష్టి 
“మార్క్సిజం”. నేటి సాంమిక విషణంధంలో చిక్కిన మానవునికి మార్కిజం 
గొప్ప నిషగ్టాతి మార్గంగా కనిపించింది. అందుచేత ఏవివివ అంతర రైైరుధ్యాలతో 
సంఘక్షితమాతున్న సంఘసంగీతం ఈ యుగంలోని కవితతో వినిపిస్తుంది. . 
నేటి.కవులు యార్ధావ్ని, పర పీడనను, ఆర్థిక ఆ ఆసనమానతను ద్వేష్‌ంచి, దిశో 
గాంకిని, నవమానవ (పాడుర్భా వాన్ని ఆశిస్తున్నారు.” 


పె విషయాల్నిబట్టి కేవలం మార్కిస్టు రాజకీయ ఆవగాహన కూడిన 
కవిత్వాన్ని మాతమె అభ్యుదయ కచితంగా పరిగణించ లేదనీ, సం్యిపదాయాల 
మీద తిరుగుబాటు దగ్గిరనుండి విప్లవం దాకా విశాల పరిధిలోని కవిత్వాన్ని 
“మార్స్స్సిన్లు' *లేదా ' “అళ్యుదయ' కవిత్వంగానే పరిగణించారనీ వ్యక్టమనశ్న 
తుంద్లి. ..ఆంతేగాక నూతనమైన పక్రీయర్నీ, వయోగాల్నీ, వైఖితైని. - 
కూశా అభ్యుదయ పరిధి లోకి ఆంగిక.రించారు. అభ్యుదయ. కవితా సంపుటం 
“కల్పన” -లోని కవితలన్నీ చదివితే . ఈ అభిప్రాయం స్పష్టమవుతుంది. ఇంతే-.. 


te8& అభ్యుదయ కవి త్వానంతర ధోరణులు _ 


గాక 1962లో శె. వి. రమణారెడి “అడుగుజాడ గురజాడది' ఆశే కవితా 
నీ 

- వ్ర రీ చ రా దణ ఆద 

సంకలనాన్ని [(పచురించాడు. ఇందులొని కనితలు చదివిత అభ్యుదయ కవిత్వపు 


విశాల పచధిగా ఆనాటి రచయితలు ఎంత భావ, (ప్మకియ, [పయ గ 
వ రుధ్యాన్ని పరిగణించారో వ్యక్త నొతుంది. కాని,రానురాను “అభ్యుదయ యుగ” 
అనంతరం కేవఐం అభ్యుదయ పరంగా “సామాజిక చైతన్యం” మ్మాతమేె తీసుకో 
బడింది. వస్తు [పాధాన్యం హెచ్చింది. పయో గమూ, వైచ్యితి మొదలై నవన్నీ 
గొప్పగా పరిగణింపబడలేదు. నేటికాలానికి వచ్చేటప్పటికి ఈ వస్తు [పాధాన్యం 
చాలా ముఖ్యంగా భాదించబడుతోంది. ఈ దృష్టితో పరిశీలన చేస్తే, ఈనాడు 
వస్తున్న కవితా సంపుటులలో, సంకలనాల్లో, వివిధ పష్మతికలలో కవులు రాస్తున్న . 
కవితల్లో “అభ్యుదయ భావన (పధానరేఖగా ఉంది. కాబట్టి అభ్యుదయ యుగా 
నంతర కవిత్వ పయోజన సమిక్ష, ప్రాధాన్య వివక్షచేత చెయ్యబడిందే గాని, 
ఈనాడు అభ్యుదయ సాహిత+ం |పధాన ధోరణిగా లేదని భావించ నవసరంలేదు. 
సమాజంలో ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంన్క్య్భతిక నంఘర్షణలు 
(పధానంగా ఉన్నంతకాలం ఆభ్యుదయ కవిత్వం (పధాన కవితా ధోరణిగా 
ఉండక తెప్పదు, 


1955 నుండి 1965 వరకూ ఏ ధోరణీ ఉధృతంగా, ఊఉద్యమరూపంగా 
రాలేదు. కాని, జ కాఎంలో యిద్దరు మహాకవుల కోవితారూప తపస్సు ఆ కాలాన్నీ 
తర్వాతికాలాన్నీ (పభావితంచేసేటంత ఊన్న తంగా కొనసాగింది. ఆ ఇద్దరూ తిలక్‌, . 
కు -దుర్హి. సుమారు 19లర్‌ నుండి 1965 వరకూ తన వినూతనమైన శె లిచేత, 
పద పయోగంచేత, భావనా సౌకుమార్యంచేత, అనుభూతి విశేషంచేత, అభ్యుదయ 
వస్తువుచెత, ఒకే ఒక్క_ కవిగా ఆందరి మన్ననలు పొందినవాడు తిలక్‌. వచన 
కచితకు కూడా చదవగానే పద్యాల్లా మాతాచ్చందస్సుల్లా అప్పవచెప్పే గుణాన్ని 
నేర్చెండి మొదటిసారిగా తిలక్‌ అని చెప్పవచ్చు. తిలక్‌, కుందు రి సామాజిక 
(పయోజనాన్ని ఎలా సాధించా రన్నది పరిశీలింపవలసిన విషయం. 

తిలక్‌ (ప్రధానంగో అభ్యుదయ వస్తువుని స్వీకరించలేదు. కొన్ని. కవితలు 
అభ్యుదయ వస్తువులో _రాసినప్పటికీ అతని కవిత్యంలో వినూతనంగా 'దర్శున 
మిచ్చిన ' లక్షణం 'అనుభూతులకి అతిరమ్యమైన అక్షర రూపొన్నిప్వాడం:' “తిలక్‌ 
లోని ఈ. (ప్రత్యేక లక్షణాన్ని 1967 (ప్రాంతాల్లోనే నేను “ఆనుభూతిభాద “తిలక్‌” 


ఆశే వ్యాసంలో విశ్లేషించి ఉన్నాను. ఉదాహరణకి “నేను కాగి నేను అనే కవితని 
తీసుకోవచ్చు. ఆందులో తాను కవిత్వం రానున్న సమయంలొని అనుభూతిని 
ఎంతో లీనం చేసుకోగలిగినట్లు రాస్తాడు. 


(అ 
నా హృదయస్పందన మాతం గాకు వినిపిస్తూ ఉంటుంది 
ఎదురుగా గోడమీద బ లి ఏక్మాగంగా నా కేసి చూస్తూ ఊంటుంది 
కిటికి ఆవతల వెరన్‌ మొక బ్రా [క్రీగంట కనిపెడుతూ ఉఊంటుందె 
కీచురాళ్ళ చప్పుడు See వినిపిస్తూ ఉంటుంది .... 


ఇలా క్రమంగా కవితా సమాధిలోకి వెళ్ళి రచనా కాలపు అనుకి రి 
ఆ అనుభూతి జారిపోవడాన్ని మొదట్లి తీసుకున్న వస్తువుల మరో విధంగా. 
చెప్పి, సాధిస్తాడు. 


=. ోగోడ్రమీద్ర బల్లి విసుగ్గా వెళ్ళిపోయింది 
“ ఫెరన్‌ మొక్క నిదపోయింది 
 ఆకోశం నక్ష[తాల్ని జారవిడిచి ఆంత ఎత్తుకు ఎగిరిపోయింది 
నా చుట్టూ ఉన్న తెరలు జారిపోయాయి నాకు నిజంగా మెలకువ వచ్చింది...” 


గోడమీదబల్లి, ఫెరన్‌ మొక్క-_- మొదట్లో తననే చూస్తున్నట్టు అనిపించిన 
చై తన్యం, కవిత జారిపోవడాన్ని ఇల్లీ విసుగ్గా వెళ్ళిపోవడం” ఫెరన్‌ మొక్క 
న్మిదపోవడం- వ్య క్తికరిసునైష. ఇలా అనుభూతులకు ఆక్షరాకృతి నివ్వడం, 
తిలక్‌ (పత్మే కత. ఆంతేగార, ఎన్నో కావ కవితా లక్షణాల్ని గూడా వచన 
కవితలో (పదర్శించాడు తిలక్‌. హు అభ్యుదయ వస్తువుని చెప్పడంలో కూడా 
ఎంతో శ కిని సాధించాడు. ముఖంగా మనస్సు పట్టి లాక్కుపోయే తై ఇ వి అతని 
త న్ని, నెర వేరుస్తుంది. ఆశ లిలో ఎక్కువగా స సంస్కృత శోబ్ణాలుండడం 
కూడా. అందుకు సహకరించడం విశేషం. యిలాటి పద్ధితిని ఆతనికి “పూర్వం . 
అభ్యుదయ కోవుతెవరూ వచన కవితలో సాధించలేదు. ఉదాహరణకి “ఆర్లగీతం' 
నుండి . [కంది పం క్తుల్ని చెప్పవచ్చు. 


186 అభ్యుదయ కవిత్వానంతర ధోళణ్యులు:. 


“నెను చూరాను నిజంగా పిల్లలకు గంజి కాచి ప. 

తాను సిరాహారుడై 

రుద్ర జా ష్పాకులితనయనుడై ఆః ఫీసుకు వచ్చిన వృద్దుని 
పూన్‌ వీరన్నని- 

నను చూశాను నిజంగా క్షయ[గ స్త భాఠ $ యిక బతకదని 


A 


ఆయిదారుగురు పిల్లలు గలవాణ్ణి- 
నేను చూశాను నిజంగా మూ ర్లీభవక్‌ దె దైన్యాన్ని హెన్యాన్ని ' 
క్షుభిత్నాకు కల్లోరినీ రధుల్ని, గచ్చత్‌ శవాకార వికారుల్ని .... 


తిలక్‌ అభ్యుదయ వస్తువుని తీ ఆసుకున్న ప్పుడు, సమస్యల్ని సాధ్యమైనంత బలంగా 
పాఠకుని హృదయం మ్సీద ముుదించడమె (పధానం. తిరుగుబాటు, వర్గ:బైతన్యం. 
మొదలై న౧ ఆతనికి ప్రధానం కాదు. అందుకే తాను ఏ వాదానికీ సంబంధింఛిన 
వాణ్ణి కాదనీ, ఇజాలకు ఆ తీతుజ్జనీ చెప్పుకున్నాడు. అభ్యుదయ వస్తువులతో 

సామాజిక [పయె జన దృక ఏఏ థంతో అకను రాసినవి కొద్ది గేయాలే ఐనా వాటికి 
స శైలీ (పతే! కతవలన హదయంలో వతు. గుణం ఉంది. తిలక్‌ యొక్క 
స్వతం[తమైన ము[ద ఉంది, 


ఒక విధంగా ఆధునిక కచిత్వంలో 1955-65 మధ్య కాలంలో న నన్నయ 
అలాటివాడు తిల అనుకుంచే ల్కు' తిక్కన లాటివాడు కుందుర్తి. శలి, రాశి, పలుకు. - 
బడి, నోటకీయత మొదలై న అవేక లక్షణాలకి ఈ పోలిక సరిపోతుంది. 


కుందు రికి [పజలు కావాలి. కోవిత్యం [పజలదాకా వెళ్ళి [ప్రయ జనాన్గ 
ప వచన కవిత చాలా గొప్ప వాహిక ఆనీ. ఆ వచన కవిత వం 
సులభంగా ఉంటే అంతగా [వయె జనాన్ని  సాధిస్తుందలీ _ ఆయన. వ్వకప్పథల: ఇస 
అరిడ్స్‌కే యచన కవిత్వానికి, అభ్యుదయ దృక థానికి "ఒక నమ్మణం నీకున్న స్ధన 
యాస బానరచాడ. [పజలంటే' కుందు ర్తి ది దృష్టితో కవరు. gan — 
భ్‌ ఛాకో కవితే వెళ్ళాలవీ, ఆందుకు వచన కవితక్ణమే శా శాబూలస్ల్రీ'్యక TR: 








[పయోజన దృక్పథం 19 


నమ్మి, తాను నమ్మిన భావాలకి తలదడైన ఒక (పత్యేక స్వరూపాన్ని సాధించ 
గలిగాడు.- ఆయన *“స్పందన'*' సంకలనానికి ముందు మాటలో యిలా అంటాడు 


శబ్దాలనే నేను Pes ఎన నాకు నిఘంటువు _(పజలు, - అంప వారుపయో 
గించినప్పుడు కలుగుతున్న అర్థస్సూ రనే కలిగిస్తాను గాని, శబ్దాలకు కావు ' 
భాషలోని రం నాకు పనిలేదు. నాకు ఆలంకారాలు పజలు, ఆంటే (పజల 
భాషలో. వాడే అలంకారాలే గాని కేవలం అలంకార శాస్త్ర (పదర్శనం చెయ్య్‌ | 
డానికి. మనసొప్పదు. ఒక్క- మాటలో చెప్పాలంటే నా వూహలో కవితకు శరీరం 


పజల .వ్యవహార భాష? ఆత్మ వాచి అభ్యున్నతి.” 


ప్రజలు ఎక్కడ వ రీతిలో మేల్కొని తిరుగుబాటు చేసినా అది తన 
కవితా వస్తువుగా. తీసుకుంటాడు కుందుర్తి. అందుకే దండిర నూతలో గాంధీజీ 
పిలుపుకు మేల్కొన్న [వజోద్యమాన్ని,: తెలంగాణా ఉద్యమంలో పీడిత వర్గాల 
తిరుగుబాటునీ ఒకే ఆవేశంలో వర్ణిస్తాడు. 


_ అభ్యుదయ కవులంటు కుందు ర్ర్తిది చాలా విశాలమైన దృక్పథం, (పజల 
సమస్యల్ని వర్ణించడం దగ్గిరనుండి వర్గ పోరాటం దాకా ఆయన అభ్యుదయ 


భావాలుగా (గ హిస్తాడు. మార్క్సిజానికి పక అభ్యుదయ వాదానికి గల స సంబంధాన్ని 
ఆయన యలా చెపాడు : . | 


“అభ్యుదయ కవులందరూ పార్టీలలో సభ్యులు కారు. మాక్కెజానికి 
సంబంధించిన ఊహలు వారికి ఉండవచ్చు. అందులోని కరుఆవాణానికి “మాత మే 
బారు బద్ధుతె మిగిలిన పార్టీ తులా దూరంగా -ఉండవచ్చు. ఆభ్యుదయ 
కవి కావడానికి ఆమా[తం చాలు. ' సమకాలీన సమాజ స్పృహతోకూడిన రచనలు 
చేసేవారు, పురోగామిదృక్పథం కలవారు అందరూ ee 


. కుందుర్తికి సమకాలీన ఆర్థిక తప సామాజిక సమస్యల్ని అక 
విధాలుగా"వర్ణించడం (పధానం. ఆయన కవిత్వంలో సామాజిక - నమస్యలన్నీ.... 
దర +నమిమై: “సమస్యల్ని సూత్ము మైన ఆంశాలఆతోసవే వర్ణించడం. ఆయన వభన ఏ 


155 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు. 


కదిత్యంలో తెచ్చిన గొప్పమార్చు. ఐతే ఈ లక్షణం అభ్యుదయ కవిత్వంలో 
ఆంకకుముందే బయలుదేరంది. కాని, అది కుందు ర్రిలో విశ్వరూపం ధరించింది. 


3 క 
1962 లో “అడుగుజాడ నగురజాడది' అనే సంకలనంలో తె. వి. రమణారెడ్డి 


అ. అలల, గానీ స 
ముందుమాటలో ఇలా అంటాడు; 


కావ స్వరూపంలో వచ్చిన క్రై కావ్య వసువలో కూడా తొలి మార్పు . 
వచ్చి ఇప్పటికే Soto కావసోంది. ఆ మార్పు అప్పటి రూపంలో. ఇప్పుడూ 
లేదు. “శ్రీశ్రీ దూరంలో స్థూలరేఖా చ్మితంగానె దర్శనమిచ్చిన భావి పరిణామ . 
రూపం, నేటి కవికి సూక్య్మాంశ సహిత చి తంగా, మరింత దాపుగా, మరింత. 
సమ్మగంగా కనిపిస్తూ ఉంది. క్త క కృష్ణపక్ని వినువీధిలోనుండి భూమి విశాల -. 
స్వరూపాన్ని మాతమే స. శ్రీశ్రీ మానవ సమస్యల |పాథమిక. 
(ఎలిమెంటరీ) రూపాలను చూసి, [పాకృతిక (ఎలిమెంటల్‌ ) నిర్భరత్వంలో 
గానం చేశాడు. ఆ తర్వాతి కవులు ఇంకా కిందకి దిగివచ్చారు. ఇంకా ఎక్కువ 
చూశారు. ఇంకా లోతుగా చొరబారినారు. సమస్యల ఉప (సెకండరీ) రూపాలను 
కూడా చూసి, మానవ మనోనుభూతులను చితకోటి పద్ధతులలో గానం 
చేశారు...." | 


- కుందు _ర్తి యిలా గానం చేసినవారిలో | పథముడు. విశిష్టుడు, ఆయన కవితా 
రితుల్లో ముఖ్యంగా చెప్పుకోవలసింది గొప్ప వ్యంగ ఏక Es అందుకే [పజల 
ముందు కుందుర్తి తన మ. న స వారు ఆయన కవిత్వంలో 
మమేకం కాగలరు. ఉదాహరణకి “ఇది నా దేశం'లో యిలా అంటాడుః 


“గేళమంటే మనుషులగ్నాం.... మట్టి మాత్రం కాదన్నాం 

ఆదెబ్బతో మట్టి.క్కపంవచ్చి పంటలు పండడం మానేసింది 
.. మనుషులందరి బ్మురల్లోదూరి మఠం వేసుకు కూచుంది 

కందరు జీవంలేని జొమ్మల్లా నడుస్తున్నారు 

ప కృత్రిమ బన org విడుస్తున్నారు.” 


చ 
స క్స్‌ 


వచన ప్రో కథాకావ్యాన్ని (ప్రతిపాదించిన కుంధు ర్తి ' భావన వయె. జన, 
దృక్పథానికి జాగా 'నభాక రించేది. 'వెభా గతా రంల కుంధు శ్రీములా చెపాడుః 


(ప్రయోజన దృక్పథం 189 - 


ట్టి కవి ఎంతో వైవిధ్యం 1పదర్శించవచ్చు. 
యు మొలలు 


ప ఇ వ 
బనుకొ వచు. పాతల మన స్తత్యాలను కు పరిక్‌ కించ 


ముఖంగా ఒకే అభి పాయాన్ని రోకటిపాటగా చెపున్న ఈ కాలానికి" 
కుందుర్తి చెప్పిన క థాకావం (పతిపాదన జాలా ఉపయోగిస్తుంది. ఆఅంతగాక , 
కవిత్వం శిల్పరహితంగా వస్తున్న కాలంలో కుందు ర్తి చెప్పిన సెమాటలు ఎంత 
కిల్సమైనా పదక్శ్మెంచే అవకాశాన్ని కలిగి మై. ఇలా కుందుర్తి [పజాసమస్యలకీ, 
పైకా హోరాటాలకి కవిత్యంలో ఎంతో వి _స్తృతమెన అవకాశాన్ని కల్చించి, అభ్యు 
దయ పదానికి విశాలమైన ప౨ధిని కల్పించి, వచన కవితని ఆతి సులభంగా చేసి, 


అచు 
సామాజిక (ప పయో జనవాదంలో ఒక నూతనా నాధ్యాయాన్ని సిరి ంచాడు. 


19665 లో దిగంబరకవులు తమ మొదటి సంపుటాన్ని (పకటించారు. 
వీళ్ళు నగ్నముని, నిఖిలేశ్వర్‌, జాషలాముఖి, చెరబండరాజు, భెరవయ్య, మహా 
స్వప్న - అనే ఆరుగురు. ఈ మొదటి సంపుటం వెలువడగానే ఆంధ దేశంలో ' 
ఒక సంచలనం కలిగింది. ఆ సంచలానికి కారణం ఈ కవితలో యింతకు 
ముందెప్పుడూ లేని ఒక “కసి” అతి తీ వంగా వ్యక్తం కావడం. రెండోది ఈ 
ఆరుగురిలోనూ మంచి కవిత్వం చెప్పగల |పతిభ ఉండడం. మూడోది ఏరు 
వెలువరించే “కసి” సి” సరిహద్దులు దాటి అసభ్యతలోకి ఆడుగు పెట్టడం. చాలా నుంది 
యువకులకి ఆ ఆసభ్యత ఆ కవిత్వాన్ని మెచ్చుకోడానికి ఆ అభ్యంతరం కాలేదు. 
కొందరికి ఆ ఆసభ్యతవలన, ఉన్న కవిత్వాన్ని కూడా మెచ్చుకోలేని పరిస్థితి 
ఏర్పడింది. ఏమైనా దిగంబర కవిత్వం ఒక సంచలనం మాతం ల్మీవంగా 
కలిగించింది. అంకకు ముందునించి వస్తున్న మార్క్స్సెస్టు కవిత్వధారలో భాగమూ 
కాదు, అనుభూతి కవిత్వధారలో భాగమూ కాదు, ఇదొక వినూతనమైన “కసి”, 
ఆ కొ తదనం వల్ల కూడా ఆ సంపుటికి వెంటనే ఒక Response క లగింది, 
కొందరు దీన్ని ఒక ఉద్యమం బయలుదేరిందని పష్మతికలలో రాశారు. ఉద్యమ , ' 
మౌనో' కాదో తరవాత పరిశీలిద్దాం. ముందు వీరి [ప్రయో జనదృక్పథ' మేమిటన్నడి 
ఆలోచించవలసి ఉంది. మొదటి సంపుటపు ఉపోర్దాతానికె. వీరు. “దిగంబరశకం.. 


140. అభ్యుదయ క్ర విత్వానంతర .ధోరణులూ. 


0 
ని ~ 


“కిచ్చ, డబ్బు యినప బూట్టకింద పడి నలిగి ' కొనవూపిరితో గిలగిలా - 
కొట్టుకుంటున్న మీ అసలు సరూపాన్ని ఎన్సడెనా, ఒక్ళ_నాడెనా చూసు 


మీరు జీవిస్తున్నది మీ జీదితం కాదు. మీ ముసుగు: :నటన జీవితం. అధి. 
కార. - జీవితం. డబ్బు జీవితం. గొరవ-జీవితం. వాటి కోసం పడిచచ్చి వాటి 
కోసం ఏదయినా. సరే, చివరికి మి మ్మల్ని (౫ సెతం చంపుకునే దిక్కుమాలిన | 
జీవితం. 
ఏం? ఈ ముసుగులేక పోతేనేం? అసలు స్వరూపంతో బతక. 
డానికి యత్ని స్తేనేం! 

నుష్వు తరు. నీ ఆధికారం లేదు. నీ హోదా లేదు. నీ పంద జరీఆంచు లేదు. 
నువ్వు. 24 గంటలూ పదిలంగా మేకప్‌ చేసుకుంటున్న నీ ముసుగు లేదు. నీ 
పెళ్ళాం బిడ్డలు నీచుట్టూ గుమిగూడినవాళ్ళు,' నీ చివరి ఒంటరి బిక్కు బిక్కు. మనే' 
క్షణాల్డ్‌ నిన్ను fool చేస్తారు. 


దేన్నీ నమ్మకు. ' నీలోషల,' ఈ మ్లుసుగులోపల, యీ వంచన -అంయవ. 
కింద ఉన్న సి అసలు సకరూపాన్ని, స్తీ "తనాన్ని" నమ్ముకో. ఈ నాలుగు- సిమి 
షాలూ ఫవోయిగా బతుకు. ఆది తెలుసుకున్న ప్పుడు యింతకాతం యూ ముసుగు 
నిన్ను వెంత వః ర్థుడిగా చేసిందో తెలుస్తుంది. కుక pe గుర్తుంచుకో, ఇందరినుభ్యు, 
యిన్ని (ప్రపంచ - (పకృతి కార్యకలాపాల మధ్య, నిన్ను నువ్వు చీల్చుకువ్న 
యిన్ని వేల ముసుగు ముఖాల మధ్య, ఊపిరి. సలవనీని బతుకుపోరాటం మధ్య 
లా స జననమరజణయాతనల క హోరుసలేే ఎ మైనీకుడివి.” 


టై పంక్తుక్టో శః కవుల లక్ష్యం స్పష్టంధా తెలుస్తుంది. sp, కేలి . 
సతమ తు ఉన్నత ' మానవుజ్ణి. తారువేయడణ. _ ఈ న 


Jed 


“trend కూడా... : కనిషిస్తుంట్మి: = కొంక-, ఇవా! క్ట 





(పయ జన డృక్పుథం tél 


లోకంలో కనిపిస్తున్న ఆవగుణాలుగులవా క్ళాందరినీ త్మవంగా తిట్టి 
ద్దామని ఈ కవుల [పయత్నం. దాన్నె Shock-treatment అని 
రు 


అ వయ ర ద్య సత. గురజాడ దుండి 
ఎనూచానంగా వస్తున్న నామాబిక5క చె తనం ఎరి లక్ష్య ౨ కాదు. 
సంపుటాల" చఉమ][క మంగా సామాజిక దృష్ట పెరుగుతూ 
వచ్చింది. ఈ ముడు ise. చచదివితె, ఆపి కవిత్వం. నుండి ఓక నిరిషమెన, 
శె స్ట / _ దట 
al 
©) 
ఉద్యమం క య. 1968 లో (ప్రకటించబడిన మూడో సంపుట్లంలొ 
మాతం కొంత కొంతగా మారికాస్టు తె_వేవాదానికి మొగ్గే సూచనలు 


we 


కనిపించినది. 


ఎంత అసభ్యత, ఎన్ని ప పర ఠరస్పర వ రుధాలూ, ఎంత ఆస్వష్షతి కస్తిషిం 
(ee , లు 


. _ చినా, కొందరు ఈ సంపుటాల్డ్‌ అక్యడక్య్క_డ మంచి కవి విత్వాన్ని గ్రహించక 
పోలేదు. ఉదా, కె- 


“కలియుగం రేడియో [గామ్‌లో 

గిరగిర తిరుగుతున్న (కి. శ. ఇరవయ్యో శతాబ్దం రికార్డు మీద్‌ పన్ను నై 
మానవత రెండు కళ్ళూ మూసుకపోయినప్పుడు 
విప్పుకుంటున్న మూడో కన్నునై 

కాలం వాయులినం' మీదం . క మానునై 

చరిత ని|దాసమ్ముదం మీద తుఫానునై 

నేను వస్తున్నాను వేగంబర కవిని 

ర్యాతి ఉదయిస్తున్న. రవిని-” 

" అలాగే. మరోచోట. క 

“పరిణామం పెట్టిన ఆశాశాపం భిక్షను నేను 
నాగరికతా ఆవ హేశనలో 


కన్నీ కృను "అడక్కుులటున్న : యూగభిమవును నేను. . క్‌ 
పజ్జానం..దిసరిన విషకిరణానికి చెడిపోయిన. చక్షువును చేను : 


అ గా 


149 అభ్యుదయ క వత్వానంతర ధోరణులు 


వ్యధా కోకాల పీడిత లోకాలలో 

విరిసిన కారుణ్య మహాబోధి వెలుగులో 

మెరిసిన తథాగతుణ్ణి నేను 

అహంకారం సిలువ పెన నవ్విన నెత్తురు గులావీని నేను” 
కబత్సంలో ఎన్ని మంచి అక్షణాలున్నా ఒక సమ్మగమైన దృక్పథాన్ని పదక్మెంచ 
తే, పెగా ఒక ( నిర్చిష్టమైన అక్షం లేకపోలే ఆ కఏత్వం ఉన్నత న్థాయికె 
పెళ్ళి, ళు వ ఉద్కమాన్ని నిర్మించలేదు. ఆందుకే చిగంబర క 
ఫలితంగా రాబోయే ఒక త్మీవవాదానికి వేగుచుక్క_లా కనిపించి తెరమరుగు 
కావడం జరిగించి. 


సో 


శ 


1970 నుంది సుమారుగా 19850 దాకా విప్రవరచయితల సంఘం 
Dominate చేసిన సంవత్సరాలు. విప్లవ కవిత్వంగురించి మొట్టమొదటగా 
చెప్పుకోవలసిన విశేషం, ఆది యింతకుముందు ఉద్యమాల వలె ఏవిధమైన 
పాశ్చాత్య [పభావమూ ఉన్న టువంటిదికాదు. సరాసరి జరుగుతున్న ఉద్యమంలో 
నుండి ఊపిరి తీసుకున్న డి. ఆందుకే విష్టవ కవిత్వం సంపూర్ణంగా రాజకియ 
మైనది. ఈ కవిత్వానికి అభ్యుదయ కవిత్యంవలె విశాల పరిధి లేదు. వర్గపోరాటం 
లక్ష్యంగా పెట్టుకున్నది. యింతకుముందు వర్గ స్పృహ, వర్ష చైతన్యం మొదలైన 
"వాటే ఆవిష్కరణ జరిగిపోయింది కాబట్టి యిప్పుడు వర్షపోరాటం సాయుధంగా 
| సహెగాలని కోరుతుంది. కవితలో రాజకీయం వెన్నెముక గా ఉండాలని, సందేశం 
కర్షక కార్మిక విద్యార్ధి మెధావుల్ని విప్రవోద్యమం వెపు మళ్ళించడం కావాలని 
కీవంగా చెప్తుంది. ఆందుకే | కవిత్వంలో "పరిష్కారం చెప్పడం 'ముఖ్యమంటుంది. 
రాజకీయం కవిత్వంలో. ఉండాలా ఆక ్కరైదా అన్న చర్చలో రాజకియం నెగ్గిం 
డనీ, యిప్పుడు మనకు కావలసింది ఏ రాజకి సీయం కావాలన్నదే ఆ అనీ 65వ ఉదగమ 
కవిత | ప్రకటిస్తుంది. కవితా వస్తువు తక్కువ . పరిధి కలిగింది.. కాబట్టి ఏవరో 
ఈక కరిద్దరు గొప్పకవులు రాసిందాంట్లో ష్య క్తీకర ౭లో వైవిధ్యం ఉండవచ్వగగాని, 
చాలావరకు చదివిన థావాల్నే మళ్ళే స భావం కలుగుతుంది. 


విప్టవ కవిత సరాసరి అట్టడుగు, వర్గాలకి దగ్గిరగా వెళ్ళి హళ్ళని హోరా. 
టానికి ఉన్ముఖం చెయ్యాలనే లక్ష్యం కలది. అందుకే నడక బం కాకుండా 


[పయోజన దృక్పథం 148 


పాటని చాలా ఎకు)ం_వగా ఆదరించెంది. యింతకుముందు తెలంగాణా ఉడ్వమంలొ 
ప్ర లొ పాటలకున్న [పాధాన్యం 


జ్‌ pa జ్జ ఇ డై ఇ ఆధి 
వయింది. వందలాది జానపద బాణీలు సేకరించి ఆ వరసలొ 


న! శ టీ ఇ a గాః Sen mmm? స జ ణా అ భో 
బపవొద మం నాహెతిరంగంలా౨ి రజబ్యుసి మరలి పథాన బషయం 
జ నా! చీ 
Committmcnt సిద్ధాంతం, ఈ సిద్దాంతి (ప్రభావం తర్వాతి సాహిత్యం ముదా 
అ స ్టై ఇల జ లో ఫా ద 
దాహైతకారుంమిడా చాగా కనిపిస్తుంది. అకులు. క సిద్దాంతానికి చెంయతాలి 


స్‌ 
ఏష్టుంగా తె తలియడం ఈ సిద్ధాంత 


ల 


అక్షం. అందుకే ఒకి కప్వుడు అభు దయాన్‌ రాణ; 
కలిపి కవులు రాయగా, విప్లవోద్యమం 
తర్వాత స్పష్టంగా విడివడిహోవడం జరిగించి. సమాజాన్ని గూర్చి రాసే కవి, 


0 


ఆనుభూతుల్న, [ప్రయ రా గాల్ని అన్ని టల 


సమాజం కంచె యితరమైన భావాలతొె కవిత్వం రాయడంలేదు. ఆసామాబికంగా 
రాసే కవి సామాజిక చె చైతన్నాన్ని స్వీక రించడంలెచు. ఒక్‌ 
రాసినా ఎవరూ పట్టించుకో వడంలేదు. 


1980 తర్వాత, విష్టవోద్యమ [పభావ ఠిివత తగ్గిపోయిన తర్వాత, 
ముఖ్యంగా కవుల్లో నాలుగు మార్గాలు [(పచలితంగా ఉన్నై, కొందరు కవులు 
అనుభూతివాదాన్ని స్వీకరించారు. మరి కొందరు సామాజిక _ పగతిని గూర్చి 
_ రాస్తున్నారు. కొందరు మార్కెష్టు పునాదితో సామాజిక చైతన్యం సృష్టించే 
వారున్నారు, విప్రవోద్యమం గూర్చె రాసే వారున్నారు. యింకా కొందరు ఎక్కు 
వగా మిసీక దితలు రాస్తున్నారు. ఆందులోనూ .. దాదాపు మిని కవితలన్నీ 
సామాజిక వై తన్యాన్ని ల ఎవరెన్ని విధాలుగా రాసినప్పెటికి, 
దఒకొగ్టాస్‌ గ కాలానికి ఒక వధాన 'ధోరణి ఉంటుంది. ఈనాడు సామాజిక 
(పగతివాదం | పధానమైనది. మార్కిస్టు పునాది తేళవోయినా, ' సమనమాజ 
. దృష్ట్యా (పగతి కవిత్వం రాసే వాళ్ళందర్నీ అభ్యుదయ "కవృలనై- -శకావా లి. 
వ్యాసం మొదట వివరించినట్లుగా ఒక విశాల పరిధిలో అభ్యుదయ కవిత్వాన్ని 
అంగీకరించాలి. రేపు రాబోయే సమసమాజానికి ఈనాడు బాటలు 'వేయ్యాలి.. 


* జ వ 


(వ. 16-8-1986 నాటి సదస్సులో చదివిన వ్యాసం.) 


మానవతావాద దృక్పథము" 
నామాజిక చైతన్యము 


ఇందగంటి. శ్రీకొంత్తశర్ల 


జై [| EE ప్‌ గ + జి న గీ జ నా జ 
పకి 1, మాశాఎక వుషు సంఎంధం ఒడికి సము దానికి: వున్న 
' సంటంధం' లాగ నాకనిపిస్తుంది. ర ఆటుపొట ట్రన్నీ ఓడ” గమనొన్ని 


i నిర్దేశిస్తాయి. ఇంతకు" మించి ఈ ఫోనికను నేను: పొడిగించి వివరించబోవడరా లేదు. 
ఎందుకంచే, ఏ సోలికైనా కొంతవరకే మన ఆల్‌ లోచన చెప్పడానికి సహ సాక రిస్తుం ది 
పట్టుకు (వేలాడీతే మనకే ఎదురు తిరిగి చిక్కులే పెడుతుంది. 


వ్యక్తి క్రి సమాజాన్ని దాటి, దానిలో ఒడుదుడుకు ల్ని డ్‌ బరు; ముందుకు 
సడ సాగించడం, రసల 8 రుం మాత్రమే ఇక్కడ నా న. 


ణో 


న “వ్యకి హ్‌ పెరిగిన సరన రాలలోంచి, తన కొలపు సామాజిక -చళిస్థితుల 
శసుంపీ, తాను చదివిన గంథ ప పరంవర నుంచీ తనదంటూ. ఉక నంస్మో-రాన్ని 
'వీర్పరోచుకుంటాడు. తన: 'ఆలోచన చెళ్ళగలిగినంత దూరం తర్కిరజుక్షున్న ఈ 
సమాజంలో తన ,గమనపథాన్ని నిద్దేశించుకుంటోడు తనక రే ముందు ఫ్లట్టి-- 
, ఈ, (పపంచం _ గురించి ఆలోచించి, సంఘుర్షి ంచీ, ళ్నించీ, అనుమానిం 

. కొఇథరు వ్యక్తులు-_వారు కవులు కావచ్చు; :త న A 
“తావచ్చుఫా-చేసిన ష్య పటోధాల్స en wn అంతనా 


au wee 


i pan సరిశీలించిన సామాజిక పరిమితులుంటాయి. వీరు. సుక 
చూసే, ప bel క్తి కొంత దూరమే _వుంటుంది. న 





14ల్‌ 


YE 


జో 
సలా 


తా తిక 
అజ్‌ ny 


ఇ చుకున్న జ్ఞాన త 


తం చేసాడు. ఈ 


పు డం 
యు 


ot 


శ 


తెలు —ా 3 


ట్‌ 
oJ 


ఇ 
4 


లు ముసురు 
ంతదూరం వపా 


ట్‌ 


ఎ 


ఓ 


ము. 
జ్యో 


ఇ 


నిక 


వంది ఆలోచ 
ప్చుడా 


కన్నా! 
లు 


సూ[తాల ప్రభావం, 
శ కెమంతంగా 


> పా ఖీ చా, 
J Ou (పభాపి 


వన సూ(తాంను రూ 
ఈ వ్యక్తి వ్యక్తిత్వపు |పభావన్మ ఆతని, 


ణీ 
నో 


ధా 


కారణాల వల 


ను! 
ia 
చ 


శ్వ 


చు 


4! 


తరువాత కాలంలో 
లెదా 


ముందుకి నడిపించవచు చె 


నిలిచి సమాజాన్ని 


mw ga 
Jp 
bh 
3B 
ళల 
VIR 
1] 
ల 
పె “3 
శై 
lb A 
hi bp 
య్‌ ౦, 31 
ష్ష్‌ ప్ల 
0% En 
th ౪ 
TTI: 
వ p 
1 గో 
“3 ౧0 0 
భట రి bo 
Aw ట్రీ a 
hop 
pi గ 
pe ఫీ ల్లో 
నట్ట 
ab న సి 
ల v3 గ్గ 
అసత లి 
oo w®# ౧ న 
సభ ల్‌ EA 
wd A డి 
had 


a ఫొ 
జగ "ప 
స్‌ 
ళీ 
‘hae 
0 uf 
cn 
శి వ. 
య. 
స 1 
‘to Yd 
3 
( 
౧ 
న్‌ Ya 
me 
గ స 
గ్‌ “గక 
p 0 
స్త 3 
Ya est 
AA 
ల్లి 
శత 
కనా 
b 


AKD-1U. 


1486 అభ్యుదయ కవిత్వానంతర' ధోరణులు 


సౌహార్డం, న్‌ా ౮ భాం. _ ఇవే ఈ మానవ సమాజం సుందరమూ అర్ధ వంతము? 
కావడానికి [ప్రత మంటుందీ దృక్పథం. మన దేశంలో రాజా రామమోహన 
రాయలు ఈ ధోరణికి ప్రాతినిధ్యం వహిస్తే-, ఆంధ దేశంలో వీరేళ లింగం 

వహించారు. కవుల్లో భార తీయ పీఠ ంమీద (పతినిధిగా రఏం[దనాథ్‌ 
అ ఆం|ధలో దేవులపల్లి కృష్ణశాన్ర్రే త తన కవితాగానం చేశారు, 
సిషి 


ర్ట 


డ్రై వి 
శేషజి మనిషి కోసం, వటి ఉజ్జై ఇల పతిభా వికాసంకోసం;= మనిషి 
తనాన్నై కోల్చొరాదన్‌, | + టెమనిషి" న మరచిపొరాదని, చెయీూబయూ కలిపి, 


ల! ణ్‌ (4 


వి ఏరూపంలో వున్నా మలిపేసి - ఒకెఒ | మాన 
సంభుం ఒకే ఒక మానవాత్మగా మనగలగాలనీ మానవతావాద సారా 


జ్‌ 


ఇది నన (పసరించి సమాజపరం౦ంగా ఒక తరాన్ని 
తరాని, ఊ కెగించింది; సంస రించింది; పలికించింది; పాడించింది. ఈ వాదంలో 
వ్వక్తి ఆధారభూమిక. వ్యక్తి వ్యక్తితో, వ్యక్తిగురించి, చెపుతాడు. 


(sn 
ఒకక కొకళ్ళుగా ₹ చెప్పుకుంటూపోతే, ఈ వాద సందేశం సమాజమంతా [పస 
రిస్తుందని వీని భావం. 


లా 


గ “సామాజిక చె చైతన్యం” అనే పదబంధం మార్కిస్టు ఆలోచనా వీజం 
నుంచి మన దేశంలోకి వచ్చింది. ఈ వాదం (ప్రకారం స్థూలంగా చెప్పాలంటే, 
సమాజ "చైతన్యమే వ్యక్తి చైతన్యాన్ని నిర్ణయిస్తుంది. ఇక్కడ సమాజమే 
సూర్యుడు, వ్యక్తి కిరణం. ఇది [క్రమంగా సాహిత్యానికి అన్యయించింది. 
అభ్యుదయ .సాహిత్యోద్యమానికి తల్లివేరు ఈ సామాజిక చై.తన్యమే, 


wn ig > జ 
కస్‌ గ శ! ఇ 


మానవతావాద దృక్పథం, సమాజం, అనేవి రెండుదృశ్యా లనుకుంటే, 
సమాజం వైపు కెమేరా వుంచి: చ్మితిస్తే అవి సామాజిక దృక్పథం అవుతుంది. 
య్‌ డొక సంగతి చెప్పాలి. మౌలికమైన, కేవల వ్య క్తిపరమైన, 
అటా గాంధీయుగంలో వేరే విశాలమైన రీతిలో వెలుగులు 1 పసరిం 
"మర కొంతముందుకి. అంటే. కమ్యూనిస్టు స్టు ఉద్యమ ' [వభావంలో నడిచి, 
ఫేన క్రై సకభావం మారింది. సామాజిక చైతన్యం అనే అంశం + కూత్తా, 
_ ఆర్థిక రాజకీయ కారణాల వెలుగులో కొత్త అర్థాన్ని సంతరించుకుంది రానురాను 


మానవతావాద దృక్పుథము-సామాజిక చైతన్యము 147 


సామాజిక చైతన్యం ఆనేది_ “పేద [పజల అభ్యున్నతి కోళతవళా తా 
| వ జ చం 4 
అవగాహనతో- అవికూడా కమ్యూనిస్టు రాజకీయ అవగాహనత ”-(పత్తెకార్థా్యా 


సంతరించుకుంది. "మానవతావాద దృక్పథం” “సామాజిక చైతన్య దృక్పథం” 
లో 


ఆన పదబంధాలు యౌ లికంగా మానవ "శరీరంలో గుండె విరిరం అన రెండు - 
అశ చాన ఏ ౬, న ఆల 
భాగాలు అయినా వాటికి (ఆత్మ కార్థాలతొ' చెదలు ఆతికించివున్నాయి. యానవ ఖా 
వాదం అనుభూతివాదులది; నామాడప ఇ వ తం [పడా తచయితలదని= 
rr 
డ్‌ et ధా ఇ en) క క్‌ హహ అమ్మి 
మాన మార్గం యిదీ అన ఇతరులకు సరియడాగికి ఈ చేటలు చిరునామాలు 
బవాతర్వామోగాగి ఇవి సమ్మగ దృకృథం చెప్పవు. నము గత అంచ చంలను 
అవవ లీ 
మించిన ఆరాలని ఇకాడ నా వుద్షశం, 
@ న్‌ ఇ 
ణి sm షు డాని 
లె సూ లావై నా, సిదాంతాలె నా, సంసాగతంగానా, వువనాగతంగానో, 
చాలా ల Cn అ షు 
జె అక ముప Ss wu nn 
చొధకు ఉద్భుమించినపుడు వం తప్పపు; వ్యాఖ్యానాలూ తప్పవు; 
గని చా a Y వ 
సించారొపణలూ తప్పవు. స సూ తానికే ఆచరణకే నడుమ యు న్న్న ఆగాధాలు 
త్‌ వ్వ్‌ మో ఇ 

సృష్ట్‌స్తాయె తప్ప చేరవలసిన న రీతిలో చేరవలసిన వారికి పరమార్థం చేర్చవు. 


” 


ద్ద అష్‌ మ త ఇ జు త లో క పా 
చీడిలు తీసేసిన వేళ మానవతావాది కృష్ణశాశ్రి; సామాజికవాది శ్రీశ్రీకి 


అభుం 


( 
మై 
Ca 


ద శ దుమం ఫలానాచోట్‌ ముగిసిందనడం నా కెష్టం లేదు. 
మనిషి మానవ న్నుత 


6 కోరడమే అభ్యుదయం. సా హత్య చర్మితల్‌” ల్‌. కో 
నౌాళత్యుం కోసం, రాజకీయ సిద్ధాంతావ గాహనలో తర్వాత ఏర్పడిన అభ్మిపాయ 
భేదాల దృుష్ట్యాః ఒక గీత అవసరమే అను కుంటే అడి పంచాంగంలో తిథి 
వారాల మధ్య మార్పు సూచించే, గీత వంటిది మాతం కాదు. ఆందుకే అభ్యుదయ, 
కవిత్‌ త్ర్వోద్యమంలోంచి వచ్చిన తపిదక రడ కూంగంగాధర తిలక్‌ పంమిత ఉద్య 

మార్భానికి లొంగలేదు. 


me దుఃఖానికి పరిష్కారం కోసం పరితపించిన రాగో '.తన*కవిత”' 
లా న గురించే కలవరించాడు. ' 


Eo 
జ 


"మనుషుల్లో న! భయంకర, ఆవరణాన్ని ఖేధింబి.. ద్విగబ్బ 
రంగా మనస్సుల్ని బయటకి లాగటానికి ఉద్దోషించి; దిగంబర కవులు కేకలు 
వేశారు, 


148 ఆభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


శేషంద, “కవిసేన' ఆంటూ కలత పడుతున్నా డు. మానవ స్పందనలకు 
ఆనతి యి వవలసిన క విత్వంలో ముదలూ-సరిహద్దులూ, ఆలోచనా విధానాల 
విగింపులూ శ వద్దంటునా చెడు అనుభూతివాది. 
“ కబుర్లన్నీ వట్టి బూటకాలు, రాజకీయ కార్యాచర ణకు లక్షల (పజల్ని 
మేలుకొలిపి ముందుకు న. ప విత్వుం నిరర్థకం” అంటున్నారు ఏప్రవ 


వ్ర 
ఎవరైనా, ఏ ఆరుచైనా, మనిషి మనిషిగా (బతికేలోకం కావాలంటున్నారు. 
కవి, ఎక్కడో పీఠం మీద కూర్చుని |ప్రబోధిస్తే మిగతావారు చేతులు ఈ కట్టుకుని 


అనుసరించాలనడం లేదు. | 

“సమాజం నుండి కవి వేరు కాడు” అని గాని--”మనిషె దీవికాడు” ఆని 
గానికొ తగా జ్ఞాపక కర్ర చెయ్యక్కర్రైదు. మొదట్లోనే మనవి చేసినట్టు---ఈ . 
సమాజంలో మనిషిని స్పృశించే అనేక విష షయాల్లో సాహిత్యం ఒకటి; అందులో 
ఏకదేశ వ్యవహారం కవిత్యం--, మనిషి మనిషితో ఏకాంతంగా మాట్లాడటం 
మానవతా దృక్పథం అనుకుంటే మనిషి సమాజంలో సమూహం మధ్య నిలబడి 
(వేనంగించటంలాగ సామాజిక చై తన్యవాదం-సాహిత్యపరంగా నాకు అనిపిస్తుంది. 

చివరిగా---అభ్యుదయ కవితోద్యమం అనే ఒక చోట గేటు పెట్టక తప్ప 
దంచే. తెలుగు కవిత్వంలో ఆ తర్వాత కొనసాగిన తిలక్‌, బైరాగి, దిగంంజ 
రులు, అజంతా; *“చితి-చింత*' మోహన [పసాద్‌, శేషేంద, ఇంకా కొందరు. 
కొత్త కవులు, విష్ణవ కవుల్లో “గద్దర్‌”, “శివసాగర్‌”, కె. వి. రమణారెడ్డి, చెర 
బండరాజు, మరి కొందరూ; అక్షర సము దం మీడ నా కళ్ళకు Ls 
కని నిపిస్తున న్నారు. 

మానవతావాదం, సామాజిక చైతన్యం అనే పదబంధాలకు ఏరో పడిన 
చ్మటాలను వ్యతిరేకిస్తునా నను. . ఒకానొక రాషకీటో ఆవగాహన మ్మాతమే సంకీర్ణ 
సమాజంలో మనిషిని ఉద్ధరిస్తుందనే ఆలోచనను వ్యతిరేకిస్తునా సను. 


నిరవధికమైన సమాజంలో నివాత దీపమై కాపాడవలసింది మానవత్యమపీ, 
దానికి ఏ రూపంలో శ్రేతనాలె 'త్రినా ఆది మంచి: కవిత్వమని, (పతిపాడిస్తూక్నాను. 
| అటువంటి ఉత్తమ కవులు అభ్యుదయ కవిత్వోద్యమం "తర్వాత్‌ ' “గత 
యిరవై వీళ్ళగా దృఢంగా 1 నిలిచి మాట్టాడుతున్నార ని నమ్ముళున్నాను. ' 


అధికేపక కవిత 
అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ) 


స స్వాతం[త్యం గనకవ సే అన్ని కష్టాలు ఈడేరుతా యనుకున్నారు భారత 
(పజలు. చిెరకాఐంనుంచి కోగశయం మీడ (కుంగిపోతున్న వ్య క్తికి, ఆరోగ్య 
స్నానం రేహ్పొద్దున చెయుచ్స్చు ననగానే కలిగే ఆనందాన్నీ ; సాాతం|త్యాస్ని 
తలచుకొని ఊహించారు. [కో మ్మకమంగా కోలుకోవచుున ఎనని ఆశించారు. కాం తికవా 
టాలు తెరవవచ్చుననుకునా రు. సొంత ఇల్లు కట్టుకొని గృహ | పవేశ ముహూ ర్తం 
“కోసం ఆరాటపడే అనుభూతి పొందారు. మధ్యతరగతి బడుగు వర్షాలు తమ బతు 
కులు 'బాగుపడతాయని కలలు కన్నారు. రైతు, కార్మెకుడు, విద్యార్థి, ఉదోంగి 
స్వాతంత్యోదయం కోసం ఎదురు తెన్నులు చూశారు. “నాదీ స్వతంతదేశం,. 
నాదీ స్వతం తజాతి”' అని ముందుగానే పాటలు పాడుకున్నారు. 'స్వాతం్యత్యమె 
నా జన్మహక్క-నీ చాటండి ఆని ఒకరినొకరు హెచ్చరించుకున్నారు. “ఉదయం 
బాయెను 'స్వేచ్చాభారతి ఉదయంబాయెనొహో, తూరుపుఖండపువాసుల కోరిక 
తీడెరెనొహో' అగి కళాశాలల, పాఠశాలల, వార్షికోత్సవాలలో తారుణ్ణ హృద 
యాలు ఉల్లాస గీతిక లాలపించాయి. 

మహానాయకుడినుంచి మట్టిమనిషివర కు ఎప్పుడు ఎప్పుడు స్వాతం[త్యం 
అన్‌ ఆరాట పడ్డారు. 

మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవితచరి తలో మక్‌ ఆస క్తికర మైన ఉదంతం 
నమోదై ఉంది. ఆయన ఊద్యోగ జీవితంలో తొలి సంవక్సరాలు పూనాలో 
పురపాలక పారిశుద్ధ్య కార కమ నిర్వహణ. శాఖలో పనిచేశారు. రహదారులు, 
మురికినీరు పోయే జలదారులు నిర్మించేశాఖ అన్నమాట. అప ఎట్లో ఆయన 
భొంబాయి రాష్ట్రంలో పదిహేను సంవత్సరాలు పనిచెళారు ఆక కడి పెద్దలంద 
రితో ఆయనకు పరిచయం లభించింది. ఒకరోజున మహాదేవ గోవింద | రానడె 
గారింటి కెందుకో వెళ్ళారు విశ్వేశ్వరయ్య. రానడె మహిళయుడికి విశ్వేశ్వరయ్య 
అంటే ఎంతో అభిమానం. తరచు ఆయన్ను ఇంటికి ఆహ్వానిస్తూ ఎన్నో విషయాలు 


150 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


క 


వైపుతూఉంచేవారు. ఆ రోజున విశ్వేశ్వరయ్య తమ ఇంఏకి రాగానే రానడే మ 
శయుడు ఎంతో గంఖీరలగా ' క “నేనూ చిరకాలంగా ఎంతో అభిమా నిస్తున 
నా మ్మితుజ్జి పరిచయం చేస్తాను అని పక్కగదిలోకి తీసుకొనివెళ్ళాడు విశ్వేశ 
రయ్యగారిని. ha me ఆయన తూగసినద్భక కం ఒళ్ళు see 
తంతో ఒక రోగి ఇంచుమించు ఆపస్మా రస్థితిలో ఉన్నాడు. ఇద్దరూ గదివెలుపలికి 
వచ్చిన తరవాత రానడే మహాశ రక ఎంతో పరితాపకరంగా' నిశ పసిస్తూ “మన 
"దేశం ఇప్పుడు ఇట్లాఊంది. - ఎప్పటికి మనం కోలుకోగలుగుతామో” -అని- నిర్వేదం 
చెందారట, ఆ ద్భళ్ష ౧౦ నౌ మనసులో చెరగని ము[దగా ఆ అయిపోయింది అంటారు 
విశ్వేర్వరయ్యా. Ee 

ఇరవయో్యో శతాద్ది మొదటి నాలుగుదళాబ్దాలు వాతీయచె చైతన్యం. రా. 
తేజ కరంగా .పకాశించింది. ఒక గొప్ప లక్ష్యంకోసం, మహదాశయంకోసం 


సల 


జీ 


కష్టస సహిమ్షుకకు' అలవాటు పడ్డారు భారత పజ. “పారిశ్రామికం ంగా ఆధునిక గా 
భారతదేశం చాలా వెనుకబడి ఉందని రానడే అభి పాయం అయినప్పటికీ, "తిలక్‌, 
గోఖలే, రానడే వంచి పెద్దిలు పరాదీన దేశం[పజలు పడే బాధలుగూర్చి నిరంతరం | 


తలపోస్తూ ఉండేవాళ్ళు ఇ 


స్వాతం త్రక్టిం వచ్చింది. ee 


1 ఈ స్వోతం్యత్యోదయ పంగూర్చి తమిళకవి వెలువరించిన వ్యంగ్యరె ర 
కర మే అయినా ఇవాల్టి ఉర తాకాల చూస్తుంటే మే యథార్థ మేనన్న భావన' 'మనల్ని 
నిలదిసి [పళ్ని స్తుంది. 


“రాత్రివేళ వచ్చింది 
ఇంకా తెల్లారనే' కేదు.” జ. 


rr EN Ent Ta Tate tartan tea లో 


‘Builders of Modern India’-By V. Sitaramiah, (page 
No. 18) publications Division, Government of India- 
(1971) : pe nr 


తమికళాం[ధ నవ్య కవిత్వములు -ఆచార్య చల్లా రాధాకృష్ణ ర్మ 19౪) 
eC విళప్పపిదాంలయ 'నరస్సులో నమర్చించిన. వ్యానం. sa a 


$ a4 
yes క 


§. శర, శగారట్ట “వ్యాఖ్యారంచారు. తం రరడు' పంక్తుల నో ల 


న FR || ప fs క లస 
హ్‌ తమిళ “రచయిత మస సా గ తా ge శ 


sg gE నట చనా ౯ 
చిన్న “పోదాలలో “గ్‌ శా 
హా. 3 






తంత్యం రా|తించరులదా అన్న సందేహం కలిగే పరి 
స్థితులు డదెళంలో ఎదురవుతున్నాయి. స్వాతం; ర్యంతో పైప దేశంలో సా 
కూడా పుట్టిందని మరో ఆధునిక తమిళకది కమలా మణెశన్‌ బాధ పడ్డారట. 
(పజాస్వామ్యం ఏదేశానికై నా గొప్పవరం. కాని, [(పజానె స్వామ్యాసికి కవల" పిల్లలు 
పుట్టారు మనదేశంలో. ఒకరు ఓటు, మరొకరు దొంగఓటు, అని యా తమిళ కవి 
చమత్కార విచారంగా వ్యాక్యానించా రని శ్రీ రాధాకృష్ణ శర్మ పేర్కొ క 
స్యాతం| తకం వచ్చిన తర్వాత (పతి ఇదు సంవత్సరాలకూ (పజానె స్వామిక 
వ్య వస్థ బలపడుతూనే ఉన్నది. ఎన్నికలు జరుగుతూనే ఊన న్నాయి. అయినా దేశం 
నయం పోషకం కాలేదు. సయం సమృద్ధం కాలేదు. స్వయం శక్తిమంతం 
గాలేదు. స్వాతం[త్యం వచ్చినతర్వాత పుట్టిన తరానికి కూడా నడివయస్సు దాటు 
తున్నది. " అ 


కో 


/ 
- ఈ 
(| 


దేశంలో ఎన్నో చోట్ట ఆఅకాంతికర పరిస్థితులు పహ పష్తు నయ అల్లి 
కల్లోలాలు చెలరేగుతున్నాయి. అ భి|పాయ భే ఇదాలం కలహాలు రోజురోజుకూ రాజు 
కుంటున్నాయి. ప్ర 


బడుగువర్గాల సముద్ధరణం, సోషలిజం" అని పుట్టకు పుట్టు నినాదాలు 
మాతం కారుకారునా పండుతున్నాయి. దేశానికి వేలు, లక్షలు, కోట్లు "ఆప్తులు 
మాతం సాలుసాలుకూ 'పేరుకుంటున్నాయి. ఇప్పటికి అప్పు రెండు వేల లక్షల 
కోట్టట. ఇది ఎంతముప్పుగా పరిణమించేనో! ఇంత విశాలమైన దేశంలో ఇంత 
జనవనరులుగల, [పాచీన కాలంనుంచీ ఆత్యంత మహిత సంన్కృృతిగల 'దేశంలో 
_ స్వాతం[త్యం వచ్చిన నాలుగు పదుల కాలంలోనే ఇంత అఆనర్భకం ఎందుకు 
సంధవించించి? శః దుర్దశ ఎందుకు చుట్టుకుంది? అని వాల. నా బాధ 
పడక తప్పదు. పాఐకులు అధికారం కోసం. అవినీతి ద్యాళశయించటంబవబ్లనే 
[క్‌ మ్మక మంగా మూ వషమ పరిస్థితులు గరం: 


న్యాయంగా ఈ పరిస్థితులను బేరీజు వయ్యవలసి్‌ కర్తవ్యం. , కవులదీ 
కశాకారులదీ రచయితలదీ కదా! దేశ ౦లో జాతి జీవనంలో. జరిగే సంమఘటనలక్షు 
వాకషెకచ్నా స్నందించే దెవరు? 


152 అభ్యుదయ కదిత్వానంతర ధోరణులు 


స్వాతం[తం రాకముందు కన్న కలఐకూ అటుతరవాత దేశంలో నెల 
కొన్న పరిస్థితులకా సబా దారుణ ణమైన ఆశావంలగ వ త్య యం ఎందుకు కఐగింది 
అన్న ఆలోచన వ వచ్చినప్పుడు కవులు సహజంగానే స్పందించారు. 


సత్యా|గహ సమరంలో వేలకొద్దీ జైళ్ళలో మగ్గిందీ, దేశభక్తులు చెర 
సాలలు, ఉరికొ య ధిక )_ రించిందీ ఇందుకా అన్న నిర్వేదం సహజంగానే 


(€ 


స్వాతం[త్యం రాకముందు (పజల కష్ట సహిష్టుతకు, మనోనిబ్బరానికి, 
ఆశా పర తానికి, దేశ దాస్య శ్చృంఖలా విచ్చేదన క ర్హవ్యతత్సరతకూ రెండు 
చిన్న ఉదాహరణలు పేర్కొ ని ఆటు తరువాత స్వాతం తానంతరం తెలుగు 
కవుల కొనితా [పతిస్పందనలు Lae జరుగుతుంది, 


ప్ర సత్యాగహంకాలంలో గుంటూరులోని ఒక ఉన్నత పాఠశాలలో 
హిందీ వే స్టారుగా పనిచేస్తున్న నమలికంటి మృత్యుంజయుడు గారి వంటి అతి 
సాధారణవ్యక్తి వె చూపిన స అత్యంత ఉ_త్రేజకరం. గుంటూరులో 


ఒక స్మృతం ముందు" ఉప్పున త్యా గ్రహం చేస్తున్న మృత్యుంజయుడు గారిని 
హోల్రీసులు లాఠీఎతో చితకగా టారు. ఆయన అసలే స్థూలకాయుడు. ఆ దెబ్బలన్నీ 
కిమ్మనకుండా భరించారు. ఒంటిమీద పరమ కిరాతక ౦గా వాళ్ళ దెబ్బలు తగిలి 
సప్పుడల్లా “మారోభాయి, మారో" అని రొప్పుతూ అనగ లిగేవారుట ఆయన. 
' పోలీనులడేతులే న నొప్పిపుట్టాయి. సి గ్గువడ్డారు. ఆయన్ను కొట్టికొట్టి అలసిపోయినా 


ఇంకొక సంఘటన, 

చాజమంగ్రి జై జెలు నుంచి తిరుచినా నాపల్లి జై లుకు Dr తరలి 
స్తున్నారు, [పతి సేషన్‌లోనూ. . సత్యా[గ హవీరుబకు (ప్రజలు జేజేలు చెపు 
తున్నారు. స్యాతం|త్యోద్యమంకోన సం తమళ _క్తికొద్దీ సహాయం చేస్తున్నారు రు, 
, తాలి మైషన్‌. ప్లాట్‌ ఫార మీద ఒక రైల్వే పోర్టర్‌ స్వాతం[త్యవీరుల తనకి 
టక అజా చ్వాదా ఇస 'ఆ పోర్టరు దీనస్థితిని సాస్‌ అతా తీనుకోలేదుట 
'భోళరవారు." 'వెఢబనే ఆ పోర్టరు కన్నీళ్ళతో. (ప్రాధేయవడటం చూసి” వాళ్ళ. 
'జ్ఞ" అణా (ఇప్పుడు ఆరు పె పెసలు) తీసుకొంటే: ఆ' పోర్టరు ఆనందం "ఇల్లికా ఆదిత్తా 


కాదు, అగి ఈ రండు ఉదంతాతను “సా పతం తోోద్యమంనాడి స్మృతులు అనే 
ఖ్‌ ణ్‌ 
(పశ సమెన వాసంలో శ్రీ జొనులగడ రామలింగయుూగారు | పసావించారు. 


హళశీఐతను |పేకేచారు. తాము పదవులలో భద్రంగా ఉండటానికి 
నెకమై | శోయించారు. వర్ష, వర్ణ, పాంత, మక, భాషా విభేదాలను 
డోది చెశారు. ఎగ కలలో విచ్చలవిడిగా ధన వ్యయం చేయవలసిన పరిస్థితులు 


ష్ట్‌ంచి ఆఅందుకోనం ధనార్జన క్రై అవినీతి పద్ధతులు ఆ[శయించారు. 


యేడు సంవత్సరాల కిందట ఆనాటి భారతదేశ ఆర్థిక సామాజిక 
క పరిస్థితులను గురించి వేలూరి సహజానంద (“హసజ') ఎంతో 
గాఢ మెన విశ్లేషణ చేశారు. జాతీయదృష్టి లే లేకపోవడం “తలచుకొంటూ ఎంతో 
జాధపడాడాయన. ఆయన ఆనాడు జతల స అ వాక్యాలు గమ 


_“నీవు కారూని నిలబడి జీవించటానికి ఆవకాశం ఇచ్చిన -భూమి పవ్మిత 
తను గుర్తించి దాగి భ్యదత సీ బాధ్యత అన (గహించలేకపోతే,.. ఈ |పాథ మిక 
క ర్రవ్యాన్నే నెర వెర్చులేకపోతే, ఇంక మహోన్నత ఆదర్శాలను నువ్వు సాధించ 
గలిగేదేముంది?ళొ 


దేశస్థాయిలో సరైన (కియావిధానాన్ని రూపొందించుకోలేకపోతున్నాం 
కాణ్లై See శక్తి సృజనార్యకంగా |పకొటితం కావటం లేధు. - మి అనేక 
ఏిచ్చిన్నకర మైన ఆత్మ హత్యాసద్భృశ మెన ప్రక్రియలలో (పజలు తగులొ,_ంటు 
న్నారు. _ రాజకీయపార్టీలే, అన్నీ కూడా ఇలాంటి వ్యర్థ కర్మకాండల్లోకి [పజానీ 
కాన్ని పు5గొల్పుతునై నెం, పంజాబ్‌లోని సిక్కుల ర భస, మహారాష్ట్రరింలో.!గంధర 


గోళం... కల రవిక టైెత బాధపడుతున్న రోగి లహజాతు ' 





చైనాలో చయాటగ్‌ ”రై”షేకొ" భత్యం, వూత్వ: శ అాజ్ఞాత్రో. 
ఈ “గడ్డి తినే కక్క. ర్ల” ఆలబాటువప్త కోదా వతవమైందీకి! స్ట 


“154 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


“స్వరాజ్యం ఆయితే వచ్చింది..కాని, జాతీయ భావన ఎంతవరకు అబ్బింది? 
పరాజ్య ఉద్య మంలో ఒక నినాదానికి (సుతినిమించిన (పాముఖ్యం వచ్చినట్టుడిం.... 
పరాజ్యానికి మానవ బె జొన్న త్యం కాక, ఆర్థిక అభివృద్ధి [పేరణ అయింది.” 
గరవై ఏడేళ్ల కిందపే పంజాబ్‌ చిచ్చును (పస్తావించారు "హసజ', దేశంలో 


౬ 


షలిజం గూర్చి కలలు కన్నవారు, నినాదాలకే దాన్ని పరిమితం చేశారని పె, 
“వ్యాసంలో రచయిత ఆవేదన చెందారు. 1860ల నుంచి కొత్త తరంలో వ్యవస్థపై 

' తిరగువాటుచేశే స్తెగాని ఏమీ ఫలితం ఉండదనే: ధోరణి మంగా బలం పుంజుకో 
“పోగిండి, సాయుధ నిష్టవం ఫలిస్తుందగి కొంతమంది, గొంతెమ్మ కోరికలతో 

- కొందరు [పజలను తప్పుదారి పట్టించారు. . హింస, Ss వలయంలో 
కుమ్ము లాడుకునే సిద్ధాంతాలను ప్రచార ౦ చేయటం సాగించారు, అందువల్ల 
స్వాతం ్రానోః అర్ధమే లేకుండా పోయింది, 


eA Ne 


హ్‌ చ ౭ 


శల 
~ 
టై 


“ఇంచుమించు 
ఇరవై -ఐదేళ్ళనించీ చూస్తున్నాను ' 
"శంచన్‌ గా .రోజూ టైముకి వస్తాడు 
పాడుతూ మా ఇంటికి పాత బిచ్చగాడు 
ఏటేటా వచ్చే స్వాతం్యత్య్మ దివసం 
' ఎంచక్కా ముస్తాబై వస్తుంది... 
ఇప్ప్తుడుమనం _ 
బతుకుతున్నది బతుకు కాదనీ 
ఈ స్యాతం| త్యం స్వాతం్యత్యం కొదనీ 
" ఎట్టా చెప్పాలి నీకు _ అని వః శ్రిధితుడై నాడు స్వర్ధయ వే. నరసింహా 
హతోళ్సవ నక క దీన జర Aso 3 ఇదీ, 


a .అభుదయ కలితో ధ్యాన సుమారు' మూడు దశాబ్దాలు యువకవుల'వై పె 
తన వవ్వావం. చూపింది, , సమసమాజ నిర్మాణానికి ప్రబోధం. చేసిందే కాని. 
హేయధ హింహాయకమైన ఆవ్యవస్థల్లోంచి మాత్రమే: అనివార సంగా: సకల 


అట. సుఖించే వ్యవ రూపొందుకుం దనలేదు. రాశిమీద heres కవిత్రో 





దా ళీైై 
నంతర తెలుగు సాహిత్యంలో వచ్చిన ఒక ఊంకు కాం, అది తిట్టతోను దీవెనల 
నారాలతోనూ కనుమరుగై పోయింది. ఆర్భాటం కని ంచినంతగా 
“జాచిత్జం కనిాంచలేదు. ఒగుడాకుల మంటలా గుప్పుమని ఆరిపోయింది. ఒక 
..కోధకిక్ష్షత, - ఒక సప పరాభూత' |ప్రతీకార తిరస్కారం, - కొన్ని 
పంక్తులలో కవితాకళ సంస్పందనలను వెలార్భాయే కాన మొత్తంమీద మేధావి 
మరా బడుగువర్షాన్ని క్‌ ఈ ఆర్భాటం పభావితం చెయ్య లేక పోయిరది: 


. ఇంచుమించుగా 1970 ల నుంచీ కవితావస్తువు ' ఆపూర్వంగా- ; మారి 
పోయింది. పోలీసులు, మంతులు, తుపాకులు, జెళ్ళు. దోపిడి,” తిరుగుబాటు, 
యువర కం కవితాసమయాలై నాయి. (పజలను సమీకరించకుండా, . -వాళ కళను 
''విదార్జవంతులను చేయకుండా, (పజల తాదాత్మ్యం లేకుండా ' రాజకీయ ఉద్యమం 
నీదీ సఫలం కాదు. ఆంనాడు అల్లూరి సీతారామరాజు పర | పభుత్వండై చేసిన 
తిరుగుబాచె విఫలమైంది. అయితే [ప్రజలలో స్వాతం[(త్యేచ్చును, చె చై తన్యాన్ని- ఆయన 
ఎనడిచిన విప్టవం ఉద్బుద్ధం చెయ్యకపోలేదు. కాసి, (పజలను చిరకాల త్యాగాలకు 
నంసిద్ధం ee సుసంఘటితం చేయకుండా, నైతిక లక్ష్య నై శిత్యం గల 
“మౌళ్ల్‌ క “జేయకుండా. నినాదాలతో.. కాలజ్ఞాన తతాషఅవంటి సు కా క్తులతో వాళ్ళ 
దృ్భక్స థంలో న. ఎవరూ తేఖేరు: ఒకవేళ ఏకానో వాళ్ళను. కదిలించినా 
అది కేవలం తాత్కా-లికమే అవుతుంది. సమాజంలో చె చైతన్య వంతులై. న శేముషీ 
దర్గంవాళ్ళు. తమలో తాము వివదించుకున్నంత మా[తంచేత, బృందాలుగా చీలి * 
పొగ డుకున్నంత మా[తంచేత, తెగ డుకున్నంత మా[తంచేత.. =. 1పజలంతా |పభా 
' వితులవుతార నుకోవడం (భమ. అగ్ని కురిసినా ఆమృతం చల్లినా కవితస్చిం 
పరమావధి ఆనందం అని వొప్పుకుంటే కళాత్మక £ విలువలకే ఎక్కువ (ప్రాధాన్యం 
కాని, (వచార' డోరణికి కాదని తేలిపోతున్న ది. తరవాత కవితావస్తువు కడా 
...వేజలను డి త్రేజపరబే చేదిగా ఉండాలి. వాగాడంబరరగో ' ఉండకూడదు. కల్పం 
'శధానంగాని వస్తువు, [వధానం గాదనే ధోర ణ్‌ సరిఆయంది ' కొదు. మల్లేకవ్వు 
పరిమశాన్ని బళ్లు  సంపేవ్యమవుతున్న చె. కాస్త ఉమ్మె తే 'శహారాణో ఆవ డోపుట్డది 
కాదు; అందమైనదీకాదు. అభివ్యక్తి కె శిల రారు న తం కావాలీ నిజమే. 


కాని ఏం చెప్పతున్నా మనేది క కూజా ba పోవీవోమై ఆందంగా 
ల, 


156 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


[బతుకంతా దేశానిది - అని కాళోజి చెప్పిన సద్యఃపరనిర్వ్వృుతి కవిత 
శ్‌ నారాయణను గూర్చి చెప్పింది కాబట్టి ఎంతో హృద్యంగా ఉంది. 
ఊత్తేజకరంగా ఉంది. కాబట్టి ఎట్టా చెపుతున్నారు అనేదికాక ఉతమ కవిత్వాన్ని 
బేరీజు వేయడంలో ఏం చెపుతున్నా రన్నది కూడా ప్రాధాన్యం వహిస్తుంది. 
గ తం[త్యానంతర కాలంలో . జాతి ఎదుర్కొంటున్న సంక్షిష్ష పరిస్థితులవల్ల 
ఆత్మహనన మార్గం ఒకవి, ఆత్మాన్వేషణ మార్గం ఒకటే రెండు మార్గాలు ప్రధా 
నంగా ఆవిష్కుతమైనాయి. మార®ిస్టు దృక్పథపు అవగాహనా, వర్ష కలహ 
నిబద్ధత ఉత్తమ కవిత్వం రాయదలచుకొన్న వాళ్ళకు అవసరం అనేబాళ్ళ వర్గ 
మొకతీ; అవి అక_ర్లేదు, మానవత్వం, జాతీయతాదాత్మ్య్యృం ప్రధానం అనే వర్గం 
ఇంకొకటి ఆగని వీళ్ళను వింగడించవచ్చు. మార్క్సిజమే సరర్ప సామాజిక రోగ 
నివారిణి ఆవి గాఢంగా నమ్మే వాళ్ళ భ్రమలను కాలమే కొంతవరకు తేల్చి 
ఆప్పుడే రుజుపుపరుస్తూనే. ఉన్నది, రష్యాలో, చై నాలో భూతాలస్వర్షం నెల 
కొంటున్న దాఖలా లేమీ లేవు. ఈ దృష్టితో, జాయ (ప్రమ జనాలను కాపాడు 
. కోవాలనే తపనతో, నేలవిడిచి సాము చేయకూడదనే తత్వావలోశసంతో సమా 
జంలో అన్ని రంగాలలో నెలకొనివున్న అ స్తవ్యస్థ పరిస్థితులను ఆపహాస్యంచేసే - 
కవిత [వాస్తున్నారు కొందరు. అధికేప ధోరణి సాహిత్యంలో తరతరాలనుంచీ 
కొనసాగుతున్నదే. ఫట . 
స్వాతం, త్యానంతరం తెలుగు కవులలో చెప్పుకోదగినవాడు కుందుర్తి. 
మౌలికమైన (ప్రజ్ఞ, ఉపజ్ఞాశీలమైన _(పతిభారల కని కుందు రి. సమాజాసికే చెన్నె 
ముకవంటి. మధ్య తరగతి జీవనాడి ఈయనకు తెలిసినంత గా ఇతరులకు తెలియ 
దని చెప్పాలి. వాళ్ళను గూర్చి ఈయన కదితా స్పందనలు స్వభావోక్తి సౌందర్య 
తుందిలాలు.. కటువ్యంగ కిం కాక కారుణిశ హాస్యం ఈయన అధి షేపానికి వన్నెలు 
దిద్దుకుంది. .. “భగవంతునికి ఖహిరంగ. లేఖ లాంటి ఖండికలలో ఇది మరిరత 
“వృష్టంిగ్షా కనపడుతుంది. . ల ( 


య pa | ॥ 
య uw > ea Wa ras PN స్ట + ం వ. 
్ర | శే శ ల్‌ - ల్ని 
శూ i as వ + గా 
అది: క కి 
Rr మో Er ( ఆ “అంటా. కాస్‌. 
జు కో win gt ల Ta క జ ప. వే మ శా క 

4 ల x 3 (| 

శ 1 

pe స్ట గ క ‘ ఇ 
up స ప 4 ' ల ॥ 

శి క్‌ ల్‌ క్త అలీ + 

| 

గ న్‌ 4 - క a భా 
1 క్జై లో 1% 5 3 | 


అధిశేపక్‌ కవి క 157 


యా 
రి ఇ ద్ర 39 తా లో ల అ న, శ 
గుండెలొ చూసుకొలేరు ఆస చురకలు తగిలిసారు కుందు ర్తి. 
ఖో వాని క ఇ వా న్‌ న జ జా 
సమాజం౭తొని ఆత్మ వంచనాపరత్యాగ్చ ంయస సుతిమెతిగా మందలిసాడు 
పల్‌ రా వావీ టే 
4 తా ద న న్న వ? వ వ ww) అల్లో _ ద చాన గో చ 5 
చె తనా! చెత = సహారా ర అవ్వు ౧ఆ సదతూవపాసి ఎ త పీవీ మాలొకంలొ 
ల శ మ ఈ కం 
డా? వ జ అలన క లో 
లేనేలేవు, మనిషిలోని మంచితనానికి మకోరూపమతె నీవ్స్చ, అణుబాంబుల పరీక్షలకు 
టాం 
న ఆకా అగి గా టంట ఆలి 95 అ సం ఆ 3 న్నా ద 
జెదచి, అవగణస్థిలికి రానరావు” అని భగవంతు డున్నాడన విశ్వానాన్ని అథ త్న 
ఇ తీ 
పిస్తున్నాడు కద 
ఇ 
ఉక 4 జై రాద ని బకూత గాని ము జీ 
ఇర ఖద వె రల ఇ ఒప్పుడు పన యుదడొ వాదం 


తల్మకిందుగా నడుస్తుంది విరి 

(బితుకుబాధల యుద్ధాలకు భయపడి ఎక్కడో" 

తలదాచుకుంది శాంతికపోతి 

ధసం పుష్కలంగా వుంది : కీకూ చింతా లేనివాడికి 

తనూజులు తినటాని కుండరు 

తండులాలు సిండుకున్న అదృష్ట హేనుల ఆర్థాంగులు 

ఆఫీసు వేళకు అన్నం వండరు” పంటి పక్తులు ఎప్పుడూ హృధ్యాలే, . 

కవిత కుందు_్తి 1972లో రాశాడు. వర్తమాన సమాజ వికృతస్వరూపం 

_పతిభావంతంగా (పదర్శించా డాయన. ఆధునిక కవిత్వంలో అధిషేపం రాశిమీద 
రాజకీయ సంబంధిగానే కనపడుకున్న ది, సరకిసాధారణంగా రాజకీయ సిద్ధాంతాలు 
వాటి కొమ్ము కాసే రాజకీయ పక్షాలు, [పభుత్వం వనిచేసే తీరుతెన్నులు, ఆది 
ఆ్మశయిస్తున్న, (పోద్చలపరుస్తున్న ఆర్థిక విధానాలు, ఏదోవిధంగా అధికార ' 
పదవులను, ఆకర్షణలను అంటిపె పట్టుకోవటానికి రాజకీయ పార్టీలు వ్యక్తులు అనున 
రిస్తున్న అవినీతీకర, ఆసభ్య, మానవతా వ్యతిరేక పద్ధతులు కవిళ్వాధిషేపానికి 
గురి ఆవుతునా యి. అది సహజమే. ఏమంటే గత రెండు దశాబ్దాలుగా సమాజమే 
కవితావస్తువై. అది. మానవుడి ఇరుకు "ఇబ్బందులకు పాలకవర్గమే, ఆది. పెంచి" 
పోషించే అధికార. అనధికార చ్మటమే ఉత్తర వాదిత్యం వహించవలసి ఉంటుండి. 
కాబట్టి, పార్టీలు, “పార్టీ రాజకీయాలు, ఎన్నెకల్లు, మంతులు, అధికారయరం్మకాంగం 
కవిత్వంలో [వవేశించక తప్పదు. నగరం కూడలిలో. న. ఎద్దును ఇట్టా 


158 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు. 


la] 


కవితామయం ఇళాడు అతి. కాని, ఈ అధికేపంలో కుషితగం తప్ప కవిత్వం 
లేదు. య. రాసిన కవిత ఇది. | 


“ధ్యదంసుమి ఎద్దు ః నిన్ను తప్పుకోదు. 


యం (తలరొ థి సే శాఖాహారి 


9 
ఇలా యెంత సేపయినాసరే 
SE యెద్దు నలబడతగలదు 
ఎదుకి లేకపోతే బుద్ధి 


మనసిషికేనా ఉందొద్దా?” 
ఇచి చాలా మౌలికమైన ప్ని : 


స్వాతం్యత్యం వచ్చిన తర్వాత ఈ నలభై ఏళ్ళలో నూటి టికీ నూరు పాళ్ళు 

మదు పాన (పీతి 'పెరెగిందని, (పభుత్వం అబ్కారీ ఆదాయంతోనే నడుస్తున్న దనీ 
యా మధ్య పత్రికలలో కొందరు. మోషించారు. _దేశ ౦లో ఏ మూల చూసినా 
మంచినీళ్ళు దొరకని ఆ స్తవ్యస్త పరిస్థితు లేర్పడ్డాయి. దేశంలోని జీవనదులను 

విని యోగ్గించుకో లేక పోతున్నాం కాని, అన్ని రాష్ట్రాలలోను తనల ఆదాయం... 
అంచెలంచెలుగా వృద్ధి చెందుతూనే వచి ఎంది. 


త శం ఆవిర్భవించిన సందర్భంగా “ముక్కుపచ్చలారని. 
నవ్యాత్మథ రాష్ట్ర శిశువు, మూలుగుతూ మూలనున్న ముసలాడికి వధువు” అని 
చవుత్య రించాడు శ్రీశ్రీ, కాని ఆ ముసలాడి పరిపాలనమె సర్ట్వోత్కృష్టంగా, 
సాగిందనీ, , (పేజాస్వామికమై మెన విలువలన్ని టినీ పదిలంగా ఆయన: పరిరక్షించాడన్నీ, 
తర్వాత. చరత రుజువు చేసింది. ఆయన్ను అన్యాయంగా కుచ్చితంగా కుట 
హూరిశంగా; రెండుస్తార్థు అధకారంలోంచి తొలగించడమే. ఆధునిక క |పజా పాతి, 
నిధ్య పరిపాలన 'చర్మీత్రలో పతన ఘట్టానికి వీజావాషం జరిగిందని, గ మనార్హ్హ లైల. 
శ: భావుకత 1960 లకు, : కము నాటిది... అటు. తరాంత ఒక దశాఖ కాలం 
జ థిగ్ధబ్లబర, కవల క్రో అహలఅంతే శ భ్దగ్రపోలురనీః: 


శ్‌ శ వన్‌ ఇ నాకా 
కాదుకదా” అని సందేహం పలిబుచ్చారు గజ్జెలవారు. 


అయి, అవినీతిని హతమారుసా 

స్తు దో సామానుఃలకు అంతుబట్టడం , 
లెదు” ఆంటి న్నారు ఈ గేయ సంపుటికి పరిచయం రాసిన రాచమల్దు రామచంద్రా. 
రెడ్డి గారు. ఈ గేయ సంపుబిలోన తార కమం|తం, కాంగిరెసు కన్నె పడుచు, 
ఎం.ఎల్‌ .ఏ., అభయ హసం, "అమాత్య సుఖాష్‌తమ్‌, మహర్షులు మొదలైన, 


అనాథ చు 





గ La] m3] 


గేయాలన్నిటా సామాజిక రాజకీయాధితెపమ కనపడుతుంది. “సిఫారుసులు 
లేకుండా, ద ఫేదారుగిర సెతం దక నట్టి రాజ్యం” “ఈ ఎద్దు మార్కు పాలన 
అనీ, దేశ సౌభాగ్యం మీద పోటిపడి దార ద్యం గెలిచిందనీ సాహీత్య అకాడమిల్లు.. 
“పేరిగాచి దర్చారులై నాయని '; కాం|గెసు [పభువుల కావవి కంతెలు చేలనే మేస్తు 
న్నాయని, బుతర నేర్చుకోవాలంపే “మాటల నిచ్చెనల మీద కోటల కెగ్మబాకి 
పోవాలనీ “వ్యక్తి స్వేచ్చ కరువైందని. నెత్తి నోరుగా గొట్టుకుంటూ, కలం కుదువ 
బెట్టి కపట వృత్తిని పట్టుకోవాలని” “అంతరాత్మ సంగడిలో అమ్మి సొమ్ము 
జేసుకోవాలసి” యీ గేయాలలో మల్లారెడ్డిగారు వె త్రీఫొడిచారు. - 





ఇ 

సు 
ళు 

' 


5 
1 


160 అభ్యుదయ క£ల్వానంతర ధోరణులు 


క కవి! పతి శీర్దికా ఒక కాండంగానే ఈయన 
రూపొందించారు ఈ సంపుజిలో. దేశమంతా అకాండ తాండవంగా కనపడింది. 


“పగకి ప పథంలో దేశం 
bu ఆడుగూ మంచుశేసి 
శరా సారా దగ్గర 
౨ ఆమాయపహంగా ఈ లవి (వళ్ళిస్తు 
చ్చినపుడు ఆ పథంతో కూడా దేశం 
సచకబడలేదగి ఈ కది తెలుసుకోవాలి. స్యతం|త భా భారతదేశంలో పాలక పక్ష 
రాజకీయ వాగ్గానాఐకు, వాటి అమలుకు సంభవించిన అఘాతాన్ని ఈ కవి చమ 


త్మారంగా దెప్పిపొడిచారు. 


“జాతీయపుటాదయం 

ఐపలరీతుల వృద్ధిగాంచి 

ధనవంతుల గు ప్పెటకే 

దానోహమ్మైసచెమి?” అని బాధపడ్డా డీ కవి. చప్పేదొకటి చేసేదొకటి 
ఎక్కడ చ చూసినా అని ఈ కవి వర్తమాన సమాజాన్ని పరిహసించారు. 


' ఆధునిక సాహిత్యంలో అధిక్షేపం అనగానే ముందుగా గురొచ్చే క 
కాళోజి. 1966 వ సంవత్సరంలో ఆయన కవితలు చిన్న చిన్న సంపుటాలుగా 
“నా గొడవ" పేరుతో వెలువడ్డాయి,. కాళోజి కవితలో అనవసరమైన అలంకారాలకు 
చోటుండదు. నూటిగా తేటగా గా కరితాస్పర్శతో చెపుతాడాయన ఏ విషయానె న్ననా, 
సామాజిక "రాజకీయ విషయాలన్నీ ఈయనకు అలక వస్తువే. 


+ “సార్వభౌమ [పజాసత్తయు కం 
నూటికి, ఎనుబడియదు మేటికాపులున్న పుడమి . 
“మాధ్యాక బక ం' శనుచూ 

అ-ర-దేళశాల ముందు 
దోసిలొగ్గి దేవురింప 


అమ్మయ్యా న ఆంటూ 'దేళం ' సెధించిన . ఆభ్యుదయాన్ని 


అధికేపక కవిత ial 


బు చి 
దొంగ పెద్ద3ెకము నాయి” ఆని నాయకుల దురాగతాంతను చిదరెంచు 


జ జ ఇ ఆక ణల మా జ ఇ అల్లో న Fy శత fT 
ఇ నపడుతున్న బెం సన తంచుకొని దాదిపనాము పిట. 
స్స్‌ న! 


శ్‌ ఇల a శ ఎల 7 శి అవ ప 

[(పవా? వ ముయి చవటదిచాంచ మశయి 

ఇ ఇల న్‌ టీ ళ్‌ ల mf Wn uP య్‌ జమ 

పరిసరాలందిరికి ఉపసరాఎంంది. ఆగి ఇతడ సంవత్యరాలనాచె మాచ్చ 
(Sora 


పచిపాలనగల దెశము 
“మజా చేయ పదిమందికి 
“'ఇజారా'గ ఎట్టుండును! 

దగాకోరు దుండగిడు 

దర్జాగా (బతుకుచుండ 

స|కమమార్గాయాస ము 

సహియించెడి వాడెవ్యడు*”ఆని |పశ్నిస్తూ పెద్దలు తాము పొటించని నీతి 
సూత్రాలను పిన్నలకు బోధించడం - ఎట్టా ఉంది అంటే “గురువు కోడి తిని 
విష కిల, (గుడ్డు ముట్టరాదు”. అనుటతో సాదృశ రగా ఉందంటునో రు కాళోజి. 
గుడ్డు అంటే అంతటితో కలువ తుద తొందరపడకు కిషా gs కోడి ' అయిందాకో 


‘AKD-11 ప 


ష్‌ గా ఇ” కే ల్ని. ? పై a Ca 1 జ కచ్‌ ౧ 
రాచేయటి కఠరవము అని రాజకియాల గుటు రటుచేసూ ఓటిచ్చు 
ఇర వ pi జ ట్లో bs ఇ" ర అం న్లో శ్‌ 99 
నహూచ ఉండాలె ద్ద, అమచుంటి ఓ మాట అనుభవము కొద్దో అని భారత 
దీ ఇ? వ షొ లాడి ఇ, ౧ జ ఇ న! జర్‌ స్ట్‌ 
డకింతొగు ఎ గ్రతలతెరు చూసి పతతాపంత (పబ్‌ థించారు. 
= కు నో ఇ జ అల, 4 rf? 
Ua సన తరాలలో ఆరు చిన్న చిన్న సంపుటాలుగా నాగ్‌ డస 
న అ య ; ln) wie 
న కాళొజి కనిత 


1979తో 'సమాజానందస్వామి” ఉవాచలుగా “దే! ప్రియ” క వితాసంపుట్‌ 
వచ్చింది. దీన్ని ఆయన కార్టూన్‌ కవితలన్నారు.. 


“పులుఐ ' సంఖ్య పెంచాలని | అర ణ్యాల పెద్దపులులు 
సూచన తొస్తున్నాయట నగరాలకు రాలేదా 
“"మనలోమనమాట్క  . అసలు చారలు తుడిచేసుకుని 
పులుం సంఖ్య తగ్గిందా పెరు See 


- = అంటున్నా డీకవి, అంతేకాదు ఆస స్ప్మతులలో, ఆఫీసులలో, భో 
క లార్సీల్లో, సూట్లల్లో. పొంచున్నాయ్‌, దాగున్నాయ్‌ అంటున్నా డీకవి. 
అరణ్యంలో అయితే. (కూర మృగాలకు. వేటి వేటి నియతస్థానాలు వాటికుంటాయి. 
సభ్య సమాజంలో ఆట్లాకాదే - ఆని ఆక్షేపం. ఆక్నేపం కన్నా ఆధిక్నేపం కవితకు 
అందాన్నిస్తుంది. ఎమర్డ నీ రోజుల గురించి. మంచి కవిత రాశాడు ' దేవీప్రియ. 
ఆ రోజుల్లో 'కనీపించని కటకటాలమధ్య -పడివున్నాం. అని ఆయన కీర: భరత 


చో 


అధి కేవదక కవిత 1౮9 


Cc 


షో ద్‌ అ ౮ వ TaN Lp WE 
ఖండం ఒక బంచికాన అన్నారు గ్వాతర్యత; 


1 


అ 
యా 
అలో, న. ఇల క్యా న ట్వ ముం ఆడ 
ఇపుడు ఉన్సాద చెదుశాలలాగా ఊందనుకొనావి, ఇవాల పవ3సికులు చూసుంచి 
అ క 


bes] a] 
షా స్తు షు చినా టో ట్య జ నో a గ్‌ా జయ లే ఇ జో వొ వ 7 శ జ్‌, షో ఖే 
యును చాకు, మె! రికయుఎకూ గుణంమావాళ హు ఆదా అతలనుకుంటును వాళ కు 
చ్‌ 7 క gt చ పా 
wl a 
రా ఆ ఇక వం వ చామ జే జి తజ 9g —~ ఇ టో Fa డా 
చఉమవ నాహం; ఎతఅకు ఎవర్‌ లె చూ ెతెంలంటఐగా ఆరు. 
cc a చ్చ 
జ క జ 4 వె వ ఉలి ఇ ణే ~ స్‌ ల క వక న 
Gy) ఉలి ఏం STORRS NTT 50, ఆ టె అప 
ష్‌ జ నె ag శూ ఆ SCN ళో ఈ వు. అ య్‌ వ జ స. 
యెాలులం ల A 2c Ft, WW ్థ అల అ | Jt క em చి CY అక త కలా. 
( ఆలీ చర అస్మి a] 
ఇ ఇళ a యు 


జ 

ee wo Ge We స ల ల Faas wer 

కూర కం బాను ౦. చంం౮౮ రాజం, రాం ల ంట్రాలు ఆంంజగుంగా పరహానం 

వ న అపకు శ = | 3 జా లో 

సృషిసాడు మరోక. హద రాస త్‌ స్‌ 
ర 


whe) 
మంతినొదును నను అమాంతముగ ము 
ఆఅధ్హాక అమాతుుగాణ్ణతె అమలు పెడుదు 
7 నో చూ 
ఖ్‌ నె & CN ద్ర 
లిప్త్రలా (పణాశికల మాలికలు వెలు 
వవ జ 


ఆ” అనె (పతిపత్షు లాహాయనంగ 


జనులు సుఖడోలికా రుమం యుమ౨ పొంగలో 


ఇది 18950 నాటి దేప్మపనాడ్‌ ధోరణి. ఆప్పటికే “మం్మతాంగం'గురెంచి 
ఆయన తెలుసుకున్నాడు. అభ్యుదయ కవిత్వం తర్వాత కాలంలో దేవ్మీపసాన్‌, 


పార డీలు ఎక్కువగా రాసినట్లు కన్పించదు, 1956. [ప్రాంతంలో జయంతతో 
ఆయన సంపాదకేయ లేఖలు వంటి చక్కటి పారడీలు [పకటించారు. 


. జరస్మూతం రుక్ష్మీణీనాథళాన్తి అచ్చం -.పారడీ కవి... ఆధునిక 
కవిత్వంలో: పధితమైన మార్గాలన్ని టికీ ఆయన పారడీలు రాశాడు. అప్పటి కవితా 
రీతులను హాస్యం. చెయ్యడమే . ఆయనకు కావల్సింది. - సంఘము"... సామాజిక 


క్ని 


164 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


జీవనము* కాదు. ఆసలు సత్యాకయుడి కంద శిలా శాసనం, దేవయ్య స్వీయ 
చరిత, గాజాపాలెంగాంధే -వంటి రచనలు రాసి, వికటకవి ధోరణిలో ఆయన 
పరిహాసర సోత్సాదనం చేశాడు- రుష్మిణీచాథశాన్ర్రీగారు కవిగా క వితోద్యమాలలో 
ఎంతా; పాల్గొనలేదు. ఆభ్యు )దయ కనితఆ త్వానంతరం ఆయన పేరడీలు కూడా 


ల యే ఉం 


అభ్రుదయ కవిగానూ, అచ్చమైన కపితాత్మగల |పియంభావుకుడుగానూ 
మా 


.పసిర్ధైన = ప మడా వర్తమాన hr పరిస్తితులను తలచుకొని 


కోట జనము? లుండ రా 
డా en 
కెట్టును సృన్టీచెేతురు సుఖించెడు 
జాతులవారు; దానితో 
కొట్టకొనంగ_ జూచెదరు 
కోట జనము నశింప; వీరినిన్‌ 
ఇకా. వో 
తట్టుకొనంగ నెట్టులగు * 
దాశరది కరుణాపయోనిదీ 1! 


ఇది కరుణార్ద)మైన అధిక్నేపం.. ఇంతకన్నా తీక్షమైనదీ విషాదత్మీవమైన 
ఆదికెపం కూడా దాశరథి కలం నుంచి జాలువారింది. 


“బత్తను మెత్తగా ఎరువుచేసి యొసంగిన చాలు (పిిమై.. 
ఊ క్రమమైన పండ్ల నిడుచుండును వృక్షముల కై ఏవియో 
రిత్తలు ప పల్య. గానె “బళిరే యని మాాపజ మం తిపీఠముల్‌ 
ద త్తము చేయచుండెదరు దాశరథీ కరుణాపయోనిధీ ( 


రంధి. సోమరాజు చేసే ఆధికేవం Pe ంగా ఉంటుంది. 
“ాడ్డోల్టిక్కు. వై వై న గడ్డమీద 


“వొళ్ళు హారోరెటొపయ్య గ ట్ట. 
"ఇకక సేత: త్తే తే 


టం. 


ar 
అధి పక కవిత 145 


య్యేటి సెయ్యనేడు' అని (పాంఠకియ మాండలికయానతో ఆయన చింతా 
(కాంతులవుతున్నారు, 

కవిత్వం కసినిపెంచి వర్షకలహాన్ని బోధించి సంఘాన్ని సాధించే డేమీ 
ఉండదు. సంఘంలోని ఆలోచనా పరులను ఆత్మావలోకనం చేసుకోగలి ట్లుచే స్తే 

కన్న కవిత్వం సాధించగల పరమార్థం ఇంకొకది ఉండదు. తెలిసో తెలి 
ల కొంతదూరం వెళ్ళిన తర్వాత అని సనై నడారి కాదసి తెలిసినా నిర్వేదపు 
కార్పణ్యపు ఆహమిక కం న పట్టుదలను కసినీ పెంచిలె వాళ్ళను చూసి 


జాధపడాల్సిందేతప్ప గత్యంతరం వీముంది? ప ఉములనిల్‌ ఎగిమిదిమంది దొంగ లె 
నపుడు దొంగల్ని ఎవరు స సరె నదారిలోకి మ మళ్ళించగల అరు? 


ఈనాటి సామాజిక స్థితిగతులు ఎందు కట్టా తయారై నవి! వీటి పిష వీజాలు 
ఎక్కడ ఎప్పుడు ఎట్లా పడ్డాయి? అవి ఎలా మొలిచి ఇలా పండుతున్నాయి? 
శీ a 


అని విశ్లేషించాలికాని 'నేలవిడిచి సాముచేస్తే (పయోజసం ఏమిటి? సామూహిక 
వ్యాధులో, సాం|కామిక రోగాలో ఒక నగరంలో (పబలితే నగరాగికోంతా నిపు 
పెట్టుకోముకొదా! ఆ నగరాన్ని పూర్తిగా పాడుబెట్టి కొత్తగా నగరానికి నోంకుస్థాపన 
చేస్తామా అది సాధ్యమా? మానవనాగరకత వికాసోన్ముఖంగా సాగాలికాని వినా 
కోన్ముఖంగా లాగకూడదుకదా! బలహీనుడి పవాన పోరాడాల్సిందే. అన్యాయా 
అను ఆ| క్రమాలను ఎదిరించాల్సిందే. కాసి, హింస (పతిహింసను [(హపోత్సహిస్తుంది. 
దీనివల్ల దీర్హకాలిక [ప పయోణజనా లు దః 


ఈ అవగాహనతో అభ్యుదయ కవిత్వం తర్వాత ఆధునిక తెలుగు సాహి 
త్యంలో కగిరాధోరణి ఒక కొత్తమలుపు మళ్ళింది. ఈ దేశపు సామాజిక జేవనా 
డిని వై తన్భవంతం చెయ్యడం, దేశీయమైన సాంస్కృతిక ఏలువలఐను బలవద 
చడం, పచారంచేయడం ఈ కవులు తమవంతు క రవ్యంగా స్వీకరించారు, చేతనా 
వర్త కవులుగా * తమ [ప పయత్నం తాము చేశారు. ఖా వలలో శ్రీ ను[పసన్న, 
శ్రీః 'సంపత్కు_మారాబార్యుల వంటివారు తాత్విక వివేచనతో కవితాత్మము. షజుకో 
వాలని [వయత్నంం జేయగా, స్వాల్లీయ sa వరసించాకెడ్డి .సామాత్లిక.. అహాకీయు 
అవ్యవస్థను కఫితాత్మ చేసే ప్రయత్నం చేశాడు. ఆ జేశనావ ర్త వ లోన 





దాయానికి చెందిన కదిలా ఈయన కన్చిసారు. 
చితపేశలతకూడా స్ట్‌ జగన్నాథం కవితలో జాలు 
ఆనందవర్ధ నాలు. అంటే ధ్వని పూరితాలు. విషాదళబలితమైన భావాన్ని కూడా 
యేడ్వలేక నవ్వే ధోరణిలోనై నా హసించకుండా ఉండలేము, ఈయన కవితలు 
చదువుతున్న ప్పుడు. లోకం పట్ల జాలి, కరుణ, కపటంలేని కోపం, సమాజ 
ధార్మిక విచ్యుతి పట్ట అనుకాప తీవ నిరసన ఈయన కవితల్లో కనబడతాయి. 
ఎ త్తిపొడుపును-సమర్థంగా నిర్వహించగల కవి శ్రీ జగన్నాథం, ఇటువంటి క విత 
ఆధునిక సాహిత్యంలో అతి తక్కువగా కనబడుతుంది కాబట్టి, శ్రీ జగన్నాథం 
బాణీ విలక్షణంగా కూడా కనబడుతుంది. రెండు దశాబ్దాల కాలంలో రెండు మంచి 
కవితా సంకలనాలు పేచురించాడీ కవి. సాగర సంగీతం 1960 పాంతంలో 
తొలిసారిగా వెలువడి, మళ్ళి 1981 లో వునః ప్రచురితమైంది. 1984 లో వృషభ 
పురాణం వెలువడింది. ఈ రెండు కవితా సంకలనాలలో కూడా జః న్నా థీయమైన 
పదచి[తాలు, చ్మితపదాలు పుష్కలంగా చోటుచేసుకున్నాయి. సహజంగా, సరళంగా 
ఉంటాయి. శ్రీ జగన్నాథం (పయె గించే అన్యాపదేశాలు. బపఇరూపుల వెషాలు 
అనే ఖండికలో “పజల ఎముకలు పేర మెడలను లేపిన" (పబుద్ధుడొకడు 
ఊసర వల్రిలాగా “లాలూచి'ని వీడలేక, “లాల్చి'' ఒకటి బిచ్చమె క్రి, అచ్చమైన 
ఖద్దరుతో వచ్చి (పజలను మోసగించడం వర్ణించాడీయన. శ్రీ మహావిక్షువుకు 
సుస్తీ చేసిందని తెలియగానే “వైకుంఠంలో ఏ మూల చూసినా గుసగుసలు 
(ప్రారంభమయ్యాయి, పొలిజీషియనులు అత్యవసర సమావేశాలు. ఏవో జరుపు 
కుంటున్నారు, తగిన వారసునికోసం అప్పుడే [పారంభమైంది గాలింపు” అనే ఈ 
పంక్తుల ద్వారా 19060 ల నాటికే జగన్నాథం భవిష్యద్దర్శనం చేయగలగటం 
అతడి అధికేస కజతాత్శ్మను పట్టి ఇస్తున్నది. _ అటుతరవాత దేశ రాజకీయాల 
.చ్మితవిచ్చిత ఘట్టాఎలో ఇది ఎక్నోసార్లు నిరూపితమైంది. “మోసం కోరమీసాలు . 
_ పెంచి దబాయిస్తున్నది పరెసరాలను, అధికారులు హస్తము[దలు, అమ్ముడు 
'బోతున్నాయి అంగట్లో” అనే కలిత్తా పంక్తులను దినచర్య. అనే _ శీర్షికతో. 
, (తాయడం వ్యంగ్య విలసితంగా ఉంది. "ఉగస్నాథ్రల కవితోహల్లో.. డివాంధాలు 
-, ఆదిత్య వృదయాన్ని జపిస్లైయి. అ(గ్రరాజ్యాలు చల దుజ్జి కూడా పంచుకుంటాయి. 


ల 
లో 
గ్ర 
0 
మ 
| 
ల 
శ్ర 
0 
ల 
UK 
న 


167 


హా జ 
' 


జ శు గ 
mm అనో మగల ఆ ఆ 


జు 


చెను 


ళ్‌ జ్‌ ౦0 జొ జ 
ణ్‌ న ఫ్‌ Wr: tp ree 
3 9 విం లై లై గ స 
$3 న మ. సో ౧ 2 


f- f గ aN “9 fh > a 
YP ౮ నే fe} ల] జ గీ ల్‌ 
2 Pi) | వా £3 
3 % fp Ars 
ఖా లా c 
gob ౫0 af అ % చే 
[13 జె ౧ న్‌ లి a ళ్‌ 
న స స జ ఈ గ్ర 
% iA 
LE 
3 Wa} wn 0] fe 
స సం e173 గి C2 “లె, 


RC 

wm Tn 
స జ 
వ 


al 


ఆంటున్నాదం 


fh 
త 5 y3 
fg గె p టి 
ఫ్ర [0 అ 9 0 


జం 


మైన 
a] 


* 


౧ల కొంపను 


ల 
» 
శె 
అల ae 
ఎ 
పర 
అ 


దీపం 


ట్ట ఇ 
CI 
రాణించడు, 


రీకిడేత భాగారాలు లేవిచ్చ 
పు 


నచూజంలోను ఆధిత్నేప' 


న అన్ని రచనలలోను అవే 
జనాన్ని 'సాధించాలనీ, షా సుం 


సనాని చురుకెన, ఐల 


టో 
లె 
ఫా 


జ 


ందించుకునా ఎడు. ఆల 


ము. 
HOD AR 
తో 
ఎ వాడై 
ప 
గ 


లు 


“ర ఇ 


ల 


(ప్రేయసి నాతో పలు 
వు. ఇప్పటి 


.. కవిత ఆనాటి [పహసనంలాగా ఉద్దిష్ట |పయె, 


రీ ఆశిద్దాం. 


తప స్మ 
మో 


| న 
౦ దయసీయంగా. ఉంది. 


మిగులదు. నా 


On 
ల తప, 
వింగం పంతులు ప 


అవీ 
జో 


పులో 
re 
శ 


నాడి 


జీ 
యి 


సారి 


య 


జో 


ా డి 


A 


al 
యా 


టు 


“గీతా భాషాం చెపుతున్నాడు ఈ కది. దయా 


జ నిజ స్వరూపం. 


(దలు, 
వజ చ య షు 
నూరాళ కెందబ 


మనోహరం. రాక్షనులంది ఎంత భయంకరుల్‌ 
డి మొల 


చ్చవేక 


క రమాగ సమా 


త్‌ 


£9 


% 


హిత్య సాధనంగా రూ 
(పశ స్తమైనవి అన్నాడు గురజాడ అప్పారా 


క్ష 


జానే 
హ్‌! 


Cel 


pen 
ఓ 
రు 


న 
తూ గుమ 
కాలా! 


జడ 

a] 

నూ 
వం. 
అతో మ 


ఎట్‌ పచ్చగ 


స్వతం 

కారుల 

చితించె 

చముఠె 

ఇచ 

ర్యాలకు, 
(a. | 

ప 

కలా 


(పజాన్వా వ్యు కవిత్వం 
మాదిరాజు పాన 


ఈనాటి స్వెచ్చా కవిత్వంలో ఆధునికత, [పధానంగా 1. సామాజిక 
చర్మితగతికీ 2. అభ్మిపాయాల సిద్ధాంతాల [పకటనకూ దార్శనికతకు? $. జీ౨ 
తంలో భౌతిక మానసిక స్థితి చితణకూ 4, కళాత్మకమైన నూతనాన్వేషణలకూ 
ఫర్యాప్తమైంది. ఇది వేరువేరు స్థాయిలలో పనిచేస్తున్న ట్లు కన్పించినా మొ త్తం 
మీద కవిల్వానికి సంపూర్ణతను చేకూరుసాయి. వర్తమానకాలంలో ఈ కవిత్వం 
1. | వజాస్వామృభావన 2, మార్కీయ-గిప్టవ దృష్టి $8. కాల్చనిక- అనుభూతి 
గుణం 4, చేతనావర్త-సం్యపదాయ రూపంలో (ప్రధానంగా నాలుగు" విధాలుగా 
పరివ్యాప్తమె కన్పిస్తుంది. మార్కీయ - విష్ణవ దృష్టితో వెలువడే విమర్శనా 
సాహిత్యాలకు ఉన్న వ్యవస్థాగతమైన అవకాశాలు తక్కిన వాటికి లేవు. "సంప 
దాయ సాహిత్యానికీ పరంపరాగ తమైనదో, ఏదో ఒక విధంగా వ్యవసా రూపం 
ఉంది, స్వేచ్చా స్ట విత్వంలో కన్పించే (పజాస్వామ్య్మ నిజద్దత గురించీ, రచనా 
శిం్పం గుంచీ-దీనిలోగి ఆధునికత గురించీ పర్యాలోచన చేయవలసిన అవసరం 


ఎవతై నా ఉంది. 


కది తనకు తాను సృజన సమయంలో వీర ఎరచుకొన్న నియమాలచేత 
ఆవిష్క్టృతమపుతూం దీ కచిత్వం. స్వేచ్చ ఎక్కువగా ఉండటంతో. బాధుత 
కూడా అధికంగానే ఉంటుంది. ఇది సమయ సమయానికీ కొత్త కొత్త మార్పుల్ని 
రచనలో సుంథంగా (ప్రవేశ పెబైంథుకు బహ విస్తృతమైన అవకాశాన్ని క 
ఈనాన్‌ ఆధునికతకు సర్వతోముఖంగా (ప్రాతీవిధ్యం వహిస్తోంది. ఇదీ జీవితాన్ని 


ఇ 


స్వేచ్చగా రూపొందించుకొనే 'స్వాతల్మత్యంతో . గత్యకమాన్ని ' నిర్ణయించుకొనే 




















4 u ' 
1 
i Pa ‘ br? శై 
1 (1 ళు న్ని ~ 
ఆవకాశం 'సొమాజ్రి TET VO er ia die 
| || స స మే 
॥ 
॥ జః అ Bs జ Oa Vine TF rem చలో 
i ఖు ; న్‌ 
యల టై యీ క్ని coe క్‌ | i "a . ' 1 4 une of ల న్‌్‌ Lal 
| / bg స ఇ" Re Pr ఇ 1 గ్‌ షీ / i 
న్‌ ( | 1 z | న్‌ క్‌ నయ డీ పర ట్‌ య. కా మ - + 
న] | ల. ౭ . ళ యిల. ii. కిల్‌ జ ధ్‌ మరం ళో 
॥ ' క i 1 /. న... | ఆ 1 నే | క ge meee ల ad Cy sR 3 (Fela వ హా rn! 
ణః టే 3 fe గ్‌ కః స జే igh i £ dd 
1 ॥ శే + 






ET TA 
జక 
శ! 
॥ 

+ 


జి bp / ' నీ క ఇట టి ఎ 
స్ట శ క్‌ 4 క్‌ 
న! భా Ft Ey! + ల ' / [ల స్ట 
ఓ త స్‌ గళ... ఇ | ౮ ్య ఇ 
బో న ల 1 ఖో aR ( స 
| TAL, RT, PARLEY, IE wy సై 
ల్‌ క హ్‌ 
| rs శ్‌ Sy ఇట Heid ae pr ww Rn " WEE re టల ఛో 
౬ న. స 4 11 HOS తలి er hf, pk ton al షై | / rT, | 
pd ia స్త న. Tah oo Tort oe ated nh AA aE aa 


[పజాస్వామృ కవిత సం | 169 


ఈ రూపం sal ఎందరికో ఆమోదయూ గంమెందీ ది స్పృతమైన (పచారాన్ని 
న్‌ు ఇతో 
సంబంధించిన ఈ అంశం 


దృష్టిని [పస 3ంప 


గ్‌ 


మల ee 

ందింది. ర్వ చర్మితలో స్వేచ్చా రూహెని 
EF 
తా లూ 


న 


కు 
వానా vu saan 
em CGN గ అం! 


మ భం ఈ సందర్నండో తావనా 
[పయత్నించడం అవసరం. 


Cn] 


జ్‌ ja లా 
మూనవ సమాజం పరివ ర్తనా౪లం కలిగించి. మార్పు నిరంతరమైఐ = 
౧తత 


సాధార ణంగా మందమందంగా విశేష పరిస్థితుల్లో వేగాన్ని అందుకుని (పత్యేకతను 
కలిగిస్తుంది. ఉన్న ఫల రాబోయే మార్పుకి మధ్య ఎన్నో విధాలైన సంఘర్షణ 
అగివార్యమౌతుండి. అప్పటి పరిస్థితుల అవసరం మేరకు మార్పు వచ్చి రీరు 


తుంది. _పస్తురం వ చారితక కారణాలవల్ల రాజకీయ ప. 
మౌలికమైన మార్పులు చాలా వేగవంతంగా ' న. భారతచేనంలో వఐన 
పాలనవల్ల, పైనుండి యూరోపీయన్‌ సాంస్కృతిక పునరుజ్జవన పభావంవల్లి 
క్రమంగా తచితర రాజకీయ సాంఘిక ఆర్థిక సిద్ధాంతాలు త oe కొ త్తగాలులు 
వీచడం మొదలైంది. నిఖిల మానవీయ తలం'పె మానవతాస్పందనతో కొతశ క్రి 
[కియారూపం ధరించింది, కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ వస్తున్న మార్పులవల్ల 
ఆస్తికూపంలో సంపద ఏగిమయంలో ఉత్పత్తి సాధనాల్లో ఆలోచనా విధానంలో 
అభిరుచుల అనుభవస్పందనరో పరస్పర సంబంధాల్లో లక్ష్యాల్లో ఇంకా వివిధ 
' కార్యకలా పొల్లోన రా, ఇట్లా శీవితంలో అనేక క్షేతాల్లో సంచలనం మొదలైంది. 
అసాధారణమైన పరివ రనవ మూ కలిగింది. ఆధునికత అనేది ఆ అప్పటిక పుడు ఏదో 
వసిమితమెన కాలంలో హఠాత్తుగా వచ్చేది కాదు. ఇది [కమించే స్థితులూ, 
స్పృశించే అంశాలూ రూపొందే పార్మా్యాలతో అనేకంగా ఉంటాయి. స్థూలంగా 
విశ్లేషిస్తే ఇది చారితకంగా సాంఘిక రాజకీయ సంస్కరణ పరివర్తనం శాస్త్ర 
సాంశకేతిక వికాసం-బీవితంలో తెచ్చెన గుణాత్మకమై మెన ఏలువఐతో ఆధునిక 
భావన కవకాళం అభించించి. ఇని. పరస్పరం ఎంతో సంబంధం కలిగి అన్యోన్య 
1పథావంతో కాలం గడిచే కొద్ది చ కలి =కపరివ రనం- -నవ్యతతో ఆధునిక 
రూపాన్ని ఆవిష్కరిస్తూ పోతాయి. 0 wr 


ఏ దేశంలోనూ రాజకీయ సాక్టితంల్మత్యం లేకుండా వ్యక్తి దేనితోనూ త్స పి 
పడడు. ఇక్కడ దేశీయమైన భావనాకేర్యడ్రంగా చేశ స్వాళల్మత్యం కోసం జరి. 


170 


ల) [ 63 ఫం ie) 
hh 2 ww <3 
న 9 vy ( Ph) 
త ఇంత 3 v3 లో 
x3 63} క 0 
సలల! త 
రత 0000 
9 0 re Ca 
నే fs oa 
వ 
CC ne సం 
3 4G 9 
a3 yn <6) లి 
fa 10 ఎలి / | లె 
౦ ౨ ప 5 o 
క టే శ [ a 
చలీ కం" 
2 hf 3% # 
13 fa ?2 “3 
aye 8 33 a3 
60, 1. సలి 
ఎఖ [ఏ CRI ఇ గె 
(ర = అ | క 
ఛి గ్గ . స 39 
f 6 
న Car 
వి చి oe ya క్ట! 
3 Wes: 
¥2 లాలీ d y3 £2 


“ 
hh saw స్‌ టి 
3 hs Ww $3 


ర్చకూ అవకాశంతో 


అన్వయించడంలో [ప్రయో 
ఎథంతో ఎక్కువ మంది 
సమాజ (శేయస్సుకూ, 


పషణఐతో 


x 
వ 
-3 
టీ 
ము 
బా త్తి 


oer. | 
ఎసకూ, బాటిపె చ 


కొత్త కొత్త అ 


టీ 


దించడం. 
వ్య క్తిత్వానికీ ప్రాధాన్యం ఇవ్వడం. 


ఇల్‌ 
~~ 
3 


~ 


ల్‌ 
ల 


: 


విశ్వాసంతో (పాంకాన్ని దేశాన్ని దాటి పపంచ 


న్ని రంగాల్లో పరస్పర సంబంధాలు నెలకొనడం, ఆదాన, 


స్పందనలో పరస్పర సంబంధాల్లో మార్చు రావడం. 
[పదానం' జరగటమూ. 


(తా 


(spe 


వా 


C3 
యమ్మ 


La] 


దానికి నిలువ ఇవ్వడం. 
వామ 


గరా రొ 
వాటం అ 


రొ 
జీ 


గు 


గపడ 
గ్‌ 
నో 


జల ఆలోచనలో 
భావనకు |పచార 


యిలో అ 


కొత్త అనుభవ 
క్కువ కావడం. 


me 
atin 

జో 
(లు 


చా 
భగవంతుని పొందడం - ము కికోరడం' క 


మానవుని ఉన తిపె 


గతం పె 
సా 


నే తిక్త 


ల్‌, 
2 8. 
నట్ట. 


య్య క షో య్‌ 
10. శాస్త్ర సాంకేతిక ఏడ్చా ్నపగతితో న్యాయం, సంపద అవకావం అందడి5 
అల్లో 
సమానంగా లభించే _పయత్న 0. 
(నో శా నా వ్‌ జ ఇ ~ గొ = 
EEE (పాచిన సంస్క్బూత్‌లా ని వారసతు సంపదను అఖిల మానవ సంస రిల 


చీ 
ష్‌ అద ఉని అ ం వ్‌ A చ్‌ 
be చ్రై పురుషుల సంబంధాల స్థాయిలో మార్వు= సమాజంలొ త్రై వు క్త్‌త 
ము fu” అధీ ఈవ్‌ 
వికానానికి ముఖంగా ఆర్థిక గ వ్రతం త్యానికి ఉపకరించే విధానంతొ పాటు 
సు మో ప్‌ తానె 
సమాసమెన సితి కలఇనకు (ప్రయత్న ం=అనెది; 
చలా @ (=A 


కలాప దూ 

[కమంలో ముఖ్యమైంది, స్వేచ్చా కవిత్వంల న్‌ స్వరూపం ఆయసిక రెఖలట్‌ 
సృష్టంగా వింబిస్తుంది. అన్నె రంగాల్లోనూ కొత్తను అన్వేషించే[పయె గ పరంపర 
జీవిత [పమాణాలను పెంపొందిస్తూ సమాజాన్ని సౌభాగ్యమయం చే 

ఉపకరిస్తుంది. దీనికి [వజాస్వామ్మృ్మంలో ఎక్కువ అనుకూలత ఉంది. ఆధునిక 
మానవునిలో నిహితమైన శక్తుల్ని బయటికి తీసి ఆవిష్కృతం చేయడానికి సమ 
సమాజ వికాసానికి యోగ్యమైన వాతావరణం నెలకొల్పడం జరుగుతూన్నప్పటిఎ 
సమాజంలో ఇంకా ఏదో ఒక విధంగా అన్యాయాలకూ అకమాలకూ గురి అయే 
పీడితులూ ఉన్నారు. వారి పక్షాన నిరసనకూ, |పతిఘటనకూ, ' సంభుర్షణకూ 
[పతినిధిత్వం వహించే అవకాశం తప్పనిసరిగా ఉంది. వివిధ సమస్యల్ని గురించి 
అన్నె పకాంకూ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని రూపొందించడానికి నిర్మా. 
ణాత్మకమైన ధోరణిలో వర్తిస్తుంది. ఇది మకీ వ్యవస్థలో లేని దీని (పత్యేకత. 
ఏ వ్యవస్థలోనై నా కనీసస్టాయిలో నై తికమైన విలువలకు స్థానం ఉన్నపుడే దాని 
సక్సలితాలను పొందగలం. దీనితోపాటు హేతుసహితమైన మానవతాపూర్ణమైన 
దృష్టి అవసరం. సమాజంలో నిరంతరం జరిగే ఈ కృషిలో" దేశీయ భావనతో 
పాటు [పపంచంలో వచ్చే ధోరణుల్ని వాటి (పభావాల్ని ఆకశించుకొని నిర్మాణ 
[కమంలో విశ్వళాంతినీ, మానవ సౌభాగ్యాన్నీ కాంకించడం ఆధునగికతలో భాగమే. 
ఆధునికత అనేది సమాజ చరి[తగతికి సంబంధించింది, ఎప్పటికపుడు పరిణామ 


[కమంలో చివరి సోపానంగానే వ రిస్తూ 'ఊంటుంచి, 


172. అభ్యుదయ క విత్వానంతర ధోరణులు 


ఇది ఒక్కాక్కపుడు కళాత్మకతనూ ర చనాశిల్బాన్ని 
నెట్టివేసి ఆధిపత్శం నెర పేంతటి శ కిమంతంగానూ ఉంటూంది. 
[పజాస్వామ క “విత్వంలో సామాజిక స్పందనతో పాటు వేయ _క్తికమెన 
అనేంషణవు* ఉంటుంది. సమమష్ష మరియు విష్టీస్థాయిలో ఉండే భేదాన్ని 
రిస్తుంది, ధ్యాన్ని అనుమతిస్తుంది. కళాత్మా కతను భంగం చేసే లేదా తక్కువ 
చేసే స్థితి రా రాసీయదు. సమాజంలో సమణావాన్ని సృజిస్తూ [పగతి కెంత [పో త్భాహ 
ముంటు-దో వక్తి వికాసానికీ అంతటి అవకాశం ఉంటుంది. సామాజిక చైతన్యం 
వ కిపె ఎంతటి (పథావాన్ని నెరపుతుందో వెయ కిక 5 పేరణ కూడా సమాజంపై 
అంతే గుణాత్మ కమైన స్థితిని నెలకొల్పుతుఐది. కార్మికలోక- కల్యాణంతో ప్ర 
te రంగాల్లో పనిచేసే వివిధ వర్గాల ఆకో గ్యకరమైన అభ్యున్న తినీ కాంవ్నిస్తుంది. 
[వజాస్వామ్మ కవిత్వంలో ఉండే పాతిపదిక కూడ ఇదే. స్వేచ్చా కవిత్వంలో 
ఈ సామాజిశ ఈ త్తం ముఖ్యంగా [(పజాస్వామ్మ భావనతో వాసే రచనల్లో 
స్ఫుజంగా కన్పిస్తుంది. ఇది ఇట్లా ఉంచి భౌతిక మానసిక తలాలపై అన్వేషణ, 
స 3శీలనంతో కొత్త రూపము* ఆవిష్కుతమౌతూంది. ఇది చేతన (Consci- 
ousness) కు సంబంధించి మన _స్తత్వ పరిశీలనంతోనూ ఉంటూంది. దీనికి చేరే 
సమాలోచనం అవసరం. ఈ రచనల్లో పా3శామిక “గానే కాక రాజకీయ వ్యవస్థా 
పరిపాలనాపరంగానూ ¢ నిత్యజీవితంలో విభిన్న పరిస్థితులూ వాటి ౪ త్రిడులకు గురి 
అయ్యే మానసిక రీతుల య. ణం. విశ్లేషణం. పరిశీలనం ఉంటూంది... ఈ 
ఏభిన్నతకు కారణం వివిధ మతాల్లో జరిగే పనుల్లో మార్చు రావడమే. ఇంతకు 
ముంచెన్నడూ లేని కార? గిక్మే తాలు, పవేశమార్లాలూ ఏర్పడి జీవితంలో చె విధ్యంతో 
పాటు వేగాన్నీ కలిగింపజేసింది, స్పర్థనూ పెంచింది మెరుగైన ఆర్థికసోమతతో 
పాటు అవసరాలూ ఎక్కు వైవాయి. మానసికమైన ఒత్తిడే ఎక్కువై ంది, 
సమస్యలూ ఉటిలమైనాయి.. భతిర మానసిక తలాల పె వచ్చిన ఈ మార్చు, 
ఆఅధుచెక యుగ పేకోవంవల్ల . సిద్ధించింది, ఆధునిక స్వేచ్చా కవిత్వంలో [వతి 
ళో శః దృష్టితో. స్వేచ్చా కవిత్వాన్ని పరిశీలిస్తే వీటితో 
తిం చె రాతానా 'కూపమూ- వ్యక్తిత్వమూ ఫూర్వఇకన్నా సంపూర్ణంగా భిన్న 
మండు. పీజీ స్పర్శచేత భావనజేత ఆనుభవంచేశ తర్శనర్హజేత చస్తువు, పక్ష క్ల 


el 
£9 


x Cu 





శో షు తో ఎనోన 
(పజాన్వామ్మ కవిత్యం 1i(3 
భి 
య డా Tos mn జ భూ వాడా ఇలా జ ణా ద 
పెతుఐత కక “= అల అపుతరూందె. బొదితాగికి సని హితమాతుందె. జ తగా 
ట్‌. 
చ క అ షొ బా వి ళ్‌ న ఇ ఇ ఇ ధనాని 
అశ్యషించదగిన సలాఎను దషికి తెసూందడ. గతంలోని ఉదా తమెన విలువలూ, 
[a చక అలల అయన జ జ 
స కళ్‌ జ్‌ జు _ Wms వాన వనం [యుద సా Fd జల్లా అస "ఖే వి పు. లా అ 
రమానంతలొ |! పడె జనాత్యకమెన వార్యాాలూ,థరిష్టృత్తుల దరించి ఆదర మప 
క i ఈ శ నా ఇ భీ 
జో a కావు అ జరం ఇ ల్‌ న 2 శ = ఆల జి త వా సొ ఛా అలో = ఇ లారి 
arora జతమె వందాంందురాంం నామాడి పై సతి మరం క్రి ఒకొణగంం లు చికాణనుంచ 
లో నా జు యము ప్ర రు వి 
2 2 
లుచెకు (ప్రయాణ సురత 
ణా అ కవాలి బరా జల. యాల న ను నయం Pam వాంటి తవల్‌ టీ 
ఈ అ పం భష క పంల ఆటలే tg వ్యైతగతిల పరవ రతా 
wl 
జ | క్‌ శ్‌ ల ఫు జ్ఞ లలో జల లో క! a %¥ డా ఖో శే లీ a 
పొరా౫లనూ దీం వాసవ తలంపు జడి వసు సితురీ,  భాదింవజేఢే క డి 
లీ nee ల అనె ర్రు ఖు ద 
లో అటా ళా w™ ఆ స ల్‌ లో న. అీ జో జ్‌ న్న met నార 
మంత మెం [పన ర రూపంగా కస్వ్రస్తుంచెం (పస్తు పురివిలోకి రాకటొయినా, 
య్‌జానా pow: ) టే 
కయ చాన్‌ అతి "డే pa ల లా అం తస స్త మై లా 
పీచితో పాటు ఉరఖదీయమెనది, ఆఅనివారామెనపి తె. కి అవిదితంగా తింజే 
Rg! ల. Ulam కలాల 
ఇ శప కి లి ఇతే. లే బ్‌ అగి ఆ వాచి నే న జో న్‌ ఇం ల్‌ న్‌ ఖో 
వూనసిక తొకం = మన సతః ధాొరణె శ. ఆదివార బలము? వశాచ్చాపది 
బీ Ce) నా br 
ఆల దాం కాగా అలన అ నే దాన్‌ ల అల పజ MT ఖ్‌ కాసి 
ఆలం చఅయములతులులట (మతి; ఊంగాణం టం త్నంగొం౧ అను త్వృక ముని ఆఎఆ౦ల 
సో 
గయా 


అభ్యుదయ క చిత్వంయొక్కా ఊగ వాద విస్తరణరూపమె విప్లవ కవిత్వం. 
అభ్యుదయ ఏప్రవ కవిత్వాలక మధ్య వచ్చింది దిగంబర కవిత్వం. సమాజంలోని 
విషాదాస్నీ ఎత్తిచూపుతూ మానసికమైన దుస్థితిని 
భౌతిక తలం పె దారి ద్యాన్‌ నై ష్‌ చి_స్తూ జ జుగుపా దీభత్స దృళ్యా అతో చిత జరం 
పరవలె వచ్చిపోయింది. ఇది సామాజిక పరివర్తనకు త్మీవమైన చర్యల్ని 
ఆభిలషిస్తూంది. దీనిలో విధ్వంసక ధోరణితో పాటు నిర్మాణాత్మళమైన భావన 
కూడా ఉంటే బాగుండేది. దీని ఏంటనే వచ్చిన చేతనావర్త కవిత్వం - సం|ప 
దాయ శక్తికీ వర్తమాన స్థితికిమధ్య చేతనా (SpRiua1) అనుబంధాన్ని 
స్థాపిస్తూ అక్షరంలో దివ్య భూమీకల్ని దర్శింపజేస్తుండి. మార్చీగీయభావనతో 
నమ్మాజంలో వర్షపోరాటాన్ని ్న త్మవతరం చేసే గు ఉపగక క్తిగా చిప్ట్లవ కవిత్యల ఒక 
ఆయుధ పాతను a వీటికి సమాంతరంగా ఆటు ఉ(గచవాదానికీ ఇటు 
ము క్రివాదానికీ అప్పుడప్పుడూ తలఎ త్తే అనుభూతి _ కావ్బాసిక వాదానికి భిన్నంగా 
విశిష్టంగా నామాజిక |పగతి అక్షరంతో వ్యక్తి ఇికాస లక్షణంతో [పజాస్వామ్న 
కవిత్వం వెలువడుతూనే ఉంది. 


అకా వ క, 
వె క్రబ్యాణ్ను నె రాశ్వాని3 
న అ ya 


ed ల జం అజా స్నా” జీ శ ణన 
iid అభుుదయ కవితా్క్రనంతర ధోరణులు 
ఉల 


ఇ m= లో ఎ శా క జీ శ చి ఇ ఆ ల్‌ 

మాత తుల కదితగ్గముః సమాజము అనెది పరస్పరం ఆధార 

శ షె 7 వాజి లీ వీ ధా fC హా ఇద 

సంబంధం కలిగినవి.  ఆభునికయుగంళలా పూర్వం కన్నా బాగా ఎ స్తంంచన 


లట ఇల 


అచల మ తాదాఎ౨తొో జా కిసాయి. ఆచి తగు తానేర్పరచుకొన్న అ చూంతో 
న్‌ 


చూ 
(ae 
= డా ప్‌ ఆపై శవ వళ ఇ త స య 2 
ఏ ౦ండెర్‌ అవసలం రకుండా ఆడి ఆట పంటది, దినిత్‌ _పత్సుకయెన బాధ 
ణి జ తో . క “2 లది ఇళ a లో శా జ జ 
ప ఎరా తాయం ఉం అపు పబ మయమర లంట -వాఠతతంంయటా (బమర్శకుడూా) 
ot ఇ లాలు 
rte ఇ న కల్‌ లొ లో a చలో గారే జల గా ద గ్‌ తా బాజా చ 
పం లె ఎప్రుస ఉంచారు. ఈనాటి వొాతకుంల (బులచాట్ను ఆ బంట ఎమర్భెంచి 
శా లో ఇఒ న్ను జో, జ షె of వ “శ Ban Pa) 
ర త ఆధఘగికతవల వచ్చింది. ఇతనసిల్‌ హేతుుద్ది చర్చా అక్షణము* ఉండ 
శవ 
ము (న్ను ళా 
అమె మ్‌ క ఎలో శప శో శరా జ్‌ న్న! 
దడే దీది కారణం. ఇముస్తతిచ అపురుచిగంఎ ౫ ధారణ తటి ౦ కవిత్వం, అయిత 
పేద ఇగో శ జి ఇ చ వ Fa జు తి ఎల లా ఆ Ww 
ల ఉనుంది బటయలువేరతారు. రచనచేసేప ప్పుడు Ee విమర్శనా 


ద్‌ 
౧హొండే పా; తచేరు. రచన డలువడిన తరువాత స్థితి ఎరు. రచనా 
తా ఉల, 


a 


వడంతో రచన పధాన దశ 


శ్రజనళలంగలఅ పా తొల? గబొతుంది. మరో పాత మొదలొతుంది. అది నిమర 


జ్‌ 


హమెంవ. తాను (వాసినదాన్ని విమర్శకుల చదిమర్శల నుండి సమర్థించ 


కోవడమా, వాాకా-నించడమో వివనెంచడమో సమాధానాలు చెప్పడమో జరుగు 
తుంది. రచనతో కవికి ఉండే (పత్యక్న సంబంధం తెగిదోతుంది. పరోక్ష 
సంబంధం ఉండనే ఉంటుంది. అక్కడినుండి రచనతో పాఠకుని (ప సయ 
సంబంధం మొదలౌతుంది. కపీ- పాఠకుడూ ఇరువురూ చేరుకునే శిఖరాలూ ఊన్నాయి. 
అవి అనుభవస్థి కీ. ఆలోచన -ఆదర్శం ఆనేవి. పాఠకునిలో నుండి విమర్శకుడు 
తన కర్తవ్యాన్ని నెరవేర్చడం మొదలుపెడతాడు. ఆధుగిక యుగంలో అనుభవ 
౦ కలిగిన సహృదయ లక్షణమే కాకుండా నిశితమైన విమర్శకుడుగా పాఠకుని 
క య విస్తరణ 'ళూపం కన్పిస్తుంది. "“సహృదయి క రవ్యంలో బాధ్యత 
గుర్తుకు వస్తుంది.'- వీటి (ప్రయ జనం వేరు. ఇది ముఖ్యంగా కవిలో తన రచన 
గురించి ఏర్పడిన పరిమితుల్ని తెలియజేస్తుంది. |భమల్ని తొలగిస్తుంది. లేదా 
మరొకమారు ఆలోచన. చేసేంధుకు .  పేరేపిస్తుంది. మరో రచన చేసేప్పుడు 
దాజోయే విడుత ఇలను. భావింపషజేసి మెలకువతో ఉండేందుకు _ మనస్సును సిద్దం 
చేస్తుంది. సృజన రూపంపై వచ్చే విమర్శ = అది. ఎటువంటిదై నా కవిత్వానికి 
మొత్తం: ఘీచ పయః జనకాతే అవుతుంది. కాం ' గడుస్తూన్నకొద్దీ ద చనతో 


పాఠకుం సమ్మ కల అనుబంధం. పెరుగుతూపోతుంది. ౬ఒకొ టే ws తాము 


ర్‌ 


Mie చ 


ఇ 


పత 


soo 


లా 
క! 


ఇల్లీ 
mo 


Cat 


ఛా 
ఎకె 


ty? 


ఇ 
కా డఊింటుంది. దిన్ని సులభంగా అభిగమించ 


ల టీం 
ఈః ఏధమెందికాదు. మ 
వంతి 


వినా 
లో 


Cag 
గరా? 


"ని 


ఎ 


ఎద 
డి 


ee 
hd 


శ్‌ 
జ 
అనో తో 


పాయాం 
న © 


గా 
Ws 


WEA గొ ఇ అ - న 
ందుగా చింటుంచదనుకొన* 


ఆ 


ప [ప్రయో గం, 


oy Tal 
wD 


Bal 


ంకా (ప 


1 


wa 
= 


వ 
ఆ 


వ 


చె తన 


౪ 
ఖ్‌ 


చున పేర్కొ 


వచ్చు. కాని, 


శ 
9 


నిర్వ 


ల్‌ 


ఆపిష్కార 
జనంతొ, భావ విన్యాస [కమంతొ 


త్రడం, 


ఇల్‌ 


భాగ మసన 


ఓ 


ర 


ళు 


3 


స 


ఇలతో వీర 


చత న నవా వంవిధానాల ఉప 


క 
mw 


ఆం 


ఇచి లేదా మధ్యమధృ సూ|త|[పాయమైన 


షి 
న - చర్మ - |పతిచర 


ఆనా అణా. 
న్న నన్నా 


న. 


had 


శ 


(అ 


బే 


ఇం 


ఇవీ 


షు 


గం ఉండనే ఊన్నాయి, 
సం 


స్వేచ్చా కవిత ౩౦లో ఆయఘగికతకు మరో ముఖ 


రూపాన్నీ ఈ విధంగా పరిశీలనలోకి తీసుకొని రావచ్చు. 
కథ లేని, వస్తువును స్థితి 


హెంచడం. 


సా 


కబాపుల్లాలి 


Se 


భావ రూపాల నిర్యాణం, 


న్ని పరిణామ 
అది రూబొండదించడజం, 


భు 


CE 
~ 


ఫీటి గతిక 
Al 


; 

ఖై: 
ఓలి పో 
తి 
సవ “ల 
ష్‌ 
జ్‌ d32 
ర్తి న్‌ 
క ఇట 
౧ uf 
9 af 
* vil 
ఫ్‌ 
ట్‌ tp 
శ da 
స్‌ 3 
7) Fe) 


176 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


శ.  శోడ్రాదంబరానెకి సదమాసవిన్యాసానికే స్దానం తెేకపోవడం. 
( 
5. కవికి నచ్చినదిధంగా సమయ సమయానికే తగినట్లుగా గతి విశేషాన్ని 
Se చేనుకొ వడం, అయ విన్యాసాన్ని సాదించడం. 
3. లచన మొత్తంమీద లెదా క జ, ఆరంసం జ. 


ఒం జీ చ 
వన క న యా వె ఉగ m0” ఇ క్‌ సారు 3? 8 బై లస ఖ్‌ బారా ఇ న 
fe చయం అలు కటా ఆతంం తదా ఆత ఏ 0-౪ =o: yee కూబుల] తాలయా 
CC ప చ అ 
ఇ శ ఖే టె టం అట వ Wf! 
ఆజం యించడం, స్‌ తన్న సవంతి వంచ ననిధానాం నునరించడం. 
5. సంపదాయ ఇ భందస్సు లొకన్నూ ఎకువ ఆవేళ యునీ ఖభావంయొప్‌ 


ల 


సా 
@ 
ఉచ్చలస, ఏశ్చాలస్క అవతరణల్న నేర్పుగా వాాగత్తగా అవిచ్చిన్నతకు 


గో 


గొంగ్గం తారుంచా గిరగహాంచడం. 


బె 
ల (పలి సంఘదిసకా పద ర్తనకూ ఆతచొచనరూ ఎఅనువ నున్న శ కెమంత 


మెన భానం లేదా అభి పాయంగురించి మన స్తత్వుంపె వెలుగు ప్రసరించడం. 
10. సైద్దాంతిక లేదా తాత్త్వకమైన భక్షణాన్ని కళాత్మ తమైన. రూపంతో సంయో 
జించి రచనకు రామణియకతను ఉదా తతను కి లిగించడం. 


“ఈ యుగంలో స్వేచ్చాకవితఇం ఎప్పటికపుడు ఆధునికతను సంత 
రించుకొని ఎంతో వె విధ్యంతో వెలువడుతోంది. విప్టవ లక్ష్యం ఉంటేనే ఆధునికత 
ఊంటుందనుకోవడం ఉచితం కాదు. ఇందులో సమాజంలోది సంవ్షోభం-నిరసన-_ 
[పతిఘటన-సంఘర్ష ణతో కిష్పస్థితులు తిరస్కృతం కావు. వీటి చ్మితణకూ పాధా 
న్యం ఉంది, కాని, అంతిమంక్షుంచమా[ తం శాంతి-నవహాజీవనంతో (కాంతిబంధుర 
మెంచి. పక్లైను౨డి పట్టణానికి, అమాయకంనుండి లౌకికానిక, మందమంద స్థితినుండి 
సంచలన స్థితికి, న రిం. నుండి విచేకానికీ, మరో (పక్క నుండి ఆర్థిక లు 
సాంఘిక తోం నండీ సమాజం ముందుకు వ్రమిస్తోన్న ప్పుడు సంవోథం, 
సంఘర్షణ ఏదో ఒక రూపంలో తప్పనివి. ఈ కైన స్థితుల్ని వివిధ దశల్లో పర 
స్వర 'సషాభావంతో సమన్వయ పరచే నిర్మాణాత్మకమైన వ్యవస్థకు [పాతినిధ్యం 
వహిస్తూంది న దీన్ని సంపూర్ణంగా (పతిఫలింప వేసుకునేది (పేజా 
సాక్షమ్య కవితక్ణం.. ఇడి స్వేచ్చా. క కవిత్వయుగం అని . వ్యవహరించే స్థాయిలో 
- తధుప్‌కతను సంతరించుకొని, జధిష్యతమోౌ తూండి,. స 


Ke 


న్‌ ఛి ఇటీ స్‌ జారి — 

ఈ 20వ శతాబిల్‌ ఆమా 
శా 
కాం 


దె 
త్యారు వ ందడం, సే Cu హతో? ద 
ఉంటుంది, 


ఇవా ఇల a లలో ఉల్‌ ఇల్‌ నేల స న్స 
iu rena wy DY న్వాతం 


జ షష అ వ్వ" ల మె 3 ళీ ఖ్‌ జ్జ 0 జీ ' 
ప్రితం|[తాక పూర్ణం ఖావకవిత్వం అభుదయ 3ఏత్వం ఏజ్యం 
అజ్‌ 
Va 


జంచాయి, స్వాతం[త్యా; నంతరం కూడా అభ్యుదయ ః కవిత తం ఎడెనమిడే 
కొనసాగి, 1955ళో వచన కచిత్వంగానూ , 1965 లో దిగంబర పచిత్వంగానూ, 
1970లో విప్టవ కవిత్వంగానూ పరిణమించింది, థావకవిత్వం అనుభూతి 
కవిత్వంగా మారింది. ఇల, శెషేం[దలు భావ, అభుుదయ క విత్యాల సమన్వయం 
కోసం..కృషి. చేశారు. సాం్యపదాయిక కవిత్వం హం 19478 ముందూ 
తరవాతా కూడా వ్యాపించి పుంది. 


ష్‌ క 


wt 


ఈశ తాబ్దీ పారంభంలో సాం|పదాయిక కవిల్వానికి తిరుపతివెంకటకవులూ, 
థావకవిత్వానికి రాయ్మపోలు సుబ్బారావుగారూ, అభ్యుదయ కవిత్వానికి గురజాడ 
అప్పారావుగారూ పునాదులు వేశారు. విశ్వనాథ, కష్ణశాన్రీ, ల్రీశ్రీలు. ఈ మూడు 
పాయలకూ ముగ్గురు భగీర థులై తెలుగు నేలను పునీతం చేశారు. భావక విత్వం 
1910 నుండి 1940 వరకూ, అభ్యుదయ కవిత్వం 1985 నుండి 1855 వరకూ 
తెలుగు సాహిత్యం మీద తమ తమ. (ప్రభావాలను “చూపాయి. "అందువల్ల 19₹5 
తర్వాత వచ్చిన వచన క ల దిగంబర కవిత్వం, చెతనావ. ర్త కవిత్వం, 
అనుభూతి కవిత్వం, కవిసేన. కవిత్వం (శేషేంద కవిత్వం), మినీ కవిత్వం, 
నిరసన కవిత్వం-అభ్యు దయ 1 కవిత్వానంతర ధోరణులుగా. గు ర్రించాలి. 

AKD-12 


175 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


తలుగు కవిత్వం నన్న యతో పారంభమయిందని భావిస్తున్నాం. నన్నయ 
గారు తెలుగు హస భాషా స. గ. దిద్దిన “వాగనుశాస నుడు); 


గె 
హా 
నం. య. 11 వ ళతాబ్దిలొ నన్నయ య వాడిన కావ్యభాష 
అనాటి శాసన భాషకు దగ్గర గా ఉందసి (న కందంపూడి శాసనంత్‌ తోఫ్రోల్చి) గిడుగు 
వాటా, తాతా పప్ప రారాద్రేనాట ఛాసించారు. కాగి, భద్రిరాజు 1 కృష్ణము* ద్ర ద్రి 
శో 


గారు [పాజ్బయ శాసన భాషనూ తలుగు భావూ వికానాన్ని పచిశిలించి, నన్నయ 


నో Ae pa శ అహ్‌ య TT | 
కావ్యభాష కీ, శ. 9వ ఫోతాబ్ది నాటిక రూపుదిద్దుకుందగి నిరూపించారు. . 6-7 
శ తాద్దాళ్ళిని శాసనభాష తెలుగు దేశగపదాలతొ దిండి పంచే 9-10 సో తాబ్దాల 
నాతికి కాససభాష నంసు పల పదభూయిషంగా కావని లిగి సంతరించుకుంది. 
Ca © లూ 

యాన. a ఖో కో లే క్‌ కీ అట ఇ 

ఈ + లిన 11వ ౫ తాబ్దెలో నన్నయ తన కావ్యశె లిగా స్వికరించాడు. తన 
(= కా. 


సంస, రాఖతాన్నీ: కన్నడంలోని ప పంపాదుల కానన లిసీ పరిశీలించి తన కావ్యశె లికె 
ఊంకా మెరుగులు దిద్దుకున్నా డు. (పసన్నతనూ అక్షరరమృతనూ నొరించాడు. 

ఈ విధంగా తెలుగు కవిత భాషకు నాసకుడయ్యాడు. అప్పటినుండి .ఇప్పటి 
వరకూ తెలుగు కవిత్వం పురాణాలు, కావ్యాలు, (ప్రబంధాలు, ఖండకావ్యాలు, 
గేయకావ్యాలు, వచననీతాలు- అనే అనేక రూపాలను ధరించినా భాష మాతం 
90% నన్నయ తీర్చి దిద్దిన ఖామ. నన్నయ భాషలో మూడు వంతులు తత్సమ 
పదాలు ఒక వంతు తెలుగు పదాలు వుంటే, ఈనాటి కావ్యభాషలో కూడా అదే 
పరిస్థితి వుంది. (నేను వాస్తున్న ఈ వ్యాసభాషను పరిశీలించినా నేటి శివ్ష వ్యవ 


= 
హారిక భాషాస్థితి మీకు అవగత మవుతుంది.) 


ఛి 


నన్నయగారి ఇతివృత్త తం మీదా, ఛందస్సు మీడా, భాష మీదా. మొట్ట 
మొదటిసారి విప్లవం లేవదీసి నవాడు పాల్కురికి సోమనాథుడు. నమకాలీన మహి 
పురుషుల జీవితాల్ని ఇతివృత్తాలుగా స్వ్‌ఆ సరించి, దేశిచ్చందస్సులో, జానుతెలుగులో 
_ బసవ పురాణం, పండితారాధ్య చరితలు రచించాడు. ఇతడు రెండు వంతులు చేళి 
| పదాలూ, ఒక వంతు తత్సమ పదాలతో రచన చేశాడు. దేశిక DE నాంది పలికాడు? 
తరవాత వచ్చిన తిక్కన - నన్నయమార్గశై లికి. పాల్కురికి సోమనాథుని" దేశి 
-శ్లెలికీ ఒకో సమన్వయం. సాధించాడు. దేశిశై లిని ఇంకా ముందుకు: సు సుకెళ్ళాడు. 


ఇదం అనే అ 
వాడు వంతులు డెక్‌ పదజాలం, ఓ 


కొనసా సాగించాడు. తెలుగులో దేశి వదజాలాగికి గొప్ప న 


ఆయగిక యుగంలో రరుపర చేంకట కొనలు, ఎన “నాథ గచెయావంర 
వానమామలై, మధునాపంతులవంటి సాంప్రదాయిక కొవ్వులు నన్నయ మూర 
భాషాశె లిని అనుసరించడంలో ఆ*' సరం లేదు. కాగి, భావకవులూ, అభ్యుదయ 
కివలూ కూడా ఎక్కువగా నన్నయ మార్గాన్నె అనుసరించడం వింత! నన్నయ 
భారత శె_లికి కృష్ణపక్షం శై లికి, మహాప్రస్థానం శైలికి ఏ విధమైన తేడానూ 
లేదు. భావక పులు భావ] పకట టనలో మార్పు తీసుకువచ్చారు కావి, భాషా ఇ లిలోనూ, 
అభివ్యక్షిలొనూ నన్నయ పంథానే అనుసరించారు. bse బసవరాజు అప్పారావు 
గారు మాతం. తిక్కన దేశి౭ లిని ఆశ్రయించారు. ఒక్క నండూరివార్తు మాతం 
జానపద శ లిని అనుకరించాలి. ఈ అనుకరణం (సరళత) భాషకు మ్యాాతమే 
పరీమితం. భావాల్లో శంకరాదై తం వరకూ _ పెరిగిపోయిన క్తిష్టమార్ష ధోరతే. 
జానపదుల్లో భాష, భావం రండూ కూఢా సారశ్యంతో భాసిస్రాయి! 


అభ్యుదయ కవుల్లో శ్రీశ్రీచి అచ్చంగా నన్నయ మార్గమే. “శ్రీరంగం 
నారాయణబాబు, దాశో రథ నారాయణరెడ్డి మొదలై'నవారు ఇదే ధో కర్ర ిత్రోో చెళ్టారు. 
ఒక్క. పఠాభిమాత్రం భాషలో అభివ్య_క్రిలో నిజమైన నవ్యధోరణిని -చ్నపదర్శిం . 
చాడు. అతడొక్కడే ఆభ్యుదయక (వల్లో నిజమైన నవ్వు డు ర అతన్ని అనున. 
రించాడు. 


బో oh ఇ 


180 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


వచన కవుల్లో కుందుర్తిని ముమ్మూర్తులా తిక్కన మార్గమే. తిలక్‌ది 
ఎక్కువగా నన్నయ మార్గం. దిగంబరకవుల్లో కొందరు నన్నయమార్గాన్నీ, మరి 
కొందరు తిక్కన వ న మార్గాన్నే, మరికొందరు మధ్యేమార్షాన్నీ అనుసరించారు. చేతనా 
వర్తకవుల్లో ఇద్దరు నన్నయ శై లిలోనూ, ఇద్దరు తిక్కన శైలిలోనూ (వాళారు. 
విషప్టవ! కవుల్లో చెరబండరాజు, కె.జి. నత్యమూంర్తి (శివుడు, ఈ శివసాగర్‌, న. 
వానపద బాబీలనే అనుకిరించ గలిగారు కాని, జానపద భాషాశె లిని అనుకరించ 
లేకపోయాలు. ఒ! ర్త లస. మాతం జానపద వాణీని శి లివీ తూడా చక్కాగా 
పట్టుకున్నా డు. కాని ఈ ప ల్లై పాటలవలె (వాయబడ్డ es విత్వంలో . భావాలు 
మాతం. మార్చిజంత ంతోనూ, గతితార్కాక భౌతి క వాదంతోనూ బరు వెక్కి జాన 
పదుం తలలమీంచి చూసుకుపోయేవే! ఏ ఏ ఉద్యమాలకూ చెందని రంధి సోమరాజు, 
పులికంటి కృష్ణారెడ్డి అనే కవులు కూడా జానపద బాణీలో కవితలు |వాస్తున్నారు. 
వీరి జానపదం కూడా బాణికీ, కొంతవరకూ భాషకూ మ్మాతమే పరిమితం. 
భావాలు శిష్టమైన వే! అనుభూతి కవులలో అటూ ఇటూకూడా ఉన్నారు. శేషేం| దది 


~~ 


ముమ్మూర్తులా నన్నయశె. లే. కాగి, ఇటీవల ఆయన సామాన్య పజలను దృష్టిలో 
పెట్టుకుని మామూలు మాటలలో (దేశిశై లిలో) కవితలల్లుతున్నారు. ఇటీవల వచ్చిన 
మినీ కవులు, నిరసన కవులూ కూడా నన్నయ మార్షశై లీ _ (వభావంలొంచి 
తప్పించుకోలేకపోయారంటి, నన్నయ సృజించిన కోవ్యశై. లి ఎంత బలమైనదో 
వేరే చెప్పనక గార లేదు! 


వచన కవుల. భాష 
కవిత్వంలో భావాలూ భాషా (వజలకు దగ్గర గా ఉండాలి అనే. శివకవుల 
నినాదాన్ని మళ్ళి చేపట్టిన అభ్యుదయ కొని, వచన కవితా పితామఫ ఇడ్రు,.కుండు_ర్తిం 
ఈయన- మధ్యతరగతి. పజల శివ వ్యాన హారికాని చ. కవిత్వ భాషాశైలిగా స్వీక 
న సంస్కృత ' సుతా య. పదాలనూ 


(కక కో :వక్రిహరించాకు... 


మం పూలతోటలో ! 
“శంతప్సు మొక్కులు నాటను 


భాషాశె లి * Lal 


భావనలో సామాన్యుని 

జీవిత వలయాలు డాదెను ఆగి (పతిజ్ఞ చేశాడు. ఇంగీసులో వద 
[పయో గాన్ని కూడా కుందుర్తి నిరసించారు. వాడుకలో వున్న, చదువరులకు 
చిరపరిచితమైన మాటలతోనే కవిత్వం ఆల్లారు కుదు_డి ; 


పూల జల్లులాగా 


గస్టు పదిహేనున జారుగ తీర్చినించున్న పసిజాలురమీద 


లిగా సనా ని తుంపరగా వర్షం పడుతుంది.” 


6 


(0 


గ 


' వచనకవుల్లో కుందుర్తి తిక్కన అయితే, తిలక్‌ నన్నయగారు. (కుందుర్తి 
గుంటూరు వాడూ, తిలక్‌ తణుకు వాడూ కావడం కూడా విచి తమైన నె సాదృశ్యం). 
తిలక్‌ నన్నయగారి శె శ లిని ఆ్మశయించడ మెకాక, అల్లసాని పెద్దనగారి అలంకృత 


శెలిని కూడా వచన కవిత్వంలో [ప్రవేశ పెట్టాడు. 


ల్‌ [కొత్త సింగారమ్ము వలదు, ఉదాత్త నురభిళాత 
శ యాాసజ్జితమ్ము వలదు, రసప్లావితము వలదు, 
చిితశిల్ప కవితా [పస క్తి వాంఛింపను, 
తత్వసూ[త వాదో క్రి చలింపను, 
సుందర వధూ కదుష్ట పరిరంభముల రసింపను, 
గత చార్మితక యశఃకలాపమ్ము వివరింపకు 
బవబళక వీరానేక గాథా సహ్మ సమ్ము విసిపింపకు 
ఇంక నన్ను విసిగింపకు.” 
“ఆపాలా బం[టోతు” గేయం మాములు తెలుగు మాటలతో [వాస్తూ' (దాస్తూ, 
వ | (వేశాకోళానికే శకలక అచ్చంగా పెద్దన శై లిని చూపిస్తాడు ౩ 


“మృదుమాధ్వీ' పదలహారీ 

- తరంగ మృదంగ విలనబ్బంగీ 

- =. మనోహరాలౌ కావ్యాల్‌ గేయాల్‌ 
. కొల్లలుగా కాస్రాను.”* 


152 అభ్యుదయ కవిత్యానంతర ధోరణులు 


“అమృతం కురిసి; ర్యాలిలో 75% గేయాలు ఇలాగ నన్నయ పెద్దన్నల మార్గ 
జౌ లిరో ue శ్‌వవపుం దేశిశె బిలో (వాసినవి చాలా తక్కువ. “గొంగళి 
“తపాలా జం టోతు” + అమ్మా! నాన్న ఎక్కడికి వెళ్లాడు?” మొడ 


యాలను (వేళ్ళమీద తక పెట్టవచ్చు, ఒకొ_క్ళ్క_ప్పుడు 


పురుగులు”, “త 


3h, EY 


వో వేనా ని 


rs 


బదులు ఆంగ్ల 2 న బ్దాలు 


£9 
ఓకె 
© 
4 
ట్రీ 
న్‌ 
య 
0 
(గ 
A 
{9 
స్ట 
Gn 
శి 
లు 


టా త 
మార్చ్‌! . ల 
వన్‌ టూ [తీ మాట్‌ డెడ్‌ ఎవడ్‌ 
నువ్యా నేనా . 


కేబుల్‌ (గాం యిప్పించండి కేరాఫ్‌ సోఅండ్‌ గ్ర 
(మీవాడు డెడ్‌ |” . (సె సెనికుడి ఉత్తరం) 


ఛందోబద్ధమైన క కవిత [వాయడంలోకూడా చే చేయి తిరిగిన కవి తిలక్‌. అందువల్లనే 
కానోలు, ఒకా య పద్యాలకు ఉపయోగించే గాంధీక. శె విని వర్తన oa 
అకు ఉప మా గస్తా 


“బని నే (బతికి కెన దినాల. పన్నిన వ్యూహాన 
క గాడ కలసికొనినానొ స్మృతికి రాదుగాని నీవు లే ప్ర 
వనున ట్టి కాఎమే నాకు లేదు; నాదా3ను3డి నిన్ను 
గిశదీయ చేరు వెరు మార్గమే లేదు?” 


కొన్ని చోట్ల జటిల సంస్కృత తంతు వాడారు: 


“బ్యవక్కాష్టమిలాతలం క స్ట ప్రధ్యాతిని నిర్ణనమై వ. 
నుప్తదేవ హృదయ నృజ్నాళము లెగిరిపడెను. స్ట 


వచన క్ర కవులలో కుందు _రిలాగే మామూలు మాటలలో కవితల చెప్పిన 
నకోకని ఆజంతా, కాని ఈయనకు, శిల్బంమీదో పట్టింపు. ఎకువ. "అందువల్ల 


భాషా చెలి 155 
మధామద- తతామ పదమిళితమెన మి; శమశి లికూడా తొంగిచూసుండి. కాని, 
జ ws ౧ యు rae Mane 


నా సల్‌ ఇ 
దిదాంది పు సకాలు వవూసుకాడు 
ఉట అయినాను 
ఖో కే మె తో అవి 
విదూషకుడు పషం మార్శాశాడు 
cs అ 
పసిదిగాయకుడు పాట ఆపేశాడు 
క డై న నో ఖ్‌ a = 
గుడిసెలో =నాటో కారకులు కవి? కు ఆరదరజెటుకునాారు 
cs C3 మ్‌ ఆరా లు 6 
త్‌ న నో ఇ ” మ షె ఇ 
కటకటాంమధ- కూనాంతలో భె డీలు ఆకాశయానం చేసునా గరు 
లి వ == = 
చా లా కా సాద అగ బో అలో . 99 ఆం ఆర 2B 
పెఒమెంటుమీద ఇక్షకులు వాల్‌ పోసరు కప్పుకున్నారు". (-సుమ ప్తి) 
wa తో త ద 


బైరాగి గారిది ఎక్కువగా మార్గ్షశైెలి. మధ్యమధ్య మి[కమ శైలి. ఈయన 
వచన కవితల్లోని పాదాలు, క. _గాంధథిక వానన కొడుతూవుంటాయి 
కాని, సహజంగా వుండవు. సోమసుందర్‌ గారిది పూర్తిగా మార్గశై లి; సనూస 
భూయిష్ట (ప్రబంధమార్లం. ౩ మూవమూలు మాటి ఫల ఈయన కవిత సాధారణంగా 
నడవదు. పాల్రూరికి సోమనాధడిలాంటి మరో అచ్చమైన చేశికవి కాళోజీ 
నారాయణరావుగారు. ఈయన (పజల జాధల్నిగురించి (పజల భాషలో నే కవిత 
అల్లిన అచ్చమైన |పజాకవి. పట్టుపట్టి వేశా వీని సాధనచేసిన కవులలో ఆ రు!దను 


_వత్వేక ంగా చెప్పుకోవాలి. 


దిగంబర కవుల భాష 


క తపండరోహ శేరు తప్ప తక్కెన ఐదుగురు కవుఐ కలంపేర్లూ 
సంస్కృత సమాసాలతో ఏర్పడ్డవే. ఇంచుమించు ఈ 'పేర్టవంటిదెే వీ3 శైలి 
కూజా. కొంచెం సూక్ష్మ ంగా వ3కీరిచే 2 నగ్నముని, _నిిలేళ్వుర్‌ కొంతవరకూ 
దేశి . లిని పాభెంచారని తెలుస్తుందో, ' 


స్టన్‌ 
si WW sa 


పన కడ్డంగా నుంచున్న న్న్న 
ఆ మబ్బుతునక ష్‌ పేరేమిటి 4 2 
అర్థ ంకాగి అనంత కూన్యం ee 


154 ఆభ్యుదయ కదిత్వానంతర ధోరణులు 


ఆకార ండేగ కుర్చి Se Spee 
రగ కట జీ ఆటీ అటక జో స లం బో వళ 7 టు టో 9 
ఆ్యఎఐం౨ కైన అతుకు AR 3 ల్ని కప్పుల విత్‌ 
మికా_క క్షణం పెదవుల కానించి 
pt ఇ 9 నారా అష ఆద 

ఏషాదాన్ని ఆరాధిస్తూ వృంటానా” (నగ్నముని-జ్జె ల్ని సముదం) 
శక 

ఇకుడ 


మానవులు 


రెపు తాజమహల్‌ కూలిపోయిందంటే 
నీ సోమరితనం ముక్కలై పోతుందా + 
( నిఖిలేశ్వర్‌ - “నీరవ నిఖిలేశ్వుర' ) 


ఆంగ్ల భాష ఆభునిక సంస్కృతిలో ఒక భాగం కాబట్టి దిగంబర కవులు ఆంగ్ల 
పదాల్ని అవసర మైనచోట వాడటంలో వెనుకాడలేదు, 


“ఆ వి|గహం (బతికున్న ప్పుడు చుట్టూ ఎన్ని ([గహాలు 
కోడిపుంజు కొట్లాటలు సిమెంటు' కాయ్యటాళ్టులు 
పేటలో ఫోర్కుల కింద అలగాజనాలు 
జైళ్లలో బండరాళ్ళు కప్పుకుని అమాయకులు” 
| ( నగ్నముని _ “దాహం ) 


“క్కనే పాణంలేని నేరస్థుడిలా నిలుచుని వుంది లారీ 
స్టీరింగ్‌ ముందు వేగానికి బానిస అయిన 
డై 9వర్‌ పాపం! పోలేను ఫైషన్‌లో లాకప్పులో” 
( - నిఖిలేశ్వర్‌ = “నీవు చెప్పింది ఆబద్ధంకాదు". .) 
కవితను మొదలు పెళ్టేటప్పుడున్న దేశిశై లి మధ్యలోనూ ' చవరలోనూ" వుండదు. 
1 హెచ్చినప్పుడు అందరి కవుల్లాగే వీళ్ళ “కూడా "మోకా లలోకీ దూకి 


(| ట్‌ 
వన్‌ జ్‌ 
1 green r 
r 
॥ 
౮ + 


భాషాశై లి 185 


మహా స్వప్న, ఇ జ్వాలాముఖి ఎక్కువగా తత్సమ పద భూయిష్టమైన 
మా శె లినే ఆ/కయింణారు. అయినా సందర్భానుసార గా. కొన్ని దేశ్యాలూ 
లూ దొర్దిస్తూనే వుంటారు. 


“కలియుగం రేడియో గాంతో 
గిరగిర తిరుగుతున్న కశ. ఇరవయ్యో శతాబ్దం రికార్డు మీద - పిన్నునె 
మానవత రెండు కళ్ళూ వబాసుకుపో యినప్పుడు 
ఏప్పుకుంటున్న వప కన్నునై. 
కాలం వాయులీనం న కమానునై. 
చరిత న్మిదాసమ్ముదం మీద. తుఫొనున్వై 
నేను వస్తున్నాను దిగంబరకవిని 
రాతి ఉదలు బస్తున న్న రవిని" 
( = మహాస్వప్న: “గానిర్భవతి భారతి) 


“మరణ జననాలు లేకుండా 

వ్యాధీ వార్ధక్యాలు రాకుండా 

అణ్యమృత కాసారంలో 

మానవులంతా ఒక %_సారిగ 

“సూర్య-స్నానం” చేశారని 

యమలోకంలో డిగంబరదేవుని ఉవాచ 

నరకం రద్దుకు అర్జినెన్సు జోడి” ' (--వ్వాలాముఖి వ్‌ “సూర్యస్నానం' ) 
భై రవయ్య, చెరబండరాజు తత్సమరాజులూ దేశ్యపదాలూ కలిపిన మి[శమశై లిని 
పోటించారు. ఈ శైలిలో ఆంగ్లపదాలు కూడా కలుస్తూ ఉంటాయి... (ఆంగ్రసణ 
[ప్రయోగం దిగంబర క కవులందరికి. వ్‌ “రించే సాఠాకణ | సూతం) 


“నిలుచున్నాను 
ఆబద్దాల కత్తి ఆంచులమీద. నిజంలా 
మన్నంటుతున్న జ్వాలల కొనలపె ళా 
"చూస్తున్నాను 
ర్ముదఫాలంమీది న్మేతంలా 


186 అభ్యుదయ కవిత్యానంతర ధోరణులు 


చిక్కటి ఇరుల ఉడుపులవెనుక దాగిన 
తొగరు అందాల తేజంలా”"' ౫ (-భైరవయ్య : “అగ్ని _వవేశం”) 


“ఏయ్‌! సుఖీ! 
ని hy ముసుగులు తన్నెయ్‌ 
| వెయ్యెండ్ర. కలల తత్వంలో 

వేసారిపోతున్న నీకు... 

శణం గ్యారంటీ లేని న మ 

జీవితం మిగిలే దేమిటి?” (-వెరః బండరాజు వ్‌ “చితిే తిపేర్చుకుందాం' ) 
మొకానికి దిగంబర కవులందరూ నన్నయ. (వేళ పెట్టిన. మార్గశై వికి అతీతంగా 
కవితలు (వాసినట్టు సె సాజ్యాలు తకం. ఆయన తీసినగోతిల్లోనే పడ్డోరు! 


- 


“ఛేతనావ ర్త రంి కవుల..భాష 


వీరిలో ఇద్దరు కవులు, ఇద్దరు పండిత కవులు ఉన్నారు. పండిత కవులు 
(ను[పసన్న, సంపత్‌కుమార్‌ ) తమకు సప -ధోరణిలో మార్గశై వినే 


ఆ|శయించారు ? 


“స్వార్థానికి రంగులు పూసి, 
భాషలపేర మళతంపేర జాతిపేర 
దేళంపేర చేసిన మారణ హోమాలకు 
(చరి తకారులు .తొడిగారు మారువేషాలు 
శ ఫసావగంధం కొడుతున్న ఈ పట్టుతెరని 
చుష్కతాళనాసికి పంషించండి” క (-స్కుప పసన్న) | 


తక్కిన కవ్పల్లో, ముఖ్యంగా పేర్వారం జగన్నాథంగారిలో మాములు మాటలతో 
ములగ పూరితమైన నరక దేకిశ్రై లి కొట్టవచి ఎనట్టు పోనబడుకుంది ; 


“స్వామీ! ఈ మగడు నాకొద్దు 
.. వీ డనలే తుమ్మ మొద్దు..:: . 
వీడా సత్యవంతుడు కాడు 9 
"అందుకే నేను'పామ్మిత్రిగా నటింతలేను” .. 


భాషాశైెలి 157 


“మహా(పస్థానంిలో నన్నయ మార్గ శె లిని పాజించిన అథి. “మరో 
పస్థానం' లోనూ, “రుంరు లోనూ వాసీనుంటే _ తప్పించుకోవాలని 
[ప యత్నం చేశాడు. నన్నయ మార్గ శై లిలో వ్రాయడమే అతికి సహజంగా 
వంటబట్టిన శైలి. ఆ శైలిలోనే ఆయన తన కవిత్వో[దేకాలను సమర్థవంతంగా 


వెల్లడించగలడు. . “రుందయులో ఈ సహజ శెలిరో (వాసిన గేయాలె 


నాన శల, ఇ 
యం గున్నా 


“సాయుధ విప్లవ సీభత్సుని సారథి థినై 
భారత కురు శే తంలో 

నవయుగ భగ వద్లీతా రుంరుని [పసరిస్తాను 

మంటిలచేత మాట్లాడించి 

ర_కంచేత రాగాలాపన చేయిస్తాను,” 


“రుంరుతో “సన్నటి జటా్క్కావాలా” అనే. గేయంలో - శ్రీశ్రీ తన సహజ మార్గ 
శైలిని వదిలి జానపద. శైలిలో |వాయడానికి |పయత్నించి ఘోరంగా పరా 
జయాన్ని పొందాడు. “ఈ శెలి శ్రీశ్రీకి సహజం కాదు. తెచ్చి పెట్టుకున్న క్షు 
వుంది. కాని యో మార్గంలో తర్వాత గద్దర్‌, వంగపండు (పసాదరావు, చెర 
బండరాజు మొదలై నవారు రసవంతమైన, ఊ_త్తేజకర మైన గీతాలు రచించి ఉద్య 
మానికి బలం చేకూర్చారు” _(_కడియాల రామమోహనరాయ్‌, తెలుగు కవితా 
వికాసం, పుట తి4క్‌ ). 


RC “తుది పయనం - తొలి విజయంి అనే గేయంలో 
న మార్గ ధోరణిని బలవంతంగా ఆజిచి పెట్టుకుని మామూలు మాటలలో దేశి 
ద కవిత్వం చెప్పడానికి ([పయత్నించాడు శ్రీశ్రీ. కాని, ఉడేకపూరితమైన 
గింప్పులో తిరిగి శన సహాజ శె లినే ఆ్మశయించక తప్పలేదు : 


ej 


_ 


టా నిన్ను నాకు భగత్సింగు -అస్నాడు.. 
- నల్లవాడు నువ్వు నేడు నక్సలైటు వన్నాడు. 
ఎల్టివారు నిన్ను రేపు: వేగుచుక్క. ఆంటారు. .' 


180 అభ్యుదయ కవిత్వానంతర - ధోరణులు 


శివాజీకి వారసుడా! శ్రీశ్రీ కవిత్వ లాలసుడా! 
నీ ధాటికి అడ్డులేదు, సి త్యాగం వృధాకాదు!” 


విప్టవకవుల్ని రెండు వర్గాలుగా విడదీయాలి ; (i) వచన కవిత్యంలో విప్లవ 
భావాలు వ్యా పింపజేసి న వాళ్లు (ప) పాటల్లో, జానపద బాణీల్లో. విప్ణవాన్ని 1పటో 
ధించినవాష్లు. శ్రీశ్రీ, ' కె. వి. రమణారెడ్డి, వరవరరావు, కె. జి. సత్యమూర్తి 
(శివుడు, శివసాగర్‌, రెంజిమ్‌), చెరబండరాజు, అజ్ఞాత సూరీడు వచన కవితలు 
(వాసిన కవులు, సుబ్బారావు 'పాణ్మిగాహి, క. బి. సత్యమూర్తి, చెరబండరాజు, 
వంగపండు పసాదరావు, గద్దర్‌ మొదలై నవారు పలా , జానపద గేయాలూ 
అల్లిన కవులు, మొదటి వర్గంలో కుందుర్తి మార్గానుయాయూలూ ఉన్నారు; 
తిలక్‌ మార్గానుయాయులూ ఉన్నారు. | 


అన్నా! 

నీ గాయాల మీంచి వీచి 

గాలి. ఎరు.పెకి గ్రాంది. 

నువ్వాసరా చేసుకున్న బొడ్డుమలై. 
- ఇపు .డెరగా పూస్తున్నది , 

నువ్వు పడిపోయినచోట 

భూమి ఎరుపెక్కింది 

సీ పాదాలను తాకి 

చెలమ ఎరుసెకి గ్రాంది 

నీ చితి నిప్పులేకనే మండింది! 
See వినన్నా!. 

నువ్వు కొట్టిన జాణం డెబ్బకు' గాయపడి 

..వీకటి ఎదుపెక్కింది!” 


ఇధి “యుండు? లో | ప్రకోభింపజడిన టరకోసాల ఆకోక్‌ ఆనే యవకవి 
రచించిన “చీకటి కూడా ఎతసెక్కింంది” sha ఆక వాటం 





భాషా కె లి 169 


“ఆకలి హింన కాచు 
ఆఅధికధరలు హింన కాదు 
దుర్భర దార్మెద్యం వాంస కాదు 


బూతు యుగ గీతాల 


సొంన్యాతిక మర్షంధం హింస కొయో 
అ CR) 
క” శు ఖా ¥ జో జో ca శాల 
(— మట్టకాళ్ళ రాక్షసి , ఆరుణతాత, ఎ|పిల 1954) 


మాతృభూమి పెదవుల-పె 

సామ్యవాద దరహాసం 

వీ రుధిరం చిందకుండ 

న త్యాగం లేకుండా 

కనిపించదు దీపించడు 

సీ స్వప్నం ఫలియించదు”. (---చెరబండరాజు:'ఓ భారత కార్మికుడా' ) 

లు టె - 

విశిష్టులకూ, బుద్ధిబీవులకూ, మార్క్సిస్టు మెధావులకూ పరిమితమైనవేకాగి, 
సామాన్యులకూ జానపదులకూ సంబంధించినవి కావు. చెరబండరాజులాగే, కెజి, 
సత్యమూ ర్తి, వంగపండు (పసాదరావుల జానపద, బాణీలు కూడా మార్గ శైలి 
లోనే సాగుతాయి. ఒక్క. గద్దరు పాటల్లో మాతం. అచ్చమైన జానపద శైలి 
కనబడుతుంది : 


ఒకవేళ పట్టుపట్టి భాషలో జానపద శైలిని తీసుకొచ్చినా భావాలు మాతం 


అద్ధమోలె మెరసెటట్టు 
సః బ్యూయ్లు తడిసి నోల్లు 


190 అభ్యుదయ క విత్యానంతర ధోరణులు 


గంజిలొ బట్టలుత్కి- 
a ఠి 
కడకి స్రీ జేసి నోల్లు 
ర్‌ కాల్లి గోల్లు దీసి 
గడ్డాలు జేసినోల్లు 

is 
సెయ్యంత నూనె రాసి 
పిడికిండ్లు ఎ తినారు 
పండేసి తొక్కుతారు!” 


అనుభూతి కవుల భాష 
అనుభూతికవులలో (ప్రధానులు సలుగురు: వేగుంట యాహన్‌ ప్రసార్‌, 
ఇస్మాయిల్‌, ఇం[ద్రగంటి శ్రీకాంతళర్మ, కొత్తపల్లి సత్య శ్రీమన్నారాయణ, 


రి 


(౫ 


వీరిలో. మోహన ప్రసాద్‌, శ్రీమన్నారాయణ | స్వచ్చమైన దేశిశె లిని ఆశ్రయించారు: 
అంటే పూర్తిగా అచ్చతెనుగు కావ్యాల్లా (వాశారన కాదు. సాధ్యమైనంత వరకూ 
దేశ్యపదాలనే వాడారు. తత్సమపదాలు తక్కువవాడారు. 
“అట్టా అని 
పెద్ద బాధా వుండదు 
వెల్లవేసిన గోడలేమో తెల్లబి*తూ ఉంటాయి 
'విద్యుత్కాంతికి మహో అయితే ఏబల్లో ప్రాకుతూంటుంది 
వ గోడమీద దానీనీడ ఒక్కటే ఛాయామ్యాతంగా మెదుల్తుంది. క 
ఇలాగ మోహన్‌ (పసాద్‌లో గిష్టవ్యావ హారికం ప్‌నబ డుతుంది. 
“వీకటి కాకి 
చుక్కల, గుడ్డని 
రా త్రల్లా పౌదుగ్గుతుంధి 
“ఒకే జకటి | 
మూర్యక్షోకిలర్‌ కొతుందీ ' 
hey 
wo కాకితో". 
రికి పోతాయి” 





“కర ణంలోంచి 
వాతావరణంతలొంచి 


కేలె_త్రి అవతరిస్తున్న నవవిరెంచినె 
ne ] | న్స 


శి 


సమతావిపంచిని 


ఇస్మాయిల్‌ మాతం తత్సమ పదాలు తెలుగు శబ్దాలు కః 
పాటించారు : 


మొలిచింది. 

మూగిన బంధుమి[తులు 
మోసుకుపోయి అతణ్జి 
వితనంలా పాతారు. 


జనాల 
మనోగగనంలో - 
చాపుకున ఎక్‌ జావకాల కొమ్మల్ని 


జీ 


గాఢానురాగాల జ్‌ 
ఊోడల్ని వెనక్కి పీలేసి 


i959 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


ఈ మృత్యు వీజం 
ఏమీ తిరిగి ఇవ్వదు.” 


ఈయన క మ జి ౩ లిలో కూడా తత్సమ పదాందేె చె చేయిగా ఉంది. 
కొంత ఈ తగ్గించి రుక్‌ మిశ్రమ శే 3 లిని పాటించినట్లుగా కనబడుతుంది, 


శేషేంయద' శెలి 


భేషే్యద శర్మగారి కవిత్వంలో ఆధునిక కపితగంలో వున్న అన్ని 
ఛోరణులూ అన్ని దశలుగా కనబడతాయి, 
ls సాంప్రదాయిక పద్య కవిత్వ దశ (పక్షులు, - బుతు ఘోష), 
థావకవిత్వ దళ (లే షజ్యోత్స్న, (పేమలేఖలు),.. 
వ్‌, అభ్యుదయ కవిత్వ దళ ' (మండే సూర్యుడు), . 
వ్‌, విష్టవ కవితం దశ (నా దేశం: నా (పజలు, గొ రిల్హా, ఆరుస్తున్న ఆద్మీ) 


వీరి భాషా తెలి కూడా ఆయా దశలకు అనుగుణంగా పరిణామం 
చెందుతూ వచ్చింది. మొదట సాంప్రదాయిక మార్గ. కవితా... శ్వెలి ఉంది, 
తర్వాత భావ కవిత్వంలోనూ అభ్యుదయ కవిత్వంలోనూ: మ్‌ | మార్పులతో 
"ఆదే శైలిని గర 


“తాలి బుషులు అగ్ని కిలల్లో మంత [గామాలు 

దర్శించినట్టు 

న కౌగిట్లో (పేమ జ్యోతిని చూశాను 

నేను నీ భౌతికము= ర్తికోసం రాలేదు 

వచ్చా నొక కిర ణంకోసం 

ఒక కవితాచరణంకోసం 

కిరణాల్లో. స్నానం చేశాను స స్‌ 

మ కచ్చు మేడ్డుర్ల న్మరణల్థో గానం 'జేకాను 

శమ చేడు చేరకున్నానుూ. షజోోత 
స రకున్నా బటటషజ్యోత్స్ను 








1లిపై 


ఉట! 


తుంది (గవి అబారు. 


~ 


N 
AP pr 
వరం 


~ 


పాలజోఃి 


శక సనా 


%¥n 


స 


bh 


EES) 


దేశపు జెండాకున్నంత పౌగరుంది. 


" of 
fh 1m 
పల 
సె J 
J 13] 
5 8 
IR: 
(3 (2 
ర \3 
09 
pd] గ్ల 

శో € 
క 9 

3 జి 
(స 3 
dr 
fo శ్చ 
! వ 
A ఖ్‌ 
gt 
స్‌ స 
#4 hb 
a3 ki 
99 3 FY 
A అనా 
: bo 

0 
క 
bh 


అ జలు 


(-'అకుస్తున్న అక్కి") 


( నా దేశం -= 


మనసిషినుంచి మనిషికి 


“సూర్యుడ్ని ంచి సూర్యుడికి 
ఇర వె నాలుగు గంటల దూరం 
రెండు గుండెలే దూరం” 


వారగానే మళ్ళి కుదికోనం ఖాళిగా ఉంటాయి నా చేతులు.” 
AKD-18 


194 అభ్యుదయ కవిత్యానంతరో ధోరణులు 


ఒకొక ట్రా వాక్యాన్ని తీసికొని సంపూర్ణంగా పరిశీలిక్చే, శషం[దలో 
తత్సమ పదాలు, తెలుగు మాటలు సమపాళ్లలో కలిసిన మిశ్రమ ౩౫ లియే 
కోనబడుతుంది. శీ శ్రీతశిలాగే శెషేం[దకు కూజా తత్సమ పద బాహుః “00తో 
న స రార శె 6 స్వతస్పెద్ధమైన శె లి, ఆయన (పయత్న పూర్వకంగా 


టై 
చానిని స. కొంత తగ్గించుకున్నారు. 


ంకో విశేషం ఏమిటంటే, తత తృమ పదాలు వాడుతూనే 
అంటుందని తో సే క్‌ ఇంగ్రీషు మాటలు, ఉర్దూ హెందూసానీ 
మాలు ee వెనుకాడరు. ఈ అనదేశ్య (ప్రయె రూ గత ఆరు[దలో లాగ 
కత కింగా ఉండకుండా చాలా సపాజంగా క ఆ మాటి కఠీసివేసి ఇంకో 
ఏలులేదన) ౦త పకడ్చందీగా ఉంటుంచి : కవితరం 
ప్రే 


తెలుగు మాట సయృడాని టే ల 
కొడుతుం"దనడం, “అరుస్తున్న ఆదీ” అనడం, 


క 
“తాపీగా తేని గుండెల్ని చ 


ఇంకి 


“ఈ దునియా ఏమనుకుంపే నాకేమి?” 
“సీ కిచకిలో బుల్బుళ్లు పూసపాయి” 
సంతోషపూదిత జెలూనులా” 
“ఈ దేశం శరీరం మీద 
లారీలు, లౌడ్‌ స్పీకర్లు, (పెన్నులు, ఐన్సులు” 
“గుండెలతో నాకు దో స్తీ 
నేనుండేది బాధల ఇ స్త” 
“లిల్లీలు పెదవులు విప్పాయి నీ కథలు చెప్పడానికి” 
“కవిత్యం ఆర్టీ(బాలోకి [పవహించలేదు' 
i న దేవత భుజం తర్కాన్ని మోయలేదు” 
“ఓ జిందగీ! నన్ను స నుఖం మీద. సిలువ వయ్యకు” 
“దోమల: సా[మాజ్యంలో | 
ఈగలు డిన్రైటర్హు” : 
టే గుండె జక గాయాల: లై లై (బరీ శేషేన్‌!” ॥ 





భిషాశైలి 195 


తత వర్తకపు క్యాపిఓలిస్లువు” 

“మనషి డబ్బుతో మార డమన్నవి మటు కీ శతాబ్ది జోకు సుమీ!” 
తో ఉన్న [పేమమిద /పోలిను ఎంక్వయిరీ జర పకు” 

“పర్వతం ఎవడికి వంగి సలాం చెయ్యడు” 

“ని ఛాతీ బందూకుల కార్లానా/. రఏిత్వం గాయాలకు దవాఖానా” 
కశ. యు yg 


Mr we శ? అమో ఆ నా : Pe CR న దౌ 
ఈ ఆసుదెశా-ల? ఆ ఆయన ఇదివరి కాజాతో. ఎకుఒవయుంద. శే ఒం ద 
అలీ ఆ ల జ 
ధారి ఒరి అచ ఇరా వ్‌ త్‌ అలీ న eee: = అ gr 
శ వ్‌! అరి రంకు wis Sree యుస్ద, పమూాలాలటు మాతంతుంల య త్త గ్ర జబ్రందులు 
a తి 


పొ నల. అష pa అ ఇరు pe అ జా మ అ ఇ ఈ ఖీ ఇ 4. జీ 
తామ పడా దుయాగాచకా యం ఈక | మతిధణావంతుడు యక్‌ క! పులు 
ఇస 
య 


3s 


(a) తత్హమం 1. దేశ్యం జీవన కోరలు, శాంతి రేపులు, ఊహాయాన 
దుకాణం, యావన్మంది; బాలశై 9స్తులు, 
దేశ దిమ్మరి మొ 
(b) దేశం - తత్సమ ఎ : ఒంటరి బాష్పం, ఇనపరంగు [పత్యూ 
షాలు, తుపాకి మందు గంధాలు మొ॥ 
(ఇంగ్రీషు /ఇందూపస్తానీ) : 
పెద్ద బిలింగు 

దె“ 
కొత్త బిద్దింగు 


పూలమెళా. 


తశ 


(6) తెలుగు -- అన్య దేశ్యం 


వెన్నెల జెండా. 
అన్యదేశం-[౧తెలుగు = లక్కు బిళ్ల 
(4) తత్సమం-- అన్యదేశ్యం: ' సంతోషపూరిత బెలూను, విష్టవ జెండా 
(6) అన్య దేశ్యం -- అన్య దేశ్యం: స్కూతళ్ణ జైళ్లు, పోలీసు ఎంక్వయిరీ 


"ఎడు లాంటి అపదాన్ని ఇంగ్లీషు మాటకి, 'చేరుసారు" శేషేం|ద : “*వాచెడు 
| పూలతో,... a 


196 ఆభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


కావాఐనే శేషేంద్ర ఆ రక మాలు తప్పుగా (చాస్తా సారు. “సి [వాయవలసిన కా 
ఫ్‌! ' వాస్తైరు [కియా పదాల్లో : చేశిన, కోరే, రాశిన, చదివెశిన, మోశే మొ॥ 


ఇతర వర్ణ కమ దోషాలు : వెదజల్లు (= వెదచల్లు) 


వ (= బుతవ) 
వ. ( = బుజు రేఖ) 
రాస్తుంది (= oe మొ 


1940 నుంచి “మిపీ కవితను ఒక ఉద్యమంగా లేవదీయాలని కొందరు 
7 అద్‌ Efe శ క్‌ జే ల 
విఫల[పయత్నం చెశారు, ఎన్ని విష్టవం'” అని కూడా అన్నారు ,. విప్రవం భాద 


జాకి af 


సంబంధి కాగి, ఛందొనంబంధి కాదు కదా! దీంట్లో రెండు మూడు పాదాలకో న్న 


ఎక్కువ ఊ ఉండవు. ఒక్కొక్కసారి రెండు దళాలతో కూడిన ఒకే పాదం కూడా 
ఉంటుంది. శర్దిక కూడా సాభ్మిపాయంగా సృుంటుందచి. ఆతు 3| పా పాసలు ' విధిగా 


వేస్తారు. స్యరూపాన్ని బట్టి మినీకపితను పూర్తిగా తత్సమసదాలతో నడపడం 
నాధ్యం కాదు. కొందరు శీర్షికలు తత్సమ పదాలతో పెడతారు, (తత్సమ పదం 
ఇముడ్చుకోగ లిగినంత "అర్ధాన్ని దేశ్యపదం ఇముడ్చుకోలేదు). కొందరు అంత్య 
ప్రాసలు తత్సమాలుగా . వేసుకుంటారు. (దేశ్యుపదాల్లో రైముకు పనికి వచ్చేవి 
కూడా తక్కువే ఉంటాయి). మొత్తం మీద మినీళవితను మి్మశమశై లిలో నడప 
డానికే సాధ్యమవుతుంది. పట్టుపడితే దేశిశైలిలో కష్టపడి నడపవచ్చు. (ఆను 
రాజేం|ద వంటింటి సాహిత్యాన్ని ఇలా దేశిత్తై లిలో నడిపారు. మినీ కవితా 
రచనలో ఈయన చేయితిరిగిన కవి). 


a) "మీ శమ లై వికి ఉత్తాహారణాలు ఓ. 
1. కంటి తెలిపే, 
“కన్ను తెరిస్తే వనం 
"కన్ను. మూస్తే మరణం Oe 
కెప్పపాచేగద ~~. చం(వ్రసేన్‌) " 


భాషాశై 9 197 


చమురజీసి 
కోటి పిడికిక్లలో 
కాగడాలు చేస్తాయి (-ఆసు రాజేం[ద) 
ఈ కదితతో శీర్షిక, “మరణ, “కోబి ఆనే పదాలు తతృమాలు. 
0) చే$ై3ై లికి ఉదాహరణాలు : 
1) జె జైలు 2) కవ్వం 
పులి కెతకితలు పెడితే 
మెకను చంపిజే మజ్జిగ 
త౭జెలు. పకపకా నవుషతుంది! 
మెక ల) కాలీకాలని 
పులిని చంపితే క పైలు 
జైలు. పొయ్యి నోట్లో 
అలో 
చుట్టలు (-ఆను రాజేం[ద) 
c) అనశ్యచేక్యాలు పయోగించిన తెలి: 
1) అద పో 2) కిరోసిన్‌ లేని స్టక్‌ని 
“మందు కొట్టిస్తేనే పాపం 
నై ముఖం వెలుగుతుంది. - వి ఆగ్గిపుల్లా 


అన్‌ చేయడు. (-ఆసు రాజేం[ద | 


నిరసన కవుల భాష : 

1989 లో ఆబ్బూ3 గోపాఎకృష్ట, ఆ_్తేయూరి నరసింహారావు, భై రవయ్య 
(మాజీ దిగంబర కవి), కొత్తవల్లి నత్యు శ్రీమన్నారాయణ-అనే నలుగురు కవులు 
కలిసి తమ్ము “నిరనన కవులుగా (పకటించుకొని “నిరసన' ఆనే కవితా సంకల 
నాన్నా 1పకటించారు. మూర త్వాన్నీ, | దగుల్చాజీతనాన్ని, 'కారుకూతల నాటు 
ఏమరక్శకుల్ని, కషిత్వు రుచిని చంపటాన్ని,; రచయితలు రాజకీయ కారస్థకర్తలుగా ' 


198 అభ్యుదయ క వితాషనంతర ధోరణులు 


వి నా షె జు జా ల లో డు 5 మం 
న పార్టి సాహితాాన్సి, హ్యూడల్‌ మాక్క్పాస్టుల్ని సరసించి వీరు 


al 
నిరసన కపలయ్యారు. 
తి మా (పాణం 
ప్రయోగం మా శరీరం 
కవిత్వం మా దెవం 
కవి చిరంజీవి” అని పకటించుకున్నారు, 
ఆధునిక కవులెవరై నా సరే ఆవేశం మిన్ను ముట్టినప్పుడు, తమ భావాల్ని వ్యక్తం 
చెయ్యడంకోసం తత్సమపదాల్నే ఆశ్రయిస్తున్నారు. విప్రవకవులు తమ మొట్ట 
మొదటి సంకలనానికి “ముంధు” అని పేరుపెట్టడంలోనే ఈ విషయం- రుజువవు 
తోందచి-ఈ మాటి తీసి ఇంక ఏ తెలుగుమాట వేసినా రసాభాసం అయిపోతుంది. 
అసలు అన్ని భావాల్ని వ్య కంచేసేశ కి అచ్చతెలుగు భాషకి లేదని పిస్తుంది. సి 
సన కవులు వర్తమాన సాహిత్యాన్ని, సమాజానీ) , నిరసిస్తున్నారు కాబట్టి ఆ 


ఆకోశాన్ని వెల్లడించడంలో ఎక్కువగా మార్షశై లినే ఆ_శయించారు: 


“నగరాల, [గామాల ముఖాల మీద 
సిశ్శద్దాన్ని ము[దించే యత్నం 

మిట్ట మధ్యాహ్నం నక్ష్మతాలను కూడా 
మింగివేసే అమావాస్య చీకటి అయితేనేం 

కారాగారపు కటకటాల వెనుకనుంచి 

స్వేచ్చాసూర్యుడి అదృశ్యకిర కాల ఆభయహ స్తం” 

(---అమావాస్య చందుడు) 

మిళ శైలి, దేశిశై లి చాలా తక్కువగా ఉంది. 


అభివ్యక్తి : 
ఇక్‌ అభివ్యక్తి క్రి చరిత తీసుకుంటే, నన్నయ మార్గ శె లిలో (పనన్న 
కథాక'తితార్థ యః క్తి క్రిత్తో,: మెశ్తనీ సంస్కృత. సమాసాలతో, 'అను[పాసలతో 
అక్షత రమ్యతను సాభించ్‌,” "శోతఅ.. పృాదయాలను'. "ఆన రిసాడు. తిక్కన దేశి 
Fens న. “శంఘటనఅతో ' [కోతల బుద్ధిని ఆతోచంపజేసి, విక. 
ఖ్‌ నాడులు 'కోభో (ప్రాధాన్యాన్ని. సత్తళ్యించి.. "వర్ణనా చమత్కారాలను: . 










రీ 
లో 
గ్‌ 


Ya 
Bh, te, + 
గై 


ఫె సన్లు! . భవక వు. 'ఇఖ్దారాలకన్నూ భాఖాన్ని'' కమ్యంతో  ఆవిమ్య-రించోడంలో: . 


సే 


షాశై ౨ 199 


ma 


ఫ్రతకృత్యులయ్యారు. వీది భాష, ఛందస్సు మాతం పాతవే. ఆయినా వీళ్ళు 
హృదయవాదులు కావడం వల |వజల్ని ఆకర్షించారు. ఆభ్యుదయ కవులు 
తిక్కన ధోరణిలో బుద్ధిగమ్యంగా రచనలు చేశారు. కాన, శ్రీశ్రీ అభివ్యక్తిలో 
ఎక్కువగా [పాచీన పురాణ (పకీళకలనే వాడాడు. ఒక్కా పకోబి మాతం ఆధి 
వ్యక్తిలో చాలా నూకనత్వాన్ని (పదర్శించాడు. ఆరుద ఈయన్ని అన్ని విధాలా 
అనుకరించాడు. కుందుర్తి మధ్యతరగతి జీవితంలోంచి కొన్ని అఅలంకారాలనూ, 
ర. చ్మిడాలనూ, అనుభూతులను ను. ంచాడు. తిలక్‌ 
క తలు దతం చెప్పాడు. దిగ కవులు వర్తమాన న 

లోపాంను చూసి ఆ ఆ|కోళ ౦ చెంది దానికి అణుగుణంగా తిట్లు తిట్టారు. పరి అభి 
వ్వక్తి నూతన నమెనదే కాని, Se జుగుపావహంగా ఉంటుంది. తెలుగు 
కఏత్వంలో | పఠీకలు, భావ చి, లాలు వీరితోనే ఆధికమయా=యి. విష్టవ కవులు 
శ్రీశ్రీ మార్గంలోనే పారీనాధివ్య కి కనే పాటించా 

కవులు కావడంతో సహ జోకు లతో [పజల నుడికారంతో ఆ 
చేతనావర్తం కవులు, అనుభూతి కవులు, భావ స? ము న్నీ 
(మిస్టిసిజమ్‌) (గహించి, కవిత్వంలో తాక్తి్యకాంశాస్ఫి పెంచుతూ, తమ అను 
భూతుల్ని స్పష్టాస్పష్టంగా ఆవిష్కరించారు. వీరిలో కొందరిది (టాన్సురెంటు 
చీకటి ఆయితే మరికొందరిది చిమ్మచీకటి! శేషేర్యదలో 1975 వరకూ ప్రాపీ 
నాభివ్యు క్తే కనబడుతుంది. ఆ ae అది పరిపక్యమై నూతనాభివ్య క్తి చమ 
తారం, నూతన కల్పనలు, ఆధునిక జీవితానికి సంబంధించిన (పతీకలు, ఆంగ్ల 
పదాలతో, హిందూస్తానీ పదాలతో కూడిన విచిత శైలి చోటు చేసుకున్నాయి. 
ఆధునిక కదిత్వాభివ్య_క్తి ఆంతా నూటికి తొంభై పాష రూపకాలంకారంతోనే 
జరుగుతుంది. తరవాత ఎక్కువగా వాడబడేది ఉపమాలంకారం. శేషే కషేం[ద 
వచ్చేవరకూ గూతనాభివ్య_క్తి రాలేదనే చెప్పాలి. ఈ శతాబ్దిలో యువతరాన్ని 
పభావితం చేసిన కవులు ముగ్గురే: (తిః తిలక్‌, శేషేం్యద. 


ఆధునిక భాషా లి.నన్నయ _పఖావం 

నన్నయ తెలుగు కవులకు ఒక భాషాశైలిని' తీర్చిదిద్ది |పసాదించాడు. 
తన కాలంనాశి కాస్తన్రభాషను పరికీలించాడు. (పుజా వ్యవహార 9లో ఉన్న వెలుగు 
పదాలు శీసుకున్నాడు. ఆ పదజాలం తక్కువగా ఊంది. అప్పటి రాజభాష, 
సాంస్కృతిక భాష నంస్కృృతం. అందువల్ల సంస్కృృతపదాలు విరివిగా స్వీక 
రించాడు. అందులోనూ క్‌ తినమైన పదాలు కాకుండా, మెత్తని శ బ్లాలయూ, తెనుగు 


న్‌ 


న 
Lo 
a 
an 
ల్లో 


(| 


200 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


(oo 


పదాలేమో అం (థా భాందిగొ విపే సంస, గ్రాత్‌ “పదాలూ కాంచాడు. అక్షర 
రమృతమెవ దృష్టి ఉంచాడు. సామాన్యుడు కూడా దినగానే, అర్థం తెలియక 
ప్‌ ంచే సంగీతంలాంఏ శెలిగి సాధించాడు. 11 వ క తొర్టుణలో 
నన్నయ ఏర్పరచిన ఆ శైలి, 20 వ శకతాన్ది నావ పాద దంతలోగి శే షేం|దదాకా 
కొనసాగసతూనే ఉంది. దానినుంచి జరు పంపత్నించిన ఏ కవీ ఇంత 
ంత సహజమెన, -అక్షర రమ్మమెన, పండిత 


అ 
పామర జనరంజకమైన భాషా ఇ లిని సృష్టించిన నన్నయ నిజంగా -వాగను . 


ల 
ల 
[గ 
oa 

4 
(గ 
FA 
Es 
pe) 
(గో 
(| 
G} 
Es 

G 


నన్నయ (ప్రారంభించిన మార్గశె లి తెలుగు కవుల్లో ఎంతగా జీర్ణించుకు 
పోయిందంటే, దేశిశె లి పయో గిన్నే స కొన్ని సందర్భాల్లో -కవిత ఉదా త్తతను 
కోల్పోయి, పేలవంగా హేయంగా అయిపోయేబంత గా జీర్ణించుకుపోయింది, 
తిక్కన దేశిశా రి ఈనాడు మనకు రిక, గాలికి SJ కృతకంగా కనబడటం దీని 
వల్లనే. “జ్ఞానం' అనేమాచే తెలుగు థాషకి సహజం కాని, 'ఎటుక ఎంతో 
అనవాజం. నేటి విష్టవ క కవులకు కూడా "యుద్ధం, షిప్రవం, ఉద్యమం, యోధుడు, 


వీరుడు అనే పదాలు చాలా న. స. “పరిచయమెన ధ బాల ఇవి తత్సమ 


గభ్లాలుగా రంప పీడ బదులు “సోరు, జగడం, పూనిక, జోదు, 
మొనగాడు” అనే అచ చె తెలుగుపదాలు స. అవి ఏవో పాతకాలపు గాంథిక 
పదాలుగా థాసిస్తాయి. “పాదాలు” “హసాలు' అనే మాటలు కవిత్వంలో .ఎంతో 


ఉదా త్తతను 3 కోని! గిసాయి. నా “చేతులు” అసి Sa సే నీచంగా ధ్యనిస్తాయి-' 


కవిత్వ భాషతో. “అర్ధరా[తి) ఆనే తత్సమ పదమ తెలుగువాళ ఎకి సహజమైన 
పదం. + '“అద్దమరే రేయి” నడిరేయి అనే మాటలు పృృతకాలు. 


లో 


కన్నడంలో పరిస్థితి దీనికి వ్యతిరేకంగా ఉంది. కన్నడ ఆధునిక కవులు 
సాధ్యమైనంతవ నకూ అచ్చ కన్నడ పదాలనే వాడుతారు. సహజంగా వచ్చే 
తత్సమ పదాంను (ప సయత్న పూర్వకంగా. పరిహరిస్తారు. ఇది. వారిలో ఉన్న ఒక 
భాషోన్మాదం, (ఇక్కడ బేం[దేలాంటి మహాకవులు. కూడా - శానవద 3 చిని. 
వరించి ఆందులో కచితలల్లారు, మన శేషేం[ద్రలారటి [పతిభావంతురై న స కవులకు 
. జానవద ౩ లి ఆంఖే వరమ అసహ్యం! ). మనం తత్సమ, శబ్దాలను పరిహరించక 
పోవడంవ్య్ణ మన- భాష "ఇప్పటికీ "మధురమైన" భాషగా. నికీచివుంది. తెలుగు .. 
కానక సూర్యరం. సంఘ్మృతంతో చక్కగా కలవడం వల్లనే వచ్చింది. ఈ. : 
-' మేశవియు. 11 వ శకాష్టీలోనే" నన్నయ చేశాడు. అడి _ఇవృటికి కవులకు. శిరో 
 ధాత్యత్లు వరిజ్ఞతోంది! న్‌ , 


ళీ 
0 





ళు 
[హై 
తో - 


ఎం. కులళశేఖరరావు 


తెలుగు సాహితుంలోని ఆధునిక యుగంలో, అభ్యుదయ కవిత్వం [వాసే 


వారి సంఖ; తగ్గిన తరువాత, గడచిన పదిహేను ఇర 


అనేక విధాలైన (_పభావాలకు లోనౌతున్నాడు. అనేక సంఘటనలచేత - అవి 
జాతీయం కావచ్చు, అఎతర్జాతీయం కావచ్చు-| పభావితుడై దానికి స్పందిస్తున్నాడు.' 
ఆతని హృదయం ఆయా పరిస్థితులకు లోనై చలించగా, కవిత్వరూపాన _అతని 
వాక్కులు బహిర్గతం అవుతున్నాయి. ఇటువంటి స్థితిలో. ఒక కవి, ఒకేరకమైన 
క దిత్వం [వాయాలన కమిట్‌ మెంటు చేసుకున్న ట్లుగా కాస్సించదు. సామయిక మైన 
స్థితిగతులకు అనుగుణంగానే వీరిలో కలిగిన సంచలనం, చారి కవితలకు |పేరణ 
కాగా, నిత్యసూతనమైన కవిత్వం ఆవిర్భవిస్తున్న ది. ఆందు ఈనాడు 
రౌలుగు లో ఎన్న శూలేని వై విధం కదితలో దర్శసియం కావడం ఒక దికేదంగా' 


చెప్పవచ్చు. _ = 


స్మ 


చే 


ఈనాటి కవుల్లో (శవయ్యితుల్లోకూడ) చాలమంది వచన కఏిత్వాన్నే, తమ 
వాహికగా స్వీకరిస్తున్నారు. అ్మపయక్నంగా చచ్చే భావాలను (Spontaneous 
14౭25). చక్కగా వచనంలో 'రూపొందించవచ్చును అని ...వారిలో చాలమంది 
భావిస్తున్న ట్టు కనిపిస్తుండి.. అయినా, పోడ్య, మ్యాశాచ్చుందన్సులకు ఊండే - శిల్బ 
లక్షణం "దీనికి కూడ ఉంటుందని కొందరికి తెలుసు: సారూపరలో -బాల చిన్నదిగా 


202 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 
ఊండే _పకియకు కొంతమంది గ్రహిస్తున్నారు, కొందరు కవలలు మ్మాతా 
చృందస్సును, పద్యరచనను వాహికలుగా చేసికొని ఆధునితను పదర్శిస్తున్నారు. 
అందుచేత స్వభావంలో, నేటికవిత ఎంతటి వైవిధ్యాన్ని |పదర్శిస్తున్న దో 
స్యరూపంలోను అంతటి విధిన్నత్వాన్ని కలిగి ఉన్నది. 


సమకాలీన సమాజం, దానిలో జరుగుతున్న ఆన్యాయాలు, ఆ/కమాలు, 
ఈ కవృల్లో చాలా మందికి కవితా వస్తువు అవుతున్నాయి, ఎక్కడ ఏ అక్రమం 
జరిగినా, ఈనాటి కపులు, ముఖ్యంగా యువకవులు స్పందించి కవితా పన్ని తమ 
సాధనంగా పట్టుకొంటున్నారు. ఈ విధంగా చూస్తే, ఈనాటి కవులందరికి సమ 
కాలన సమాజమే సాముగరిడీలకు రంగంగా ఉచ్చది.. అందుచేత, ఈ కవు. 
లంతా చక్కని సామాజికస్పృహ ఉన్నవారు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. 

అ సత్రం (వాసినా, మాతాచ్చందస్సును [గహించినా, శబ్బగ తమైన 
చమత్కారం చేసి పాఠకులను ఆకర్షించే డక సౌంభ్యం ఆ కవులకు ఉంటుంది. 
కాని వచన “'చిత్వం |[వాస్తున్న వారికి ఇచి మృగ్యమనే చెప్పాలె. భావగతమైన 
చమత్కార వే. కాని, శాబ్దిక చమత్కారం వారికి పట్టుపడదు. ఆందుచేక ఈ కవు, 
అందరు సామాన్యంగా, 'వైచ్కితిని ఆఅంబనంగాో చేసికొంటువ్నారు, వ్యంగాన్ని 
సాధించడానికిన్ని, వారికి వైచి|తియే సాధనంగా ఉంటుంది. వైచిత్రి అనే దాని 
స్వరూప స్వభావాలు తెలీసికొంచే, దాన్ని, ఈ నాటి కవులు ఏ విధంగా ఉపయెో 
గించుకొంటున్నారో వివకించడం తేలిక అవుతుంది. 


వైచ్మిత, వైచిత్య, అనే పదాలకు రూపాంతరం వైచ్మితి. ఈ పదానికి 
మోనియర్‌. విలయమ్స్‌ పంండితుడు తన సంస్కృతం ఆంగ్లం - నిఘంటువులో 
wonderfulness, marvellous beauty, verietyeనే అర్థాలను |వాసినాడు. 
. ఇటువంటి శబ్దకోశాన్నే కూర్చిన ఎ.ప్‌. ఆస్టైమహాళయుడు. కూడ ణప అర్థాలతో. 
ఏకి కిభ్గవించినాడు. చిగ్భాంతిని క కలిగించేది, అపురూపమైంది, వరమ సుందరంగా 
భానంటేక్ళు, “వై వథ్యాన్ని కలిపుగా ' 1పదర్శించేది.; వె వైచ్మితి. జ్ఞవుతుందని మనం 
శ్రగారకకచ్చ ay కావ్యాన్ని 'తదివే పాఠకు లకు. కవులు "నేక విధాలుగా " 
“క ఖాఖాత్‌. కతిగించవచ్చు...కళన శిల్పంలో, -క్షాన్టిళు ఫిన్నానంలో, ఉపమాన 
కంలో, అలలా కవల: గంలో ఇంకా -జ్ఞాటున్లద్సి, ముత్తర్య సండర్భాల్లో . 


ర 









209 
చితిని _పదన్శించే అవకాశం ' ఉన్నది. ఈనాడు 


ల నూ 
కవిత్వం [వాస్తున్న వారు ఈః మార్గంలో వీ విధంగా అనుగమించినారో పదకీనిం 


బి. నారాయణరెడి ఓటరను గురించి ఒక వచన కవిత (వాసిని వాడు. 


ళా 


౮ cD 
(పజాస్వాముంలో ఓటర్లు కాకపోతే ఇంకేమి ఉంటుంది? ఆ విషయా యాన్ని చెబుతూ; 


యో 
అచ్చమైన నాయానికి బరాబిటర్లు 


en రా 
ఇ అల్లో వ శు ఇని 
అప్పుడప్పుడు వాళ్లు ఆన్నలను మంగిన తమ్ముళ్లు 
అమ్మలను మించిన కూతుళ్లు" 
చు ని 
ఈ మాటల్ల ఓపర్ష శ కి ఎటువంటిదో చాల శ కతైమంతంగా- కవి స్పష్టం చేసి 


నాడు. వారిని బరామీటర్లతో పోల్చడం ఉపమాన వెచితి, ఈ ఉపమానం 
చూసినప్పుడు పాఠకునిలో క్షణకాలం దిగ్భాంతి కలుగ కుండా ఉండదు. వాళ్లను 
గురించే చెబుతూ, “ఆన్నలను మింగిన తమ్ముళ్లు - అమ్మను మించిన కూతు” 
అనేటప్పటికి అన్న -అమ్మ అనే శాబ్దికమైన వైచ్మితితో పాటు ఆ పదాల్లో ఉన్న 
వ్యంగ్యార్థాలు స్ఫునెంచి, పాఠకుణ్ని. ఊహాలోకాల్లోనికి లాగుకొనిపోయి మా! 
అనిపిస్తామొ. ఈ కవే ఇంకొక ఖండికలో? 


“ఇంటికప్రుమీద వాణి 
' ఎంగిలాకులమీద వాలి 

నానా రభస చేసే కాకి! 

కోటి జన్మలెత్తినా నువ్వు 

కోకిలవు కాలేవు" 
, కోకిం అనే రెండు (ప్రతీకలను. (గ్రహించి వైచిత్రిని |ప్రదర్శించినాడు. 
వ్రతిశ యాన్ని గొంతెత్తి అరచి చే బ్పవాడు, ఎక్కడ ఏమి దొరుకుతుందో అనే 
దురాశతో ఇతరులను Ria వీచస్యభావం కలవాడు. ఇతరులకు 


గ్గ 
గన్‌ 


తో 
శ 


£2 కాలం ఆఅంచుమిదాం p. 47. 
2. కాకీ "కాకీ కలవరకాకీ-కాలం ఆంచుమీద+ వై. ఉలి. 


204 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


కనిపించకుండా గు ప్రదానాలు చేసేవాడు, స్వాతి(యం లేకుండా మంచిమాటలు 
పరికేవాడు సజ్జనుడు, మొదటిరకం వాడికి కాకి, రెండోరకం వాడికి కోకిల 
వ్యంగ్యంగా (గ్రహించిన ఉపమానాలు. కాకి ఏనాటికి కోకిల కానత్లు దుర్దనుడు 
సజ్జనుడుగా మార్పుచెందే ఆవకాశం లేదనే భావం, దాని [పాణం ఇదే రీతిలోని 
ధ్వనిగర్భికమైన వై చితి. “నిత్మదుఃభిక' అనే ఖండికలో నాయని కృష్ణకుమారి 
ఇటువంవ వై చితిని [పదర్శించినారు వె రత్నగర్భగా, మోమాలయాలను మణి 
కెరీబంగా, కాశ్మీరం కస్తూరి రేఖగా, గంగా యమునలు కంఠ హారాలు గా 
భాసించిన మనదేశం ఇప్పుడు ఎట్లా ఉంధో ఈ మాటల్లో చెబుతున్నారు: 


“చుట్టూ గంపెడు పిల్లల్ని చేర్చుకొని, 

చెరొక ముద్దా 

చేతికంచించలేవి 

అదరిపేద అమ్మలాగా 

ఉంటుంది. 

టొల్లిగద్దల చూపులెేవీ 

పిల్లలమీద పడకుండా 

రెక్కలు చాచిన 

తల్లి కోడిలా 

తల్లడిల్లుతూ వస్తుంది.” 
ఈ పదాలు చూచినప్పుడు దేశచౌర్చాగ్య స్థితిని చెప్పడానికి, వాస్తవానికి సన్ని 
హితంగా ఉండే ఉపమానాఎను కవయ్యితి [గహించినారగిపిస్తుంది. కాని, అంతటితో 
డమె దాన్ని ముగించకేడు. ee 


“ఆవిడ గుండెలో 
cc స్ట 
' ae MEE A) 5 
'అఆఅశల చికువతిని ....”*. 
r > 5" కే 1 హ్ష్‌ 
9 
ఎగసన తొయ్యాలనుకొంటాను 
1 ప ౪ a గ్ర . 
+ : న + 
"1 i ae 3 య త 
మ. a STII మస స స మ ర 
ల. SS =P 81, కీల. 
' మ్‌ న జ; న; WE Cpr 
mt గ అ wg BE కాల అనా (న 
త : i గ్ర జ ~ > ల ట్‌ 1 
సః ' 1 biel an Wo | న. మే 5 
( జ్‌ జ Sw మ ల (7 ప i వ న a 


ఇ 

ష్‌ 

క క. 
ae 


| 
న. pr Meg 
1! £ 
Fre mw: 
లే ల్‌ CE 


re 


Ma 


ie 


స్ట ! oy 
bp 
fh ష్‌ 
i df 
39 స 
(5 స్ట స్ట 
5h 
42 | న్‌ 
(3) 
be 
P €ఫి ఖ్‌ 
స్ట్‌ గలి a 
‘fy i 
సత 
శి (03 న! 
sh 2 
1 
1 
3 
: .] ae యొ 
స్త. 
క 
“3 7] | 
ళో m3} ౯. 
3 %3 73 
ob 
mn సం (2 
ళ్‌” i3 
{13 bh ౮ 


కలలే స్ట 3 
స్‌ ౧ | 
రి ఖై 
[2 9 
MJ © 
“3 0 


తై 


~ 


తు 


వ 
బజ్‌ అన లీ 
౮ 


కూ 


య్య ఫా 
th 


గా 
oa) 


Eo we) 


శ 


గుయు 


ఇ 


జులు 
ఏతే 


4 సరే 

LUG 

ఇ ల 
ba BG 
ep 
గనే లనే f- 
పటం 
gh త్ల 
స్తో wa థి ౫? 
5 9 లి mM) 


hy లు 


"ంలో మ 


మఅంగా రియ గం 


జ 


వ్యా 
ల 
ళా 


తె 


ఆవదిచే 


La] 


తె 


ఖే 

3g 
9 4 
ళల 
|! మ 
బి toe 
hat £2 
య 0 1 
a9 "a 0 - 
బలి 
da Pro 


జ? 


neue Ren om 30 సబ ౨ 


06 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 
పంకులో ఆమె మనస్సులోని పొరలను స్పందింప జేసిన [పేమ భావం ఎంత 
చ 0 
ఎష్షంగా కని నిపించిందో చూడవలసిందే. గుంటూరు ఢేషం్యదశర్మ కవిత్వం కూడ 
ము 


క్కొ_క్క_సారి ఈ విధంగానే పయాశిస్తుంది, 


ROS 


గ 


“కొబ్బరి మట్టల్లో కురిసిన వెన్నల ఇంకా బొట్టు బొట్టుగా 


కారుతూనే ఉంది" 


J 


రా|త 'మనం కలిసి పొడినపాటలు ఇంకో శల వ దల్లడు 


చ క్ష తిరిగిపో నెటేదు 


పా 


కొమ్మల్నించి నేలకు రాలిన పువ్వులు కొమ 


వన్నల, మంచు, కొబ్బరి మళ్టలు, sts పూలు, పాడిన పాటలు ఈ (పతీకలు 
[పణయాన్న, [పేమను. వ కం చేస్తున్నాయని (వత్యేకంగా చెప్పవనిలేదు. ఇంత 
మ్మాతంచేత పీరు [ప్రణయ కవు వులు అయిపోయార నే భావం కాదు. కవి హృదయం 
స్పందించినప్పుడు, కవితాత్మలో లీనమైనప్పుడు, ఇటువంటి కవిత వెలువడడం 


ఆఅసహజమేమీ కాదు. 


'శేషం[దశర్మ వైచి|తిని [పదర్శించి, చక్కని భావాలను చెప్పడంలో 
మంచి నేర్పు కలిగినవారు. 


“అక్షో బరులో నేను పుట్టాను 
అక్టోబరులోనే విప్తవం పుట్టింంచి 
అందుకే నేనంటే భయపడుతుంది 
తిమిర ం 
ర ష్యా కాదు; వై; నాకొదు. 

విష్టవం ల అజరామరం 


వష్ణవం ' సాక కవికి అభిమానం... ని | ఆక్మా|శం యంగా. చెప్పడమే 
చీిలోన్ని ఉ్నక్సే వైచిత్రి. విష్థవానిక్లి “అక్టోబరు : అనే ప్రతీకను. పెట్టుకొని, దానికి 
గ్ర ల న్న చెల్లడించిన్నాకు. ఇంకొకచోట తనలోని. విష్టవభావాన్ని ఇట్లా 





6 

అవే జా మో గా హు షు ఇ" జ” ల్‌ "శ జ్ర re, "I 
ర్యా టి కా 4 SATE వత t ఎతమెను ద్శుష్మె డ్‌ రై urn LID 

on హా ఆ ఈం డు ళ్‌ షం 

_ వ్యా శ ల లానే ళ్‌ గొ కా ఇలలో a అల్‌ శ్‌ Cn 
ఆశాందతడి వాదం పందిలయ. ఆక ఆయాలు వం) డొ.ంల గయ పక. 

స్‌ 

ఆగ్ని ~ ra a ళా, ఇల్లో పాక జి మె డగా వ్వా [గో స న్‌ 
ముంపు *రుతాణ్బ ఉపమాన్యప్రఆపంల టయుగా (గ్రహించి చెినాడు. ఇవి సుూతినత్వాన్న 
జ tg mes a na ల్‌ గా మ ఆ లు న జ ల్ల న లా న నే చ Ym 
(పదర్శెంచ - అం అ లిగెసునా యి. ఇటుపసంటి ఎ బత మరొపచొట పసిపి 

స అ ' దె యదా మ _—_—_ 


పి 
ఖండిక ర. ఓ డజబుును మ స్ట క్తిలేక, వాహనాల్లో తి 
సామాజికుడు సెకిలు SS ఎక్కుడిక్సి వెళ్ళినా 
సాహచర్యం చేసింది. 


“దాన్ని నడుపుతూ నలువైపులా వెదజ లాను స్యప్నాలు 
ఏడ్వలేక నే పాడుతున్న । గీతాలకు 
అప్మశుతులు. పాడాయి దీవి చ[కాలు' 


ఎన్నటికైనా సుఖసంతోషాలు కలుగుతాయేమోనన ర్న సామాన్య మానవుడి ఆశ 
“స్వప్నాలు వెదజల్లడర్నా " కష్టాలను : సహించ" 'ఈన దైన్యాన్ని చెప్పుకోలేక 
పోవడమే “ఏడ్వలేక పాడుతున్న “గీతం. పాతబడిన చ్మకాలు తిరుగుతూ ఉంటే 
చేసే చప్పుడు 'ఈ వీదవావి పాటలాగా ఉన్నది అనడంలో వైచ్విితి కనిపించి 
. వ్యంగ్య విలసితమైన త్రభు! ఉన్ని. ఈ సెకెల్‌ సాహచర్యంలో 


జా ¥ 


ఇ ల టు లా న "~ 


శ్ర వా క న్‌్‌ కం p- 10. 


స కే a గుడిసె ళ్‌ ఒల్లో క్‌ జిలీలు 
అక్కడ టి ఇచ్చే ఆడపిల్ల ఈతనికి మధుర స్మృతి. దాన్ని ఇట్టా అన్నాడు; 
“ఈ జీవితం ముడుపు కడతాను 
ఆమె చేతిలో ఇచ్చిన చాయ 
అంతే! ఇప్పటికి అదో మాయి 
ఈ సంఘటన క్షణకాలంలో HID కాబట్టి ' ఆదోమాయి అది. ఇన్ని అను 
భవాలను కలిగించిన తన 


కలిగేది ఆనందమో దిషావమా చెప్పలేని ౭ ఒక అనుభూతి. 


“నాలో (పవహిసో ౦వె సని ఆనే పేరుతోను, అదే 


Po 
జ 
~ 


నాంని జై (ప్రతీకగా చేసికొన్నాడు. ఆతని జి 


ల 


అనేక విశేషాలను కావ్యవస్తువుగా, మలచుకొన్నాడు. ఈ 


కది అభి ఫిపాయం గంటే 


మకుఓటుంత 


న్‌ 
కరి లో షం గ 
ey JPY 


దీర్భవచన (కవితా) కావ్యం వనం? సదిని మానవ 


రొ 


బీవితంలో జరుగుతు తున్న 


జో 


సంఘటనలు కంగా 


ఉండేవి. చాలచోట్ల ఆ నే గాను సుప్రంగాను ఉండేవి. ఈ అవ్వ క తమైన ప 


నూ 


- అమ చెప్పినప్పుడు, రవంత అస్పషక ఏర్పడినప్పవకి, _ 
తరంగాలలోనికి లాక్కొని పోతుంది కవిత. 


“ఎన్ని యుగాలైనా పాతపడని ఉదయంవలె 
ఎన్ని తరాలై నా మాసిపోన తౌ గంవలె,' 


నదీ పవాహాన్ని చెప్పడంలో ఎంతటి ఉపమాన 
నట్టుగా కనిపిస్తుంవి. 


బిందువుల షుర్షణలో సిచ్యుదగ్ని పభవిస్తూ 
ఒ తరంగాల 'పోరాటరలో. 'వరివ.ర్త న కాంక్షిస్తూ" 
కవిలో నషి మపవహిస్తదనడంలో, "నేటి సమాజంలో 


eg 
ర్‌ 
కో 


“ఉండే. విదుః గిత్తు వంటి 


“శరతతనర. హనిపలన ఈన్వై సమాజం కోరుకొంటున్న మార్పు ఎదుటకు దూకి 


a “నట్టునో “జ్టనిపీస్తైయి. 
జద్యళంగా కంక నూతినతక్షల్న గోచరిస్తుంది... 


అన్నిభికి మీంచి, ' సమాజంలోని. ఉద్వేగ 0, 


[ప్రవాహ 


ఖో జ్‌ వెప ఆన. అం ఆల అల్‌ ఇరా దావ 4 రా ఆ 
ఈ పది, వదిహేను సంవత్సరాలుగా వచ్చున కదితలొ, వచస ఒదిత్వం 
నో న a షా మయము అగి CTA నద అల్లో త్త ఇ కాకి టం హాపేవాదు 
(వ గణ వాంత గెంషఖుం ల ణు ఆల పదాలు ఛంలరు హ్‌ అగా లు గండు 
క ॥| ర్త! 6 శ 
రా 
హాం . 


. ——— శ కే 
me) సత -నారాయణాచారు "చు తుది,” 
oj పీ అ యా 


అం ఎప టె ఈల Wu 5 లలి + ల ల నిం 
స్‌ గా & దద చం మాల చదదడంలి ను ణం లు VIN. 
a 
క్‌ న్నా జీ y జా ఫ్‌ క “శాస్త ఇల జ సా అనే జనో ఖ్‌ ణి లూ pa బాది ఇ” 
m7 స అయి టై fa కాద టా. అ తరాల లం అట్‌ యటం) ఎ TAI క 
3 6 © స్తై || ల 
ఇ మజ 1 ద్‌ ఇ డా ఇ” ఒం అరుం ఓటే Ww ఇయ TN అహం ఆక. 
సమాజం అద దందాలు ఆఊెయిజులం 1 POI ఇలు) వ TT ¢ లుచాటు, 
జీ ag వా భు ఓ 
” le.) 


ఈ శబ్దచి[ ఆం చూస్తె కప్పు చెమ్మగిల్టకుందా ఉండవు. థధనకుం ఇంచేక ఆనుకొని 
ఉన్న చెత్తికుండి దృశ్యం. వారు తినగా పారవేసిన వస్తువులను ఒక బీద 
కుటుంబం తినే సంఘటన. “ఆనారత మీ మహరాజు నింటిలో ఆక్కరలిక్తై కల్ల 
వలి” అని ఆ వీదకుటుంబంవారు అనుకోవడం వారు ఎంతటి హీనస్థితిలొ 
ఉన్నార నే మాటను వ్యక్తం చేయడమే కాక, వారు ఆ ధనికులను దీవిస్తు 
న్నారా, .నిందిస్తున్నారా ఆనే మాటకూడ మనకు తెలియనీయని ఒక నిశ్చేష్టితమైన 
స్థితి మనస్సును ఆవరిస్తుంది. ఈ వాక ఇయ ఈ పద్యానికి [పాణసదృృళ మెందని 
నేను చెప్పనక్కర లే దనుకొంటాను, 

వచనంలోను, ఛందస్సులోను కాక, మ్యాతాచ్చందస్సులో కూడ ఈ 
కాలంలో చాల కవితలే వచ్చాయి. నేను ఒక చోట- 

“ఆరస మెందు? విరస మెందుకు 

అసలు కవులకు సంఘమెందుకు? 

AKD-14 


910 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


శి వయ prey లాయ శ ఈ న్న 9 ఆ థి అ 
ఉండె వైచ్మితిసి | పదర్శించడం కనిపిస్తు 
అనడంలో కూడ ఆసలు అనే మాట ఊత పదమా, లక యదార్ధమైన కవులు 


ఈ త్‌ 


ఇక ,డ ఒకమాట చెప్పి ముగిస్తాను. కవులు కథాకావ్యాలు |వాసినా, 

ఖ ౨డకావా :లు (వాసినా వారికి సా ంజనీనత, సార్వకాలినత అనే లక్షణాలు 
వచన కవిత (వాసే వే కవులయితేనేమి, 

యితరుల కేనేమి, సమాజంలో తమ ఎదుట ఏ అసంబద విషయం కనిపించినా, 
దాస [పత్మికియగా కవిత్వం (వాస్తున్నారు. సమాజంలొ జరుగుతున్న సంఘటన 
క్ర య. స్టితి తిలేకపోవడంచేతను, వాటికి లోకం అంతటితోను సంబంధం 
అంతంత మా,తంగా ఉండడం చేతను, వాటి పె వెలువడిన ఈ కవితలు క్‌ 
న. సంతరించుకొనలేకపోతున్నాయి. అంతమాతంచెత ఈ కవితలకు 
సామాబి ప [పయోజనం లేదని అనడం సాహసమే అవుతుంది. సమకాలీన (పజలను 
ఇవి | re (పయో జనాన్ని సాధిస్తున్న వి కాబట్టి వీటి (పయో జనం నెరవేరిన టై. 


పరిమిత పరిధిలో, ఈ కవితలోని వై చితిని దృష్టిలో పెట్టుకొని వ్రాసిన 
వ్యాసం కాబట్టి, దీనిలో అనేక యితర విషయాలు చర్చింపబడే అవకాశం కాక 
పోయింది. 


ఈనాడు చాలమంది కవులు అనేక విధాలై. న కవితలు వెలయిస్తున్నా,రు. 

జప పతినిత్యం పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్న వి. ఇపుడు నేను పరిశీలించిన 

కవితలు ఏటిలో ఆణుమ్మాత మే. విశేషమేమంటే, చైచితిలాంటి చిన్న కవితా 

గుణాలు కూడ లేని ఖండికలు ఇపుడు. అనంతంగా ఉన్నాయి. వాటిని మనం 

విమర్శించడం కష్టమే. కారణమేమంటే, విశృంఖలంగా నినాద పాయంగా ఇవి 

ఉండడం చేత వీటిని. మనం. వ్‌ పరిధిలోనికి (గహించలేము. రు కవితలు వాటి 
a విలువలు కాలమే విర్ణయించాలి. 





అభ్యదయ యుగానంతర 
కవిత్వంలో వునిషి 


ఆర్వీయన్‌, సుందరం 


౪ కే ఉం షు షన శ చొ న శో జీ ~ ul cy న్స Wg గు 
ముర పై (వపఖావాశ్న మూవెయి ఆస?  ఉపషయాంటణి గా నీ కొంతమంది పరిళ్‌ం 
ఆగ్‌ (అ 
తా 7 రాన్‌ ఇ డాని ల్‌ లో ౪ a ళ్‌ శ గ Re af జల 
శారు. ఈ వాచాలన్ని టై ఎదొ ఓక్‌ చతమెన సంబంధిం ఉంది అరుతుంట., 
వేనా గ 
ణ్‌ Ca] [a] a] 


ఓకే 
«4 
క్‌ 
OQ 
th 
ర్ట 


rs జ మె జు 
సమాజంలొ మనిషి స్ధానాన్ని స 


మ! 
వాదాల జోలికి పోకుండా, అభుదయ యుగానంతఠర తెలుగు కవిత్వంలో మనిక్‌కి 


“ర 


నం అభించెందో పరిలించడం పస్తుతం వ్యాసోద్దేళ 0. 


సాహిత్యంలో మనిష్‌ కాక మాను ఉంటుందా ఆని (పశ్నించవచ్చు. కాగ, 
సాహిత్యంలో మనిషి చి|తణ ఒకో)కాలంలో ఒక్కొ-విధంగా ఉంటూ వచ్చింది 
అన్న విషయం మనందరికి తెలుసు. | పౌచీన సాహిత్యాన్నీ ఆధునిక సాహిత్యాన్ని 
మానవ చి|తణ ఆధారంగా చిభజించి చూడవచ్చా అని పరిశీలించవలసి ఉంది. 
ప్రాటన సాహిత్యంలో ధీరోదాత్తాది నాయకులుగా, సుగుణావగుణ (పతి రికలై న 
ప్మాతలుగా, మానవ (పకృ తిని ) (పరిబింబించే పా్యతలుగా రూపొందిన మనిషి 
ఆధునిక కవితా రీతులకు అనుగుణంగా పొందిన మార్చేమిటని పరిసీలించవంసి' 
ఉంది. 


కొల్చనికవాదం, ఆభ్యుదయవాదం మొదలై నవి. మనిషిని ఏ విధంగా తీర 
చిద్దాయని పరిశీలించినపుడు ఒకో న్‌ కాలంలో, ఒకో = సామాజిక, హింస గ్రాతిక 
నేవథ్యం సాహిత్యాన్ని ఏ. విధంగా పఖావితం చేసింది అన్నది బోధపడుతుంది. 
వస్తు [పభానంగా, కథనాత్మకంగా, రస] ప్రధానరిగా, ధ్వన్యాత్మక రగా” “వెలువడ్డ 
'పాచీన సహ షు వె విధదుమయంగా. మానవ జీవన పరిశీలన 1పధానంగో, 


షి అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


అనుభూతి | పధానంగా, సంక్షిప్తంగా, సరళనుందరంగా వెలువడ్డ ఆధునిక కావ్యా 
పు అవ ॥ 

అకూ ఖేదం ఉంది. ఆతి దెర్హమైన గేయం, వచన కవిత, మినీకవితవంటి 

పక్రియర్లొనే దుగ సరూప pee: చితించాల్సిన అవసరం ఆధునిక 

ఇ దడా a వె యి శ. ఇఒ వ ద 

పవి దృ్భ్షష్నాలె మార్పును తెచ్చింది. క్‌ కొన్ని సారు వ చితించడంలో విప్రవ 

వాదం, హెతువాదం వంటిపి కవికి కొన్ని నిబంధనలు విధించాయి. మనిషి సిర్వుచ 


నావే నియమబదం చెళాయి. మానవతావాదం వంటవి మనిషిలొని మనిషిని 


-రుక్కునట్లు దేశాయి, మళతమౌఢ్యం, అణాష్రయుధాల కోసం పెపోటి, సపిత 

రాజకయ తత్వాలు మసిష మనుగడకే ముప్పు తస్తున్న ఈ తరుణంలో మానవతా 

వాదం వంటివి తప్పనినది జొతున్నాయి. ఈ విధంగా ఏవిథ .వాదాలకు లోబడుతూ 

కొన్నినార్లు, వాదాలకు ఆతీతంగా మరికొన్ని సార్టు ఆధునిక కవులు మనిషిని 
భా లా ( ఏలో 


చించారు, అన్వేషించారు, విశ్లేషించారు, విమర్శించారు 


ల వీ గ్‌ా ఇ న ల నే 
ఆస్న చాన్నా పవశిలించాబ్చి ఉంది. 


అభురిదయ యుగం వరకు 

భావ కవితాయుగం, అభ్యుదయయుగం ఆనే రెండూ కావ్యాన్ని కథ 
నుంచి మానవ మనోభావాల ఆవిష్క్టర ణకు (పాధాన్యమిచ్చాయి. భావకవిత్వం 
మగిషి భావాల లోతుల్లో కి పయనించింది. పక తి కవిత్వం, (ప్రణయ కవిత్వం, 
దేశభ క్తి కవిత్వం వంటి అన్ని రకాల కవితాభివ్యకుల్లో వ్యక్తి అంతరంగాన్ని 
ఆద్దంపెట్టి చూపింది. 

ఆభ్యుదయ యుగంలో వచ్చిన పెద్ద మార్పును ఇక్కడ (పస్తావించవలసి 
ఉంది. ఎందుక కంటే, తెలుగు, కవిత్వంలో మనిషిని గూర్చిన అభిప్రాయాన్ని 
అభ్యుదయ యుగంలోనే ఒక నిర్దిష్టపథం వైపు మళ్ళించడం జరిగింది. 
సాహిత్యం ఎందుకు, ఎవరికి అని (ప్రళ్న వేసుకున్న అభ్యుదయకవి _పజలంటే 
ఎవరు ఆనే (పళ్మకుకూఢడా “సమాధానం చెప్పడానికి .. (పయడ్ని చాడు. ఆర్థిక 


చుర్రలగా, సామాజిక ' పరంగా .ఇరువర్షాలవా రుఇటారవిి విప్పి చెప్పాడు. aa 
-వేర్చ్మ వత్తా శ్నుతువుల్ను వెరు, అన్నాడు. (ప్రజాశక్తి కిని గురించి చెప్తూ “ఇన్ని 
వగ్రాలుగ్గా కల్తి పెప్టబడిన ఈ శక్తి ఇప్పుడు, విజ్బంబ్లిస్తోంది. _ ఐల్మపయోగం 


న. - 


కష్ట = మామ్‌ షపాయంవల్లగాని ఎవ్వరూ దీనిని _అరికట్టలేరు. ఈ స క్రెని 


లత ~ ల a యే 
తింక్‌ను వచన కవెతాయుగక రగా, సమనప్రయ జవిగా, అభ్యుదయ 
భావాలున్న భావకదిగా సకల జగన్న 


వర్ణించడం జరిగింది. భావకవితా యుగంలోని మనిషిని, అభ్యుదయ యుగంలాని 


[తుడైస పుజాకవిగా విమర్శకులు 


మనిషిని కాకుండా ఆభునెక కాలానికి చెందిన, వివిధ సమస్కలకూ అశాంతికి 
ఎంకితమైగ సగటు మరిషిని గురించి ఆలోచించడంలోనే తిలక్‌ నవీన దృక్పథం 
కనిపిస్తుం దగిపిస్తుంది. “ రిలక్‌ ఖచి బ్పుతమైన మ మానవతాజాచి, 

మన అనుభూతికి సంబంధించిన మానవతా భావనకు, సమాజపరమైన మానవ 
కారుణ్య థభావనకూ చాలా తేడా వుంటుంది. తిలక్‌ నికోయంగా యా రెండవ 
పద్ధతికి చెందినవాడె” ఆంటూ కుందుంర్తిగారు మెల్లగా తిలక్‌ నూ rr కవుల 
పట్టిలోకి తో? సయ్యడాసికి (ప్రయత్నించారు (“ అమృతం కురిసిన రాతి పీఠిక ). 


అభ్యుదయ యుగానంతర కాలంలో తిలక్‌ రచించిన “అమృతం కురిసిన 
రాతి గీతం “జీవితాన్ని (పేమించినవాడు జీవించడం తెలిసినవాడు, నవనవా 
లైన ఊహావర్హార్ణవాల మీద ఉదయించిన సూర్యుడు ఆయిన మనిషిని వ 
స్తుంది. రెండు [పపంచయుద్ధాలు మిగిల్చిన ఆళాంతి, రష్యా చైనాలలో విప్లవాల 
నేడి సాాతం|త్య సమర ఫలితంగా అవతరించిన బాల భారతం, కొత్త సమస్న 
అతో కొత్త వస్తువుగా రూపొందిన మధ్యతరగతి [పజ- ఇవన్నీ తిలక్‌ కవిత్వంలో 
ఏడో ఒక విధంగా దర్శనమిస్తాయి. అయితే అభ్యువయ కవితా వస్తువుకూ భావ 
కవితా శైలికి. అకీతంగా మానవతాదృక్ప్చథాన్ని నిరూపించే కొత్త శై విని 
రూపొందించుకోకపోవడంవల్ల “ఆ ర్షగితంి వంటిది కృ్మతిమంగా కన్చిపాయి. 
వస్తువుకూ శైలికి పొంతన కుదరక తికమక పెట్టిస్తాయి. 1956లో రాసిన 
‘ఇ _రగీతా” నికి. 1964లో రాసిన “వీడలికు వెంతో తేడా కనిపిస్తుంది. ' వా రగీతంి 
ఐంవంతంగా తెచ్చి పెట్టుకున్న శై శ లిలాగా, కన్పించగా “పీడలు” | మధ్యతరగతి 
[పజల నహజ చితణలాగా కనిపిస్తుంది. 


త 


య 


ఇలా 


914 . అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


అభ్యుదయానంతర కవిత్వంలో మొదటి మెట్టుగా మధ్యతరగతి (పజలు 
సజీవ చ్మితణను పేర్కోవచ్చు. తిలక్‌ “అమృతం కురిసిన రాతిలో “సి.ఐ.డి. 
రిపోర్టు, “గొంగళి పురుగులు, “తపాలా బం[టోతు' మొదలై నవి ఈ కోవకు 
చెందుతాయి. మానవతావాదానికి పట్టం కట్టి, మనిషి సర్యతో ముఖాభివృద్ధినికాంక్నిన్తూ 
చేసిన రచనలు ఎక్కువగా కన్పించబ్తే తిలక్‌ ను “ఖచ్చితమైన మానవతావాది గా 
వర్ణించడం జరిగింది. తిలక్‌ కవిత్వ రచనలోని రెండవ ఘట్టం అభ్యుదయ 
యుగానంతర ధోరణికి (పారంభ సూతాలుగా కన్పిసాయి. అప్పటికి సంప 
చాయ — భావ కవిత్వం, అభ్యుదయ కవితరం ఏ దశకు చేరుకున్నా యో 
తెలిపే గీతమే మే 'తిమూర్తులు.” సం|పదాయకవి “మావాడే, మహాగట్టివాడు. * కాని 
కల మూలకూర్చున్న దాన్నె మనువాడాలన్న తొందర” అతనిది. 
అందువల్ల “మది పనికి రాడు.” భావకవి “మల్లెపూలమీద పరుంటాడు, మంచి 
గంధం రాసుకుంటాడు, మరి ఎందుకేడుసాడు?”అత డు“ వధ్యశిలమీద విరహగితం 
రాస్తాడు.” అభ్యుదయ కవి “చిచ్చర పిడుగు. ముందుకు వేసిన అడుగు ఎండలో 
నడిచే మనుషులకి గొడుగు. కాని, “మత్తుగా పరుంది న్నిదపోయాడు. మరి 
యిప్పట్లో లేవడు.” . 


కవులూ కావ్యాలూ 

దిగంబర కప్పలు తమకంటూ ఒక దారిని ఏర్పరచుకునేవరకు, తెలుగు 
కవిత్వం నిస్తేజంగా, నీరవంగా, సత్వహీనంగా, _పజల్ని గాని పాలకుల్ని గాని 
ప్‌ మాతం కదచల్చ లేనంత చైతన్య రహితంగా ఉందని _ చెప్పడం జరిగింది? 
ఆభ్యుదయానంతర 'యుగంనుంచి. దిగంబర కవిత అవతరించేవరకు ఉండిందని 
చెప్పిన ఈ స్తబ్దత మానవతావాద సంబంధికాదు, అభ్యుదయ వాదానికి సంబంధిం 
చింది మ్యాతమే. తెలుగు కవిత్వం న్మిదపోతుండిన కాలమని విమర్శకు లెందరో 
వచించిన జ పదేళ్ళ ( 1956-65) కాలంలోనే తిలక్‌ అత్యుత్తమ కవితాఖండికల్ని 
రచ్చిర్రాతు. , అభ్యుదయ యుగంలోనే రచనా వ్యాసంగం (పౌర ంభించి, అనంతర 
కాల గోర్ల. కొనసాగించి, ఇప్పటికీ (పసిద్ధులుగానే మిగిలి ఉన్న , కవులు మని, 


చను ig 


మిన్స్‌ క్‌ క్రక్షోో.అం “నులి... పరిశీలించారు. మాన్సవత్సా ..వ్రాడానికి ఎంతవరకు 


హ్‌ "rg th hed 
Mg hits ow 


న్‌ చ న్యం ఇచ్చారు అన్నది నరికిర్ణాల: : 


My 
Sat 
ah rer 
5 స్‌ 





అభ్యుదయ యుగానంతర కవిత్వంలో మనిషి 215 


గయుడు న్‌ అల కా 
అభ్యుదయ యుగక_ర్తయు థావి కవులమీద అపరిమిత (పథావాన్ని చూపిన 
పు ge a ఇటీ 

శ్రీశ్రీ సినిమాల్లోకి వళ్ళిపోయాడు. శ్రీశ్రీ తాను రాసింది ఎప్పుశూ ానవతా 

వాదానికి విరుద్ధమని అనుకోలేదు. ఆయన రచనల్ని ఆర్హంచేసుకున్న వారూ ఆనుక్‌" 

లేదు. కె.వి. రమణారెడ్డి గా రెలా అంటారు: తన చెశాన్ని [పజనీ తన కొక 

చ a జ ట్‌ డి 

సం్యపదాయ మనది ఉంటి దాన్ని వదులుకోకుండానే తతు తోకకుటుంని కాగి 

లో —ె కీ న —_ అల్లు 

గాడు. మానవతావాద మంటే చె తన+ భరితమెన [కియోన్ముఖమైన చారి|తక 
(pn ఈ కొం ww 2 

కారోోత్సాహియైన ఇలాంటి జీవవెఖచే గాన కంటిసీళ్ళు తుడిచి ఉంరడిం? 

న యాని 
సహనం బోధించి మనుషుల్ని నిస్తేజుల్ని చేసే నాటకీయ వైఖరి కాదు ........ 


“సరిహద్దులు లేని 

సకల జగజ్జనులారా! 
మనుషు డే నా సంగితం, 
మానవుడే నా సందేశం! 


అంలేకాదు- “నా ఇంటిపేరు పపంచం, (వజలే నా కుటుంబరి అన్నాడు. అయితే 
1955 తర్వాత శ్రీశ్రీ రేడియోకు, సినిమాలకూ, ఆనువాదాలకూ, ఆం|ధరాష్టావ 
తరణవంటి సందర్భాలకూ, (పాస్తావిక పద్యాలకూ అంకితమెపోయాడు. 


విరసం ఆవిర్భావంతో తడ మరో|పస్థానం ఆరంభమయింది. “నిన్నటి 
జట్కా-వాలా” (రుంర్సు) శ్రీశ్రీ ౩ లికి భిన్నంగా, తెచ్చిపెట్టుకున్న జానపద 
శె లిలో రచితమైంది. ఈ శైలిని తర్వాతి కవితల్లో శ్రీశ్రీ వదిలేసినా గద్దర్‌, 
వంగపండు (పసాదరాపు మొదలై నవారు ముందుకు తీసుకుపోయారు, శ్రీశ్రీ 
జట్కా-వాలాను వస్తువుగా తీసుకున్నా ఆది మానవతావాదమసి చెప్పడానికి విలు 
లేదు. [శ్రామిక వర్షానికి, [పతిచిధిగా మనిషిని చి తించేటప్పుడు జటా.వాలావంటి 
సామాన్య వ్యక్తి దృష్టికి తగిలాడు, ఆంతే. - “భూమ్యాకాశాలు” అనే గీతంతో 
“ఒద్దు కన్నీటికవిశ్వం రాయొద్ద అనికూడా. కవి. కాసిలచాడు. “తుది పయనం, ; 


916 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


తొలివిజయం'లోగి _ విష్టవవీరుడు శ్రీశ్రీ మరో (ప్రస్థానంలో చిత్రించిన 


౧ 


మనుషులరో పురుషో తముడె కనిపిస్తాడు. ఉరికొయ్య్క అందుకొని ఊగుతున్న 
శ్‌ ఇళ 


నాయకుసి దృశం గగుర్చాటు కలిగిసుంది. 


ల 


స్మ కార్చిన కళ్ళే నిప్పులు వరా 
ఎల్లవారు నిన్ను రెపు వేగుచుక్క. ఆంటారు! 
శివాజీకి హారసుడా! శ్రీశ్రీ కవిత్యలాలసుడా! 
ధాటికి అడ్డులేదు, క్‌; త్యాగం వృధాకాదు!”. 
త 


వై తన్యభ భరితమైన, (కియోన్ముఖమైన బీవవె ఖరే మానవతావాదమనే 
వ రూదికి శీర) కవిత్వం నిదర్శనంగా ఉంది. (కీశ్రీ కి ఇతర బిప్టవ 
కవృలకూ నూజాన్‌ికి దూరంగా అంతర్ముఖుడై న మనిషికాక, సమాజంలో 


డకడినని bs మనిషి ముఖ్యుడన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి, 


కుందు ర్తి | 
అభ్యుదయయు గానంతర కాలంలో వచన కవిత్వానికి నిర్దిష్టమైన స్థానా 
నిచ్చి జీవితాంతం దానికోసం (శ్రమించిన కుందుర్తిగారి పాత్ర ముఖ్యమైంది. 
1956 లో “తెలంగాణ” కావ్యాన్ని సుదీర్భ వచన కవితరంగా మలచిన తర్వాత 
“నగరంలో వాన', "నాలోని నాదాలు, . “హంస ఎగిరిపోయింది, ‘తీరా నేను 
కాసా ఎగిరి పోయాక” ఎలువడ్డాయి. అభ్యుదయవాద (ప్రభావం కుందు ర్తి మీద 
బలంగా ఉంది. వర్ల సంఘర్షణ,- విప్ణవ (పబోధం' సమసమాజ నిర్మాణంతోబాటు 
యుద్ధ విముఖత, కాంతి. [పియత, సక పవన వక ఇారం తుండు రి రచనల్లో 
ప్పష్కలంగా చోటు చేసుకున్నాయి; 


మనీ నరజన్మ ఎండుకంటే 
మనుషులంటి యుష్టం నాకు 
. దేవని, కలమే, మనిష్‌ యిష్టం” 





Hote ORE రాసిన లిక కవితలో" . 
aes సత్యకు అంటకవళ" చేతుల ATE) 


అభుదయ యుగానంతర కవిత్వంలో మనిషి 217 


'నేంమీఏ కోటాడి జను దుర్భర దీనావస్థలు చూసి 


వో 
నా గుండె ఇరుసె పిరుగా మారింది నిజమె 


తశ ఈ ౫5౭ 


£ 
| 
Cc 


భు i ” ళ్‌ స్‌ 
ఎనిన కది చాశరథ. ఈ కది రచించిన మానవతావాద కవితలు “కవితా 
న్‌ a 3 జో 
ష్పకం'లో చోటు చేసుకున్నాయి. రాజకీయ దురహంకారుల పె ఒకప్పుడు రాజీ 
దర్నా క్ష ఇ 


“గగనంలో చుక్కలు, 
తోటలోని పూవులు 
కలహించక కలిసుండును; 
మనుషు లేల కలహించుట? 


. “తిమిరంతో సమరం” దాశరథి మానవతా దృక్పథాన్ని మరింత విస్తృ 
తంగా చూపింది, “దయాహీన మానవ మనోమరుభూమిలో కృషావృష్టి కురి 
పిసాను కవితాంఛోధర గణాలతో” అన్నారు. అంతేకాదు, హింసకు వృతిచేకంగా 
పోరాడదలచిన తమ నిశ ఎయాన్ని తెలిపారు. 


“తుపాకుల నోష్ట మూయిస్తాను 

బాంబుల చెంపలు వాయిసాను; i 

నా అరుణారుణ హృదయ శకలాల తోరణాలతో " 
ఆవనిని ఆనందభవనంగా కళకళలాడిస్తాను.” 


.' ఈ సంకలనంలో రకరకాత మనుమల్ని చత్రించారు దాశరథి. “నల్లవాణ్ణి , . 
హత్యచేసే తెల్లవానీ (ప్రల్లదంవలె చేకటి నా మీద దాడిచేస్తున్నది” అన్న ఉనమ.: 


219 అభ్యుదయ క విత్యానంతర ధోరణులు 


అపూర్వం. నమ్మిన సిద్దాంతం కోసం వమ్మయిపోయిన అజ్జాతయో ధుణ్జి వర్షిస్తూ 


ఇలా అంటారు ; 


“తుపాకీ గురి పెట్టిన వాని ముఖాన 
తుపుక్కున ధైర్యంతో ఉమ్మిస 
మృత్యుభయం ఎరుగని వాడు 

సత్యాన్నే నమ్మినవాడు... 

వాని కానరాని సమాధి 

స్వాతంత్య సౌధానిక్షి పునాది 

అతన్ని గౌరవించిన నాడే శుభోదయం 
అతన్ని మరువని నాడే మనకు. జయం,” 


సినా 3 
నె స్వాతం్యత్యం వేగుబోకలో కవితా వ్యవసాయం మొదలు పెట్టి నేటికీ 
నిరంతర కృషి చేస్తున్న (ప్రముఖులు సినారె. మధ్యతరగతి మందహాసాన్ని, 
మంటలలో మనుగడ సాగిస్తున్న మానవుణ్ణి మధురంగా చితించి చూపారు, 
సి. నారాయణరెడ్డిగారు చూపిన మనిషి చితాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. 
“నారాయణరెడ్డి కవితలో నూటికి తొంబె పాళ్ళు మానవతా[పబో ధం కనిపిస్తుంది” 
' అన్న అధి ప్రాయం గమనించదగింది (డా, తిరుమల. గ్రీనివాసాచార ర్య, నారాయణ 
రెడ్డి సాహితీమూర్తి ర్తి పు. 66): 


“మనిషి నశించినా 
. నశించదు మానవత్వం 
అదే ఈ తోకానికి మణిసోపానం 
_ అనంతంవై ప వైపు దాని 1వస్థానం 
అంటారు హం అనే కవితలో. 


పడ స్టిన్నాలి గారికి సాహిత్య అకాడెమీ బహుమతిని 





అభ్యుదయ “ యుగానంతర కవిత్వంలో మ మని 219 


శక్‌ pone my ష్‌ 
మీది చెమట విందయవులా 
ఆణిముత్యమూా ఉంది 


ఆగ్ని గక ము? ఉంది” 


అగి [శమశేవన సౌందర్యాన్నీ, సామ్వవాద దర్శనాన్న్‌ సమన్వయ దృషైైత్‌ 
పరికించారు. “చిరునవ్వు” ఆనే కవితలో. 

“అంతుపకి బని చిరునవ్వులుంటాయని 

అసలు చిరునవఇజే ఎసరు పెట్టరాదు a 
అనడంలో పన్యాత్యకంగా మానవతావాదానికి పట్టం కట్టడం జరిగింది. 

మానవుని గూర్చి, మానవతావాదాన్ని గూ శ సినారె [పవచించని కవితా 


సంకలనం ఒక్కటికూడ లేదంటే అతిశయోక్తి కు! (పతి చానిలోనూ కొత్త 
కొత దృక్కోణంతో మనిషిని పరిశీలించి కవిత్వంగా మలిచారాయన. “ఒకేఒక 
దీపం) అనే కవితలో (ముఖాముఖి) సూర్యుడు, చం[దుడు, తారలు మొదలై నవి 
అసలు దీపాలు కావని, వీటిని మించిన దీపం ౭ ఒక్కా లే ఉందని చెప్తూ- 


“ఎక్కడో లేదు 
మరేదీకాదు 

మహొజ్జ్వ్యల చై తన్యమూర్తి 
మనిషే ఆ దీపం” అన్నారు. 


“మనిషీ - చిలకి అన్న సంవ్నటిలోని సుదీర్చ కవిత సగటు నిషిని 
అత్యంత సహజంగా చిత్రించి చూపింది. సినారె మానవతా పతాకాన్ని రపరెప 
లాడిస్తూ వచన కవితా [ష్మకియలో ఆందించిన కావ్యం 'విళఇంభర”. ఈ కావ్యా 
నికి మానవుడే నాయకుడు, మనిషికథే ఇతివృత్తం. మనిషి - జీవితాన్ని నమ 
[గంగా దర్శించి కావ్యరూపంగా మలిచిన సినారె అభినందనీయులు, 


“మనిషి జీవితం '"' 
అనుభచాంకితం” అన్న ప గమషించదగింది. 


వ2() "అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


దిగంబర కవ 

అకవిత్వం, అసంగత నాటకం అనేక భాషల్లో ఉద్యమాలుగా దూపొందాయి, 
ఉద్యమాలుగా కాకున్నా బలమైన సాహిత్య (_ప్మకియలుగా (_వథావం చూపాయి, 
ఆందమైన వేషంతో ఆసలై న స న అకవిత్వం. రూడా ఉతమ కవిత్వంగా చెలామణీ 
గావడాన్ని న సాహిత్య చరి[తలో చూస్తున్నాం. ఇలాంటి వేషాలమారి క విత్వం 
మీద తిరుగుబాటుగా తెలుగులో వచ్చింది దిగంబర కవిత్వం. మనిషిలోని 
నై చ్యాన్ని, స్వార్ధాన్ని దానికి తగ్గ భాషలోనే చెప్పింది ఈ కవిత్వం. చెప్పిన 
విధానం ఎలాంటిదైనా మానవత్వపు విలువల్ని (పతిష్టించడమే చిగంబర కవల 
లక్ష్యం. [కూరమైన, హేయమైన లై.ంగిక .చితాలతో, అక్టీల పదాలతో మాన 
వత్వాన్ని | పబోధించడంవల్ల తదితర పద్ధతులకు అలవాటుపడ్డ వారికి “షాక్‌ 
తగిలినట్టయింది. అయితే దిగంబర కవుల. రచనల్లో అంతస్ఫూ|తంలా కని 
పించేది స 


శారలా మ క్ట అంటారు; “సంకుచితత్వాన్ని మనమంతా సంప్రదాయ, 
బద్ధం క్లే సుకున్నాం, కాబట్టై మనకింకా అర్థం కానిది సర్వ మానవ కల్యాణం.” 
నిఖిలేశ్వర్‌ ఆంటారు; 


“ఇక్కడ 

ఎవడూ హీరో కాదు=విలన్‌ కాదు 

మంచాడు కాదు-పిచ్చాడు కాదు 

నిస్సారతను పిండేస్తున్న 

భాం టిన్నులు మానవ్పలు,” 
భైరనయ్య ఎముకల కేకలను గురించి రాస్తూ 


మేలుకో” ఆఠటారు. 


"+. మహాన్వప్న “మేం మనుషులం కాదు ఇంకేదో. ' పేళలంద మాకు! ' అన్న 
“గేయం రాస్తూ, వాపూజేసి సోర్‌ ... 


( 
ట్ర 
ర 
ర్ట 
| 
3 
4 
Gr 
ల 
గి 
£) 
గో 
0 
Cp 
రు 
<) 
నలో 


(1 
| 


కై ల 4 యి శో _- ల డా ల్‌ 
జా A ఇ ఈ గ్‌ గారి జ చ జ్‌ తై మ నె ఇ 
ఆ అుజణాలుంయాి (ఎవలాదింం లు సంలు Go ఎ! వలను క చకట. 
—_ే యం హలీ 
చా - 
వావి వం ఇ ఆ కు బాం ఆప దృ అడు డా అం ఆ సీ 
జబావు బతుకుంమధి: ఎతుట్లొ తడిసిన సరహద్దుకఖలా మానవత 
a అలన ఏ 
నా యు ఇ య మె is shen జ 
జావురుముంటునాాయి కూలిన దెగ్సె ఆకా ఇథలాలు 
ఫక్‌ ల్‌ 
మ ఇభ న rae eg FO తో ~ 3 
నవ్వుకుంటున్నాయి వాతాళి ంల్‌ంఒ జరు సిఖరాలు 
అలల జా ఇ” జ rn a ఇ ws డి 
U గరు దర. అయయ Mery రతర ఆపుంం 
నీ 
జ యల్‌ తు శ్‌ ం నం ఖే ల్‌ 39 జ, 
ఆపఆం అంగన మృతం భెొంట.... చేరె, Ue 
అవీ (3 యా 
PP. am అరా మ సీ బాలు పీ శ బయ మై అగి Pe ద కి అటా 
చడ చుం ముని రెం ఆ 404 ంబచుచగనొ దె ఆరా 2 
గె హా a paws) 
4 » ye - 
EC en eG 
జఆజయుకులు రాట సత ఈ 
కు శ చ వా 
నిజ వచె ల వృ జన wa తం... 
పటముక టి నాగ చరత బజన ౫౦తో అరుగు 
Ce) చు C3 చు 
జంటల దీ PN స ఇసు అప నేం 9౩ 
PID! cL లతల ఇ 
తే చు 
కా 4 7” tn వి అల్‌ ~- లీ ఇల్‌ ఇజైలో ఇ మాల ఆ 
చందం ఆచెభటూ ఉం ఆంచాను యాసుతుతోలెంచ ros భు! ఆెబుద ఎమి రు; 
al య ఫి 
గా 


కొంతకాఎం  సగంబతర 


ఏప్రవ రచయితల సంఘం ఏర్పుదిన తర్వాత 
కవుల్లో కొందరు చేరడం, బయవకి రావడం, తమ వు క్రితం ఏంబట్టుకొం 
కవులుగా కె కొనసాగడం మనకు తెలిసిందే. ముఖ్యంగా చెరబండరాజు, సగ్నుముద, 
నిఖితేశ్వర్‌ [ప్రముఖ కవులుగా ఎగంబత కదితాకర్షనంతరం కూడా కొననాగారు. 
చెరబండరాజు ఏ్‌షప్టవ కవిగానే చీదైితాంతం -.గకిపి్‌. తరుణ వయస్సులోనే హం 
మూశారు. ఆయన రచనల్లో పిష్ణవవాద నేపథ్యంతోనే పిళ ఇమానవతా దృక్పథం 
వెల్లివిరిసింది. నగ్నముని “కాయ శ్రిగుర 6 పంజరం చెసిన ఉపెనను 
మానవతా దృక్పథంతో swe “సైమాజిక' రృక్పథంతో బె 
నెఖిలేశ ఏర్‌ “మండుతున్న తర్లం',  ఈతా *“ ఈన్నాడెకి మొదలై స కొనితా సంకళఆనాలను 


[వచురించడమేకాక అవిచ్చిన్నంగా. క కవితా వ్యవసాయాన్ని నసాగిస్తున్నారు. 


కి. 


లలల అభ్యుదయ కవిత్యానంతర ధోరణులు 


విష్టవకనిత్యం మనిషిని అభ్యుదయ యుగంలోలాగే సామాజిక దృక్స 
థంతో పరిశీలించింది. ముఖ్యంగా పోరాటంలో పాల్గొనే వీరునిగా, వర్గశ తువును 
నిర్మూలించే కార్యకర్తగా, సమసమాజాన్ని కాంక్షించే అభ్యుదయ వాదిగా చి|త్రిం 
చెంది. ఒప్తవపపిత పంథా ఏర్పడడానికి పూర్ణమే ఇంకా కొన్ని కవి వర్షాలు 


' జబ్బు గ 
ఆధునిక తెలుగు కవితకు వై. విధ్యాన్ని (పసాదించాయి. అలాంటివాటిలో కొన్నిటిని 


చేతనావర్తం కవులు : 


అభ్యుదయయుగం తర్వాత ఆధునిక తెలుగు కవిత్వానికి వైవిధ్యాన్ని 
సమకూర్చిన కవి వర్గాలలో చేతనావ రం కవులను rs చెప్పుక్‌ వాలి, 
“ఏకాకిగా జీవించలేక గమ 
చేస్తున్న” మనిషెని గురంచి వీరు తెలిపారు. సుప్రసన్న, పేర్వారం జగన్నాథం, 
సంపత్కుమార, నరసింహారెడ్డి గార్లు 1967లో తమ వచన కవితా సంకలనాన్ని 
(పక కటించారు. సమకాలిక సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని మనిషి పడ్తున్న 
బాధల్ని, వేస్తున్న వేషాల్ని, చైతన్యవంతుడు కావలసిన అవసరాన్ని కవిత్వ 
రూపంలో (పవచించారు. వీరి కవిత్వంలో ఆవేశం తక్కువ, ఆలోచన ఎక్కు_వ. 


ఏ కవితా వాదానికి లొంగకుండా మానవ జీవిత పురోగతిని కాంక్షించి రచనలు 
చేయడం వీరి: ధ్యేయం. 


Gre 


త్రీ మైల 


6 తరియక శూనంంచెపు _పయాణం 


“ఇది తీరే సమస్య కాదు 
. వెవడికి వాడే, యమునాతీరే వ 
కోలం చెరసాలలో (పతివాడూ 
అందీ, * ఆయిన ey 


అని, ఆధునిక సమాజంలో మనిన. .వెచురొడంటున్న. సమస్యల్ని శ్రీ పేర్వారం 
తాసు చక్క తు. (గోమంలోని సన్నకారు . రైతును 
Eine ' వాని కవిళా సొమర్థ్యానిష్ష తెలుపుతుందీ: ' ు 


ride 
శ. 





అభ్యుదయ యుగానంతర కవిత్వంలో మనిషి 223 


గం అ ఇదో జట Fam వతి నె 
[లు ద సమానం మోూటకొెట్రనా 
రు అలి చ 
జార డ 


ఆతని చమజబెట ఇంతకన)? 
బై నాగ్‌ 
జన్య నా ఖో జ 9 
సయమనసిపించెటు (ప పాసున్న వబ... 
3 అవ అ 
జీ ల 
తిరగబడు కవులు 
తత నాతి ఇ” న Pm, - న్‌ సె 1 ఇ ఇ జప 1 జో ఇ డా! ఇ” 
ఎనక గడచినా తౌలగెవాెగి ఆర్థిక ఆసమాసతంపట అఆఅసంతాపుత సె 
ch టం ఛా య 
ఇ వ్‌ వ డ్రా నే = . 
పజలు అంజడి ఆరంభించే తరుణంలో” దాన్ని నిష్ట కార్చే వారిపెన తిరుగ 
మొతా. 
ళ్‌ ’ 


బడుతూ కొందరు కవులు కవిత్వం చెప్పనారంభించారు. ర నిజాన్ని పీడిత, 
తాడితులకు తెలిపి గాఢని్నిదనుంచి మెల్కొ_ల్చి చెతన్యవంతులుగా చేయటం 
యీరోజు అభ్యుదయవాదుల క క ర్రవ్యంో ఆన్నారు. వరవరరావు, లోచన్‌, ఆశోక్‌ 
మొదలై నవారు “తిరుగబడు అన్న కవితాసంకలనాన్ని పచురించారు. “మనిషి 
కన్నా ఎక్కువ "పెరగకు' అన్న కవితలో లోచన్‌ ఇలా ఆంటారు; 


“ఆదర్శ శిఖరాల లు కూర్చుండి 
అలౌొకికా నుభూతిలో 
ఆకాశానికేసి చూసే మనిషీ! 
చిగువన దీనులున్నారు 
ఆకలి ఉంది ఆవమానం ఉండి 
ఆచవులునా యి అన్యాయం ఉంది 
చిగిరా....” 


. తర్వాతి కాలంలో" న వర పరరాషై ఇడా విష్తవ కక్షల [ప్రముఖు 
పతనాలు. |] 


294 - = అభ్యుదయ క్రపిత్వానంతర ధోరణులు 


"పెగంబరులు 

1970లో 'యుగసంగీతం' వినిపించిన పెగ ంబరులు యం,.కె. సుగమ్‌బాబు, 
Me సల కమలాకాంత్‌. “మా కవిత్యం సమస్యల కీకా 
న పించే టార్చెలైటు" అన్నారు. "మేము. 
నరా. మానవత, నమరసభావం 
ఫలో కరకుక తిలా" వ్యవహారెంచ డంకూడా అంతే 


ఆవసరం మని నమ్మినవాళ్ళ్శం” ఆని (ప్రకటించారు దేవిపియ' ఒపచోట- 


జో 
గదు, 


1 
eA 
రి 
డీ 
ఓ 
€& 
(8 
లి 
రో 
రి 
రన 
g 
© 
అ 
0౮ 
౮ 
(6 
నే 
ర్‌ 
G 
0౮ 


చేవకలిన కవులు : 
విరసంలో ఉండి తర్వాత బయటపడ్డ కవులు, ఏ సంఘటనలోనూ చేరక 
స్వతం|త కవులుగా కొనసాగుతున్న వారు, అభ్యుదయ కవులమని మళ్ళి పక 
ంచుకున్న కవులు, కవిసేనగా 'ఏర్పడ్డ కవులు ఇటీవలి కవిత్వాన్ని సుసం 
షం చేస్తున్నారు. వీరు ఏదై నా వర్గంలో ఉన్నా, లేకున్నా తమదంటూ ఒక 
సొంత గొంతుకను ఏర్పరచుకున్న వారు. ఇప్పటికే ఈ వ్యాస పరిధిలోకి వచ్చిన 
వారు కాక ఇంకా ఇలాంటి కవులు అసంఖ్యాకంగా తెలుగు నాట ఉండబ పే ఆం[ధ 
దేశం కవితామయంగా కనిపిసూ ఉంటుంది. 


fe 


es 


శి షేం (ద; 
కవి, పండితుడు, కపిసేన నేత, ఆధునిక తెలుగు. కపితను ఒక మలుపు. 
క చాలా కాలం నుంచి సాహిత్య సృష్టి చెస్తున్నా, కది పదిహేనేళ్ళుగా | 


ఆందేశాన్ని ఒక ఊపు ఊపుతున్నారు. శేషేంద.. నస్తువుకంచె రీతి. ముఖ్యమని, 
ఆకలి క్ర్షసితరం రాసినా ఆవకాయ కవిత్వం, రాసినా కొవిత్వం. రాయడం ముఖ్య 
మసి శ సే మం[ద్రగారి అభి పాయం. సం పదాయ, పద్ధతిలో గ కవిత్వం. 
' రాయగల్లినా ఆధునికతకు పద్యంకంచే వచసమే [శేష్టమెసద ని భావించి వచన 
కవితకే ! కొత్త అందాలు తెచ్బ్చినవారు శేషేంద. సామాజిక చైతన్యం కంటె, 
సాహితటైకన్యమే. క్షదికి' కావల్సీఇదని. భారి భావన.: ఏ కవిత్వం రాసినా (ప్రజల 


సకస స్తే నాశొన్లన్సి నినాదాలు కాక భవి తామే రాశానని. గుండెలమీద. చేయి.- వను 


అభుదయ యుగాసంతర కవిత్వంలా మనిష కలది 
ఇ” శక జ జన్‌ శ్వ oe శి. 

కుని చెప్పగల చేవ ఉంది ఈ కవికి. ముత నగ్నంగా, పవెగా ంగ్కా 

నళ ( 

నూతన వ్యక్తీకరణ కోసం చూసోంది అని భావించ థావవ 

వినూత్న పంథాను అనుసవెంజారు. “మండే సూరుడుి, 

& ళ్‌ (3 Pp తో ల్‌ వ్‌ ఆ నా న్న ళా 

గొరిల్లా, “అరుస్తున్న ఆద్మీ” ఇవన్నీ మనిషని చె విధమయంగా [ఎ మడ్‌దిగా, 


[a 


ఎం|[ద శర్మగాంకి ఉం 
44 త్‌ 2 2 ' 

చంపి కొందల్లొ పారేసిన వాడి నదిరం 
రాగం కోసం విగించిన ఫిచేలులా 


» 


to 


| 
లో 
క్‌ 
గ 
5 
0 
కం 
బి 
6 
అ 
డు 
al 
గ్‌ 


( పడి ఉందె.... 
ఆడవిలో నాకోసం మరణించి 
ఆ వీరుడికి 
ఎవడు కట్టగలడు ఎత్తయిన సమాధి 
నా గుండె వాడిమీద లేచిన గోపురం 
నా ఆవవులే వాడిమీద రాలుతున్న పూలు." 
మాదిరాజు రంగారావు 
వచన కవితను తాత్త్విక చింతన వైపుకు మరరించి కవిత్వం రూదా 
జీవితమంత గంభీరమైనదని నిరూపించిన కవి మాదిరాజు రంగారావు. ' యుగ 
సంకేతం, మానవీయం, నాలో (పవహిస్తోంది నది మొదలైన క వితా' సంకలనాలు 
వీరి లేఖినినుంచి వెలువడుతూ ఉన్నాయి. ఆవేశంకరటె "చెంతన (పధానంగా 
వెలువడిన -వీఠి కవితలు సామాన్యులకు బోథపడడం, కష్టమే. . 
""'. “వాలో (పవహిస్తోంది నది | | 
హృదయ చిష్షరం స్పృశిస్తూ ' మానవతా గంభీర మై 
 AKD-15 | 


a 


అభ్యుదయ కవిత్యానంతర ధోరణులు 


చింతనలో _పణవనాద తరంగ [శేణులతో 
గతిలో కదలే వాస్తవ జీవన చితాలతో....” 
మానవీయ భావనలే వీరి కవిత్వానికి ఊపిరి. 


క. శివారెడ్డి 
'ఆసుష్మతి గీతం” “నేత ధనుస్సు", “చర్య” “భారమితి మొదళె నవి 
క (or 


శీవారెడ్డిని [(పత్యేకత కళ్లిన. కవిగా నిలబెట్టాయి. బడిత (పజల పాన నిలిచి, 
నీనాద కచిత్వం నుంచి 'బయటపడి ఊఉ తమ కవిత్వాన్ని అందిస్తున్న అసలై న కవి 
శివారెడ్డి. 


“నారోప ఆపహ్యాయతల.- ముద్దు కావాలి. 
ర్త సము(ద్రంలో అంచి పుష్ట 
నిశ్శబ్ద కెరటపు పెదవుల పల్కారింపు కొవాలి” 
అన్న శివారెడ్డి - 
“ఎలాగో బతకడం వెరు 
చలుగుతూ బతకడం చేరు 
వెలుగు ఎలుగెత్తి బతికే బతుకు 
కటకటాల వెనకగూడా కాఠిన్యం కోల్పోని వజగీత నేత! * కనికాని 


వాడికి కవికి ఉండే భేదాన్ని ఇంతకన్న మిన్నగా చెప్పడం కష్టం : gow 
. 
కుక్క-పిల్ల కుక్క పిల్లే 
నాకు అనంత ఆరనాదం 


చాడికి 
_ బానిస వానిసే 

నాకు బానిస ఎక్కు. పెట్టిన విల్ణంబు 
' వాడికి 

మట్టి మే 


నాకు మట్టి.కవిత్వం" 
| మనిషినీ కవితగా మలచగ తిన. మహితాత్ములు ఆధునికాయ్యధ స 
 కమి్వాన్ని ఉన్నత సై సాయిలో నిలబెట్టారు. ఎన్ని పంథాలూ 'ఏర్పుడినా, ఎన్ని 


కలు పీర్చడీనా, వాదవిపాదాలు. జరిగినా మనికి కవిశ్యంలో ఇచ్చిన విలువ 
పః ul తంది మనిషి మనుగఢకు _వోహదంచేసే కవిత్వం, ఎప్పటికి 





నేటి కత్వంలో జాతీయ భావన 


వి, రుక్మిణి 
పి. జ్యోతి 


ఒక మానద సమూహం డక భాగోకిక భాగంలో సివసించటం, దాని 


వ్‌ శ 
శే ఇవన్ని జాతఆయతట్‌ 


“| ప దిక్‌ కో నట రం వష ఓ వ గై 
చనె| త, ఆచార పరంపల, తాలం ద్భుష్ల, ధు త్‌ో 
జీ న్ని np శ శే ఇ వ్‌ ఇ wa శే అల స సౌ 
ఆంతర ఎని స్తవి. జాతికి సంబంధించిన ఈ సమష్టి అంశా౮ను (పతిబింబించే, 
ల ఖీ గి జ జ సె Td Wo స న 
ఉట్టగలింపజేమే కవిత్వం జాంయ కవిత్వం. జాంయ భావన సంస్క్బూల ఇబ్బంగో 
లో 


_పాదీన కాంం నుండి వస్తూ ఉన్నది. ఐలే పూర్వం 
నుంది ఆధుగిక యుగం దాకా అనేకమైన చారిత్రక కార ణాలను పురస్క-రించు 
కొని ఖన్నభావ ధోరణుల సమన్వయాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంలో 
దీన్ని కాస్త వివరిస్తే ఆర్ష ధర్మగతమై విలసిల్లిందని చెప్పాలి. భారతదేశం ఎన్నో . 
ఒడుదొడుకులకు విదేశీయుల, పరధర్మీయుల దండయా(తలకు, ఆఘాతాలకు 
లోనైంది. ఐనా దేశ పజల జాశీయ భావన- తాత్మా_లికమైన రాజకియ పరి 
వర్తనలకు అకీతంగా ఉంటూ- తన చైతన్యవంతమైన రూపం విడేనాడలేదు. 
విడనాడకూడదు కూడ, 


“జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసీ”- అన్న సూ క్తి భారతీయుల 
జాతీయ భావనకు ఆదర్శమైంది. ఇది-ా 

“గంగేచ యమునే చైవ 

గోదావరి సరస్యతి 

నర్మోదే సింధు కావేరి 

జలే స్కిన్‌ సన్నిధిం కురు" '. 
ఆన్న నదీనదాల ఏకస్వరూప భావనలో దర్శితమైంది. భౌతిక, మానసిక, 
ఆధ్యాత్మిక రూపాల్లో, ఖపఖముకాలుగా ఆయా ఈవులచేత, ఆయా “సందర్భాలలో 
సాజణుత్క_రించింది, పవిత్రమైందిగా విలిసిల్లింది. ఆధునిక యగంల్లో ఈ, జాతీయ. 


ఆభ్యుదయ కఏిత్వానంతర ధోరణులు 


క) 
03 


స్ఫూర్తి పునరుబ్దీవనోద్యమంలో వినూత్నంగా సాతాత్క-_రించింది. పృధ్విమాత 

అయింది, జన్మభూమి బంకిచందుసి వందేమాతరంలో శకి రూపంగా, చైతన్య 

విలసిత ముఃర్తిగా, అనంతశ శ్రి రూపంగా దర్శింపబడింది. జాతీయె ద్యమ 

కాలంలో భార తీయ సంస్కృతీ రంగాన్ని, సాహిత్యాన్ని ఈ భావస ముందుకు 

సకిపించింది, “మాతృదాస్య విముక్తి అక్ష్యమైంది. పురాణ గాథలు ఆధునిక 
న్యంలో సాజాత్య_రించాయి. 


సమాజం - సాహితం ఆధార ఆధయ సంబంధం. కలవి. సమాజంలో 


ఎ 
నే స్వాతం[త్యం కోసం ఊద్భ వించిన రాజకీయ ఉద? 
లీ అ 


| వచ్చిన కూర్చు సాహితంంలో ముఖ్యంగా హవితగం౦లో చాలా వేగంగా (ప్రసరించడం 


ల ఆ 


అంఛభటా వ 
రతీయ భాషా సాహిత్యాల పరిణామ త్రమంలో ఆధునిక భావ 
కారణమైనాయి. ' జాతీ కీయ భావనను రాజకీయ [ప్రభావంతో తీర్చి 
దిద్దాయి. ఇవి fa కర క. నుండి దేశాన్ని విముక్త కం చేయడం. వ, విముక్త 
మయ్యాక తశాతీయ భావనకు శతి కలుగకుండా చేయడం, అనే మహా శోన్నతమైన 
“లక్ష్యంతో విర చింపబడినాయి. 


Ey 


ర 


మొదటి విధమైన రచనలు నేరుగా స్యాతం[త్యం కోసం జాతీయ భావనను 
(ఫజల్లో ఉద్దీపింష చేసేందుకు 1వాసినవి. ఇవి మన పూర్వచరితలోని (పధాన 
"మైన అంశాలనో, ఘట్టాలనో తీసుకొని దాని నిర్వహణలో, అక్ష్యంలో జాతీయ 
భావ [పేరకంగా మలచడం ధ్యేయంగా కలవి. “భరత ఖండంబు చక్కని 
పాడియావు'- (చిలకమర్తి), “చూ కొద్దీ తెల్ల దొరతనము” (గరిమెళ్ల) మొదలైన 
రచనలు అలాంటివి. గడియారం శేషకాన్రీగారి 'శివభారతము', రాజశేఖర శతావ 
ధానిగారి “రాణా పతాపసింహ చర్మిత' మొదలైన వానిలో రెండో రకానికి చెందిన ' 
లక్షం కనిపిస్తుంది. ఇట్టా. అనేకుల రచనలు పేర్కోవచ్చు. ఈ రచనలు 
స్వాతం థానికి పూర్వం వచ్చినవి. సాష్టతం[త్యం వచ్చాక కూడ జాతీయ భావనతో 
రూడిన రచనలు. ఎన్నో _ ఇలుపిడిరా లః ఈ పరిస్థితులు వేరు, వేరు, 
Be వేర | - 


కళ ప్వాకంత్యం ఫొంథతంతో. కుతో కో శ్‌యగం ఆకంథమైంకి. . 
(పేజల ఆశలకు 'ఉళణూలికునారి భఫిన్యత్తు. నిక్మాఖానీకి తురక నొక్రాత్య 


వంతమెన దేశాన్ని రూపొందింపజేయడానికి - రాజకీయ సాంఘికమైన ఆనేక 
విధానాలతో, మార్గదర్శక సూత్రాలతో భారత రాజ్యాంగం 26 జనవరి 1950లో 
ఆమలులోకి చ్చింది. జాతియ భావం విస్పృతిని పొందింది. భారతదేశంలో 
ఉన్న వివిధ మతస్థులం ందరు హెరులుగా గు ర్రింపజడడంతో వారందరికి ఈ దేశం 
గార వస్థానీయమూ,ఆధి మానార్హ్య మూ పవిత ము= అవడం సహజం. ఈ సందర్భృంల్‌ 
జాతీయభావన హెందిన వి_స్తుత రూపం 1950 తరువాత వచ్చిన కవిత్వంలో 
ఏవిధంగా ఉన్నది గు_రించడం ఆవసరం. ఈ భావన హిందూమత తాత్త్విక 
రూవంగా కాకుండా ఈ నేలపై పౌరుడుగా రాజ్యాంగ రీత్యా పరిగణింపబడిన 
హిందూ, ముస్టిం, కై స్తవ, సిక్కు, పారసీకులైన |ప్రతివ్యక్తికి చెందింది. 
grt se ఏం తరువాత రాజ్యాంగం ఆమలులోకి రావడంతో దీని కొక 
స్థిరత్వం, లిక రూపం" ఏర్పడింది. జాతీయ భావనా స్యరూపం ఈ కాలంలో 
_పచలితమయ్యే సాంఘిక రాజకీయ కారణాలవల్ల విశాలత్వంతోపాటు, మత 
సహనం ఉడార భావనతో |పవర్తితమైంది. దీనికి వీజాలు [ప్రాచీన కాలంలో లేక 
పోలేదు. విభిన్న సం[పదాయాలతో సమన్వితమెన హిందూ త త్త్వ్వంలోనే 
ఈ లక్షణం ఉన్నది. అంతేకాక “ఉదార చరితునకు వసుధయే కుటుంబము” 
అన్న సూక్తి గుర్తుకు రాకమానదు. మన [పాచీన వాజ్యుయంలో దీనికి సంబం 
ధించిన అనేకములై. న అంశాలు కనిసాయి. దానికీ దీనికి తేడా ఏమంచే- 
ఈ కాలంలో వచ్చిన రాజకీయ సాంఘికమై మెన పరివ_ర్రనంతో ముఖంగా రాజ 
కియాలు గొప్ప (ప్రభావాన్ని నెరపాయి. ' 


భారత రాజ్యాంగం అమలులోకి రావడంతో చట్టపరమైన ఆమోదం 
అభించింది. విస్తృతమైన పరిధిలో ఆకారాన్ని మలచుకొని జాతీయ భావనతో 
బంకించం[ద, టాగూర్‌ మొదలయిన స్కుపసిద్ధ కవుల చై తన్యవంతమైన (పేరణ 
ఆధారతలంగా తెలుగులో జాతీయ భావనాకవిత్వం ఎంతో వెలువడింది. 
ఈ కవిత్వాన్ని విశ్లేషస్తే- 


1. దేశ భౌగోళిక వర్ణనాత్మకమైంది - పర్వతాలు, పుణ్య, నదీనదాలు: 
చార్మితక స్థ సలాలు, పవిత శేతాలు మొదలై న వాటిని వర్ణించెది. 

ది సంస్కృతీ స్వరూపానికి సంబంధించినది ఆచారో వ్యవహారాలు, ౯ తా కిక 
వేదాంత దోరణులు, కళాత్మకమైన అంకాలను న 2 


290 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


3. _ చార్మితకమైన వస్తువుతో జాతిలో చై తనాన్ని ఉజ్జ్వలింపజే సేది. 

4. _తత్కాలీనమైన రాజకీయావగాహనతో యుద్ధ వాతావరణాన్నో, ఉద్య 
మాలనో, వర్తమాన పరిస్థితులనో పురస్కరించుకొని వలువడేది- 
ఇత్యాదిగా | పధాన శాఖలు కనిపిసాయి. 


—ద 


(పస్తుత పరిశీలన కోసం విశ్లేషించినప్పటికి దేనికది కాకుండా కొన్ని కొన్ని 
అంశాలు కలసిన రచనలు దేశ స్వాతం[త్యం తరువాత అనేకంగా వెలువడినాయి, 
దీన్ని బట్టి ఇక్కడ ఒక అంశం మనం గుర్రించవలసి ఉంటుంది. దేశం స్వాతం 
[త్యంపొందడంతోన దేశభక్తి, జాతీయ భావన సమా పికాదు, కాకూడదు కూడ. 
సాషతం|తో్యోద్య మానికి పూర్వం జాతిలో ఈ భావన ఉఊంది. కొంతకాలం ఇది 
సుప్తమె ఉన్నది. తిరిగి స్వాతం[త్య ఉద్యమం విజృంభించడంతో మళ్లి (పజ 
లించింది. స్వాతం త్యం సిద్ధించాక కూడ దీని అవసరం ఉంది. ఇప్పుడింకా 
ఎక్కువ ఉస్నదనే చెప్పాలి. ఎందుకంటే, మళ్ళీ తిరిగి దేశం స్వాతం త్యాన్ని 
కోల్పోకుండా, ఎల్లప్పుడు నిత్యచై తన్యవంతంగా ఊండేందుకు, భవిష్యత్తులో 
సౌభాగ్యాన్ని ఫలవంతం చేసేందుకు ఇది అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ అవసర మే 
జాతుంది. ఈ వ్యాసం 1950 తరువాత వచ్చిన రచనలకు మా(తమే పరిమిత 
మెంది. : | 


భారతదేశ భౌతిక సంపదలోని భాగాలే నదీనదాలు, _పర్వతాలు, పుణ్య 
క్నేేతాలు, చార్మితక (ప్రదేశాలు, ఇవి జాతికి మహనీయమైనవి, పవిత్రమైనవి. (పతి 
భార తీయుజ్ణి [పత్యక్ష సంబంధం చేత జాతీయభావ |పేరితుణ్ణి చేసేవి. 


“జయజయజయ [పియభారత జనయిత్రీ దివ్యధాతతి 

జయజయజయ శతసహ్మస నరనారీహృదయనే త్రి.” 

_ శ్రీదేవులపల్లి కృష్ణకాస్రి భారతదేశాన్ని మాతృమూర్తిగా స్రీ పురుష సమాహితమైన 
' అసంఖ్యాక జనానీకంతో -రూపొందిన సంఘటిత , శక్తిగా ఐక్యతను భావిస్తూ 


లి 


| 
జ్‌ 
క 
| LOR 
Hert a - 
k గ్‌ శే 
1 1 & జ్‌ న. 
పాసిన గీత ౦0+ 
tir : as జ 
Fs ల్‌ గ 
; 
న * rr a 
౭ 
న శ ' i grt > 


స్‌ 
గ ష్‌. శ్‌ గ 
శ 1 (| ఓ ఖో న్‌ 
న! | rh 1 ఆ ' గ Fy, a తో ఖై we 
జూ క్‌ - 
లే 1 ' న్‌ జ న న 
Re స 
0 ర్‌ by 
ER నే మట జై శ్‌ ల || శ్‌ న wD ర 
| గ క! fu 11 క్ష స చ 
he ew ey || న. i Pe సలం లేనా న నక క 
గ్‌ ॥ వ్‌ ష్ణ i > # స ' గే “ 
(| గ్గ లో నో 
ae Od ODE “య ig భా 
+ ! Lae grr wn సట ళ్‌” ముసల స్ట; 
ఖి హే ty” kt EH me WW Ft 
rigs "నో pe Fay gad Ep, ర్‌ షు చప్టా జ! 1 Aah) 
' ॥ చే స శ్‌ నా లీ Er TH 5 fy 
' ర. All Hips CHRP, hye 


శతి కవితంంలో జాతీయభావన 991 


పరపాఐన నుండి సార్రతం[ త్యాన్ని సౌంది దేశమంతటా "స్వేచ్చా భావనల”, 


జీ 
లి హు 0% 
క్‌ తో తో వె జ్‌ 
కూడిన చెతనం శ్రి (పవహిస్తూన్న కిరు ఇందుడో దరింతమెంది. ఈ చీవధార 
ర ar అయిన ద ఎ మాల 
జాతిమనుగడకు ఆత్యంత ఆవశ్యక మంది. 


మహాకవి శ్రీ దాశరథి మంజీరా నదిని వర్ణిస్తూ - 

“ఎవరి గజ్జెల రవళవే నీవు మంజీర 

ఎవరి కజ్జల బాష్పధార వే ఫీవు మంజీర 

కీివృపారిన దారిలో ఇక్షుదండాలు 

వివ జారిన జాడలో అమృత భాండాలు.” 

నిజాంసాగరు మంజీరానది పె నిక్కితమైంది. ఈ నదీవర్ణనం నడి జలాలతో దేశం 
రెం 


ప! 


సస్కక్యామంం, వెద్యున్యాలాంంక్చతం కావడం |పగతి పథం పె దృష్ట 


చడం ఇంచులె  కనిపిస్తుం స 


“నా తెలుగువీణ పోయిన మూర్చునలు నేడు 

నీరుగా పారి నిండినవి నా భూమిలో.” 

దేళభ క్తి స్పోరకమైన భావనతో నది పారిన పాయలలో జాతి సౌభాగ్యం 
చిితింపబడింది ఈ గేయంలో, 


సంస్కృతీ స్వరూపానికి సంబంధించిన దర్శనంతో దేశభక్తి (పబోధక 
మైన కావ్యా లనేకం వచ్చాయి. విశ్వనాథవారి *రూన్స్‌రాణి, “శివార్పణంి, 
ముదిగొండ వీరభ్యదమూర్తిగారు “వందేమాతరంి, ఇందగంటి హనుమచ్చాన్ర్రి 
గారె “కీ ర్రితోరణం” పేర్కానదగినవి. ఇవి చారి తక మైన వస్తు నేదథ్యంతో 
జాతీయతా [పబోధం ' లక్ష్యంగా కలిగినవి. _పెన పేర్కొన్నట్లు ఒకే రచనలో 
భౌగోళిక, సాంస్కృతిక, తాత్త్విక, [పబోధాత్మక అక్షణం ఆయా సందర్భాలను 
బట్టి ఉండవచ్చు. ఈ రచనల్లోను ఈ అంశాలు పుష్క._లంగా కన్పిపాయి. కుతే 
1పస్తుత వ్యాస వరిధినిబట్టి ఆయా అంశాలు ఆయా సందర్భాల్లో ఊల్లేభితం 
కావడం జరుగుతుంది. 


“తనదేశము తనధర్ముము. 
న వదలి యెవడు తాః జేర బరా 


239 అభ్యుదయ కవిత్వాసంతర ధోరణులు 


వని విద్యాధర్మము లా 
జను డ్‌ డొక డు చచ్చు రెండు చావులు ధరణిన్‌” 


కవి ఐస్‌ ౦ శ్రీ విశ్వనాథవారి “రూస్సీరాణి' - దేశ గతమైన, ధర్మని ఎష్టమెన 
లక్షణంతో ఉజ్జ్వలమైన వీరరసంతో ఆవిషృతమైన కావ్యం. ధర్మ వీరం 
[పాధాన్యం వహిస్తూంది. ఛతపతి శివాజీ వ్య క్రత్వాన్ని జాతీయ 
భావనతోపాటు తత్వపరమెన అంశాలను జోడించి చేసిన ఆపూర్యరచన విశ్వనాథ 
వారి శివార్పణం. శివాజీ కార ణజన్ము డుగా,. అవతార - పురుషుడుగా, యోగ 
మూర్తిగా, శ క్తి స్ఫూర్దితుడుగా భావితమైస కావ్యమిది* 


“మనము మనము కలసినచ్లో 

మన మతమును నిల్వవచ్చు మనదేశమ్మున్‌ 
మనది మనది కావచ్చును ' 

మనయనునది మొదలు జీవమార్షము నందున్‌.” 


వ్యక్తి, వ్యక్తుల సమాహారమైన ఈ 'దేశ పబలు- కిరితలో అనంతకాలంగా నిలిచి 
శ్రిక శక్తి (పతిఫలించే శ క్రిమంతమైన రచన ఇది. 


చాల 


దేశంలోని ఉద్యమాలకు కవిత్వానికి విడదీయరాని అనుబంధం ఉంచి. 
ఉద్య్ఫుమకాలంలో కాకుండా ఆ తరువాత కాలంలో ఉద్యమ స్ఫూర్తిని తనలో 
నిలుపుకొని దేళ్యపజలలో నిలిపేందుకు చేసిన ఆపూర్వుమైన మ. 
(శ్రీ ముదిగొండ వీరభ్యదమూర్తి 'పందిపూాతదం. : 


“ఎవడా చెప్పెడివాడు భారతజనం బె న్నే ండ్డొ నేర్వున్‌ వలెన్‌ 
సవ్చరౌ పొలన. సల్చుకోననుచు నా సర్వజ్ఞు డజ్ఞాండె యీ 
లేవని న్నాగరకత్వ రేఖలకు కీజావాపనం బేడు చే 

స్పై 'విభారించిన భార తున గుజిచి యా శ్రీర్ణ క్రి వల్యా_డునే. Yr 


క 


[ప్రవంతంతోని నాగరత్య్వ రేఖలకు eee చేసిన భారతీయుఐు జొన్న త్యాన్ని.. స 
ఆవిష్కరించే దేశభక్తి క్రి ఇందులో వ్యక్త కృమౌతుంది. ఈవిధమైన సాహిత్య జాతి 
ఛర్మిత్రను వ మననం చేయడంతో. జాతి జాగ్బ్భతికి _పేఠకంగా- ఉంటుందనే విశ్వాసం 
బలంగా. కన్చిస్తుంది. | 


299 


ch 


ఓ 


చిత్యుంలో జారియభావన 


“భారతీయ జనుల స్వాతంత్య దీక్ష 

మారాకు. చొడిగిన [మాకుతో నైన సె 

భారత హృదయంబు పల్లవించినడి 

పికరుతి మాతృగీరిక వల్లివిర? నె 

భార తీయ పజాభావ కుండముల 

స్వాతం సము పేక్ష జ్వల దగ్నియయ్య్యి” — 


ఆంగ్లేయుల హాంనలో దానిసతాన్ని ఆన ఏ ళఏవించే కారతజాతిళొని స్వాతం[త్య 
త్మ 
ఈ మహాకావంంలో | 


జేశారు. 


ns 


| 


{ 


వ్రతం[త్యథావ వన, స్వాతం[త అక్షం ఏవిధంగా ఆకలి 8ని పొందిందో 
చార 


జ్జ 


రభదము ప ర్రిగారు ఎంకో _పతిభావంతంగా సావాత్మ్లరింప 


చారితక నేపథ్యంతో ఇటివల చచ్చిన మహాకావ;ం “కీరితో రణం. 
ఇందులో ఆం|ధదేశానికి సంబంధించిన గాథ వర్ణింపబడింది. కాక ఈయ వంశానికి 
చెందింది. 'శ్రీ ఇంద్రగంటి హనుమచ్చా శ్రి చేతిలో దేశభక్తి దీపితమైన కళా 
కృతిగా రూపొందింది. 


“తొంటిశౌర్యాతిశయమ్ము సంస్కృతి 
రమ్ములలో [వవహింప బాడెదన్‌ ”---- 
అని ఈ కవి దృఢమైన నిశ  సయభావంతో ఉపక మిస్తారు. ఇందులో వీరుల వ. 
పటిమ మదియు [పజల ఉత్సాహ శక్తి, సంస్కృతి = వీటి (పధావోపేత 
జీవవంతమైన స్యరూపం ఆవిష గ్రారింపబడిండది. కాకతీయుల ల. 
తిక్కన సోమయాజి మనుమసిద్ధి వద్ద నుండి రాయబారం నడిపేందుకు వచ్చిన 
వ ma మొదలై , చివరకు  వల(ప్రాప్తి ప్తిని పొందే సుస్థితి వరకు కథాస్యూతం - 
ర్యాప్త మైంది. 


“గీతులుకట్టి ఆంధసితకీ రికి 
తోరణమాల లల్లుచున్‌” 


అన్న కోవి మాటల్లో క్తి _రతోరణం ఈ విధంగా సార్థకమైంది. ఇందులో ముఖ్య 
“మైన నాలు ._ జీవితం యొక్క తాల ాన విలువల్ని. ఎత్తి" “చూపడుర్య 


౨94 ఆభ్యుదయ కపిత్వానంతర ధోరణులు 


పాణాలకన్నా స్వేచ్చ, జాతిగౌరవం ముఖ్యమన్న భావనతో _పేరితమైంది, 
బీవితంలో స్వేచ్చ: త్యాగం, కరుణ, దేశాభిమానం మొదలై న ఉదాతాశ యాలను 
పతిఫలిస్తూంది, 


తత్కాలనమైన రాజక కీయవాతావరణంలో ఉద్యమాలను, యుద్ధాలను, 
విశేష షస్ట్‌కులను, వైయక్రికమైన స్పందనలను, వ ర్రమానస్థితులను ఆధారం 
చేసికొని ఎన్నొ ఖండికలు అవతరించాయి. ఇకాడ కొన్నింటిని మాత్రమే 
| పాతినిధ్యపూర్వుకంగా స్వీకరించడం జరుగుతుంది. 


దేశం స్వాతం[త్యం పొందాక తీరిగి కలతలత్‌ కలహాలతో విచ్చిన్నం 
కాకూడదని శ్రీ ఆరు[ద విశ్వాసం. 


“న రుత్మంతుడు తెచ్చిన అమృతం 
దక్కిం దనుకోవడం అనృతం 
దర్భలు నాకేరు మన ఏలికలు 

అందుకే ఈ నాలుకల వీలికలు”---- ' 
స్వార్థపరులై న రాజకీయవాదుల' కుటిల |ప్రవర్తనం దేశసమ్మగతకు భంగం 
వాటిల్లజే సే తీరు ఇందులో భావితమైంది. జాతీయ భావనను 'ఉద్దీపి ంపజేస్తూ, దే 
సమ[గతను కాపాడుతూ (పజల సమైక్యతను స గరు 6% “మూడు 
రంగుల |పభాతం మూ _ర్రీభవించినపుడు | ఏడు న్యరాలూ కలిసి ఏం చక్కా 
(మోగినపుడు /. పంచభూతాలు మంచిని దివిస్తున్నప్పుడు ' వంచబడిన ఏ తలలన్నీ 
మంచుకొండల్లా” --లేచా యంటాడు కవి, 


దేశంపై అనుకోకుండా హళాత్తుగా అపతితమైన విపత్క్మరమైన యుద్ద 
స్థితిలో దేశసమ[గతను; దేశ క్షేమాన్ని 'అధిలషిస్తూ = పజల్లో దేశభక్తిని, వీరభావ 
నను ఉజ్జ్వలింప జేస్తూ అనేకమైన రచనలు వచ్చాయి. చై నా, పాకిస్తాన్‌. దండ 
యాత్రలను పురస్కరించుకొని ని ఎందరో కవులు తమ దేశభక్తి కిని క వితల్లో (పక 
'టింఛారు. 





హిమాలయం మా పొఐిమెర 

ఎవ్వడురా మా హిమ్మాది శఖరం 

రక్తం చిందిన రాక్షసుడు? 

ఎవ్యడురా మా తహోవనంతో 

చిచ్చురగిల్చిన దానవుడు?” 

(“సమరగీతి సంకలనం నుండి-వె. నరసింహారెడ్డి. 196కి ) 


తా 
అ నో క నా 
మే లే 


గాథానుర కి ఇందులో వం కమవృతును ది. 
అవనే జై డి ర్క 


మో మహాకవి - శ్రీ పుట్లపర్తి నారాయణాచార్వులు సందదాయ మార్గం 


ర ద 


Cal 


లోని ఛందస్సులో చై నాజాడిగి ఈ విధంగా హెచ్చరిస్తున్నా డు- 


“ పాణపదమ్ము మాకు హిమవంతము, మాకథలెల్ల తద్యళ 
స్నాన పునీతముల్‌ విమక సెన్య పడదార్పణ కిచ్చగింతుమే 
మానము వోవ నింక కసుమాలపు జీవన మేమి శాంతి సం 
ధానము సౌగిరాదు కదనంబున ధర్మము తేలిపోవలెన్‌.” 
(“సమరగీతి” సంకలనం నుండి) 
వి తన ధర్మ పతాకను చై నా వాని గుండెలో నాటి, ధర్మ రక్షణ కోసం దేని 
నా, సిద్ధమేనని శ్యతుమూకల్ని మందలిస్తున్నాడు. 


యో 


[య 


. అట్లాగే మహాకవి శ్రీ దాశర థి- 


“గిరి మేల్కొాన్నది పురి మేల్కొన్నది 
గిరిగుహలో కేసరి మెలొ-న్నడది 
గిరిపురవనముల ధర మేలొొన్నది 
నరనారీ సంతతి మేలొన్నది.” 
అని ఇంతకాలం శాంతి స్థితితో జీవనం గడిపే పజల మనస్సులో సు_ప్రమె ఉన్న 
వీరకేసరి- మేల్కొని విజృంభించిన స్థితి ఎంతో భావస్ఫోరకంగా వర్షితమైండది... 


286 అభ్యుదయ. కవిత్వానంతర ధోరణులు 
ఇదే సందర్భంలో డా! సి, నారాయణరెడ్డి. 
“భరతజాతి సత్త్వమ్మును 
వరీకించబోకుము అది 
సహనానికి ఏలిక ! ఈ 
సమరానికి కాళిక". 

భారతీయుల సర్వాన్ని పరీక్షించడం, సహనావి న్న్న పరీక్షించడమె అని ఈ యుద్ధ 

(ప్రయత్నాన్ని లకించి సమరానికి భారత జాతీ వెనుదీయబోదన్న ఆత్మ ౫ స్ట్‌ కిని 

భావింపజేసే సమర సందేశాన్ని వినిపించారు. 
శ్రీ బాలగంగాధర తిలక్‌ =. 

“నమ్మకు నవ్యలేని వాడిని 

పువ్వులు చిదిమే వాడిని 

బరిమీద వదలిన. పాముని 

చైనా వాదిని”...-(1సమర గీతి"నుండి. 

ఆని దై నీయుఐ కుటిలత్వాన్ని వ్యంగ్యంగా ఎంతో హృద్యంగా చితించారు. 
జాలీ కున్న స్టితత్వాన్ని చాటి, దానికి భంగం. కలిగంచే ఏ విషయాన్నైనా 

(పతిఘటిస్తూ ్రీ,.మాదిరాజు: రంగారావు తన కవిత్వంలో- 

“భరత జాతి హృదయం 
శాంతికపోతి నివాసం 
నివాసంపై తుపాకులు (పేల్చే, 
హంతకుని మరవకండి”... 


“కదలండి శత లంక అని me జాతిసమైక్యత నుద్దీపింపజేశారు. 
: అంతేకాక. F 
“కొండవతే నిలచి కదలీక లేక 

'కంల' తూగెడు జాతి -కాదిది 

చెలియలికట్ట స్‌ ఎరుగని వార్నిధి 





2వ 


న్‌ [ బివి Ga 
ర ర్తి స్ట 30 2 
3 oe «} 9 2 ట్రీ స 
జ సం a (గ 3c 
ణి (రై ల 2 yA 
ua 9 13 ఇ x 
స సా 3 గ] లె ళ్గి 
0 ౧1 [౧ శ 3 
గ ఛే ౧ «3 PD 3 
య 2 pF 
a : aE | య 9 గ్ల 
fe g గీ 4112 జ 9 క fj ర్స 
fg «a స స్ట | I 3 ౦౨, 
9 93 Pe ళ్‌ 3e™~ ర్ల 
9 9 సీ ae Bia 
గ 11 ఏ) 4 స. “3 f ma (1 3 
ie గ్ర “2 oe pS 030 hn A 
dw [౬ ( ¥ 3 mm 4 ౧౪ 
na 19 ౧ గ్‌ (1 శ యి న్‌ 9 9 
©, Ee ff ga Merb 
fh ta) We v3 గ) 3 లి ౫] ణి (స సీ 
గ్సీ ad Kk (1. లో ణి 12 గో Ww; wh న్‌ 3 
|? | గ (3 fh wo ia @ గ్ర స ba 
త sh ౯ టో 
న | 
ఖ్‌ గ్త్‌ 9] 3 3 “a th P 
YY గ శ ‘2 ఖీ య ల్‌ % 3 గ A 
౧ 3 #3 (| 3 (౮) సవ 
యయ 0౧ 9 mle 10 vd క్ట 
1 న్నా a on) గ్ల త త 
ya చ ER 2 © ౧ hl fe 0 
9 tt 4 ఫో వీరి + aM 
fp స 419 [౫ ఇం ఇ షి _ (| B రే 63 Ye గీ 
hh 4 % స్స స 94 గ ఇ 
3 2 by a | 3 రి qa Yr: ® న్తి 
ra) శ ® fh ౯ ల - “fi ల % tf fc 3 నో 
క్‌ స (హో 1 స్‌ ౮ ౩2 
a ఖి ౧ 8 Ai ® 
౮ bh il ww 


నాడు- 


గా విపవించి 


మనవాడు , 
నవాడు 


క 


సి కోరలు పికినవాడు 


తమి కా 
డు విరోధి మదమడచి 


వి 


“(సమర భారతి 


జ్‌ 
న! 


గ క 


లే ఇ 


ఉ ఈ చా కి unm ఇచి అష ఇ భసోళ ఇ ఇవ ms mmm * a 


విజయం మనదే 
విజయం మావవునిదే” 


“భరతావని! 
ఒకడు ర 


Ca) 


వు 


ఆభ్యుదయ కవి- శ్రీ సి- వి. కృష్ణారావు ఈ విధం 


288 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


అంటూ పౌరాణిక గాథా స్ఫూర్తితో (పస్తుత క్లి ష్ష పరిస్థితిని అన్వయిస్తూ పగవాని 


అటి 
గుండెను కంపింపజేసినాడు. 


bo 
ty 
(3 
శ 
g 

ec 

రి 
లో 
EO 


నురౌక [ప్రముఖ క శ్ర ఆనుముల కష్టము 
చేసూ, దేశ (ప్రజ ల్ని ముందుకు దూకవలసినదిగా ఇట్టా ఊ_త్రేజపరుస్తున్నా డు- 


“భది నీ మాతథాణమ్మును 
తీర్చుకునే తరుణమ్మున 
a ~~ 
దూకు కవిత 
గుండెలో ధైర్యంగా చే 
yu ne) 

(బతికించే క కవిత 

జి యబ. ఆలి 
మొంతిగ అనుమూసంత 


త” (“సమర భారతి సంకలనం నుండి) 


fe 


(బతికి కితే చంపే కవి 


ఇక్కడ కది తన వీరగీతం సోమరులను కూడా ఏ విధంగా. తట్టిలేపి కదనానికి 
నడిపించగలదో విశదం చేస్తున్నాడు. 


ఇట్లాగే |పజాకవి శ్రీ కాళోజీ తాకారు రావు---. 
“పేరుకు పాకిసానము 
తిమిరానికి తేజోనా మము" 


అని వర్తమాన రాజకీయ స్థితిని ఎంతో వాస్తవ ధోరణిలో సునిశితమైన వ్యంగ్య 
స్ఫూర్తితో జాతిలో దేళభ క్తి భావన నుద్దిపింపచే సే రచన నలు చేశారు. 


ఇట్లా 7 స్వాతం త్యానంతరం బై. బ-నా వల్లనూ, పాకిస్తాన్‌ వల్లనూ దేశానికి 

రేండుసాస్టు ౩ కలిగిన విపత్తు సందర్భంలో "తెలుగు కవులు దేశసంరక్ష్షణకోసం 

కంఠమెత్తి గానం చేసినారు. (పజలకు వీరగంధం ప్ర పూసి, , ధర్మయజ్లా నికి సమా 
యత్తం చేసినారు. దేశ ధర్మానికి గొడుగు ' పట్టినారు. 


కోపథ్టతకూ (1 ఫతిష్థక్షూ, జాతి మనుగడకూ ఆఫద వాటిల్లినప్పుడల్లా 
: కవులు. తరింప కాధంకందేశ మందించినాతు.. అటువంటివారిలో " శీ. 





షం. లే టం 
నేన్‌ చ 


నెట్‌ కొపిత్యంతొ జాతెయభావన 2859 
ట్‌ ౨భజించి భజెంచరాడు 


ఈ సమయంలొ ఎదొవిధంగా చాసకి సంయైున అకిత్సు చెయంది ఈ [(వణం 
మాసిపోదన్నారు. మాతృదేశ ప్రస్తుత చుస్థితిని- దాన్ని తొలగింప వలసిన అవస 


జ సద ల టో మా ఇ వామి ఖగ సి వ 
రాన్ని, సమయానికి తగిన చికిత్స చయకహౌత వాటిళ్లై మృత్యుస్థితిని భావిం 
J ర el వ [క జో జ a] 
జేశారు. భార లయతకు భంగం కలిగొరచ విషమ శక్తులను (పతిఘుబించ వలసి 
వ ' లి జా = 
దిగా, వారి విపరీత చర్యలను ఎదుర్కో వలసిందిగా ధ్వనింప జళారు. 
గి ళ్‌ Way చం నాం రె 
శై కొవెల సు పసన్నాచార్య 
శక షు చి 2 ల 
ఆనంతకాలమూ దర్తివి నివు, అయినా నడు సంజీవనివి 


పరిగెత్తే జలపాతానివి, (పవుల్ర సహ్మసదళ పద్మానివొ- 


లొ యయ ఖీ 
అని దేశం యొక్క న 
[పవహించే శ క్రిరూపంగా ఎంతో ఉదాత్తంగా దేశభశ్చ్తి భావనా మహితంగా 


ఇ అ బైటి గ జో ఇఒ అమా ళ్ళ ఇ బలా! ఆలో అల గో ఇటో జీ 
వర్ణించారు. ఇది ఆత్మత అరిం, అమృతత్వం, బై ఉన్న. స్వరూఐవం, మచెపూల్డ 
ఆనే అంకాలతో తాత్తికమైన స్పూర్రినిస్తూ దేశభ కి భాదోపేతమెంది. 

శి pn .. వాం —__ జాజర జమానా l—_—— 


సామాన్య కర్షకుని గాథను ఇతివృ_్తంగా స్వీకరించి మలచిన _ ఆధునిక 
Pa భ్‌ క్‌ 
ఇతిపోసం గుంటూరు శెషేం[ద స్‌ ర్యగాది వాదేళం - నా (పజలు. 


“ పాణాలతో నా దేకప్పు సరివాద్దుల కుడ్వా;లు 
అగిన మీ ఆలి పేల కన గె కలసి 
తేపుతూ జో (తువుల గుండెల్లోకి గ. 


240 అభ్యుదయ క్రవిత్వానంతర దోలణులు 


అని శతు ఏర్మూలనకౌసం పల షు భావనతో సిద్దం చేసే మహి 
= 


చార కదురుగ దాశ్రరబంధము 
క త. టై మ. మనస్సుదారుల 
రాగబంధము, రాగబంధము.” 


భామానము? ఎప్పటికినీ. మానవత కూడా అడుగడుగునా 
af అ 
మా 


(వభవవ మందియున్న (పత్యేక ఏరారధ. 
రాష్ట్రమునకు కు కోటి (వణుతి పూజ” 


9 
(1 


అపి జాషువా (ప్రత్యేకంగా పీరార్యద్ర రాష్టా9నికి. ae అర్చించారు. 


థ్రీ అనుముల కృష్ణముూం రా 
లలణ ఆ 


వచు గ జ్‌ చి + 
Mr, Tuy అట రగ స - 
మాది ర జవతాెతం 0 


అని తన జాతయి త్‌ శ్రేవవంతమైన ఐుక్షణాన్ని ఉటంకిస్తూ. మైరుష గాఢ లను 


కాయాన్‌ 


జా 
స్కరిస్తూ పురోగమించ వలసిందిగా జాతి నుద్బోధిస్తాడు. .. 


గ్గ ra 


3 సం 
“GG “క 
ఖే «th 
ళం] గై 
లే టో 
on “ 
:) 
FE) 
ఖ్‌ లీ 
(] 
1 "2 
గ్ర 3 
9 «0 
m= “3 


3 


ఇ ఇజ్‌ 
స య్‌. 
న 

he 


సు 


గి 
గ్‌ త 
ల (ఓ 
శ [5 
క హ్‌ 
3 3 
“ఇ 9 
3 43 
bh 0 
ba Fa 
(౧ శన 


23 శ 
a ళో 
స్‌ జి 
స్క] గ] 
గ ఇం 
a 
££ 
ఈం 
[0 ౧ 
క్‌ YR 
శ < 
9 స్ట 
1. 
2 ళం 


వ! 
ఆత 


Mm ష్య స్న 
సం 


న్‌ 
భ్‌. 
క్షీ ॥ 

జూ 


ఇం 


ఇ 
చి? యి 


ఆలే 


ల 


6 పథ 


rm 


న్నా 
నై 
ఇ 
[=] 


అంచు 2 


గ 


తొ, 


2) 


భూమా 


ఇ 


లో 
స్‌ 


మనత 


Ca 
We eee) 


షా! 
cn 


ఆహా 


m 


కవుఐందది 


రయ 


సూ ఉండడం 


తరువాత 
అనాలా 


a 


ను స్పృకి 


జ 
> 
ఆ 


ళం | 


1950 


AkLD-16 


ంజంభధిం 


మెన ఆంచుల 


లో 


న. 


4 


* 


ఆధునిక కవిత్వం : దేశీయత 


కోవెల సంపత్యూ మారా బార్య 


, కవిత్వంలో 3 అందులో నూ 9 _పస్తుతాసికి ప్రధానంగా అభ్యుదయ క విత్వో 
ద్యోమాసంతర తెలుగు కవిత్వంలో “దేశీయత'ను ను గూర్చి వివరించుకోవటానికి 
ముందు, పూర్ణరంగంగా ఒకటి రెండంశాలను పస్తావించుకో వటం అవసరం, 


సా] న ఈ దేశం బానిసదేశంగానే ఉండేట్టు చేయాలనే దురాలోచ 
నతో అంనాడు (బివషు (పభుత్వం ఈ దేశంలో (ప్రవేళ పెట్టిన ఇంగ్రషు ను. 
విధానానికి కట్టుదిట్టంగా చూరాలోచనతో రూపకల్పన చేసినవాడు మెకాలే అనే 
విషయం [పసిద్దమే. ఆయన దూరాలోచన ఎంతటిదో, దాని స్వరూప స్వభావా 
లేమిటో ఆయన' తన తల్లికి ఆనాళ్లలో ఈదేశంలో తానుంటూ రాసిన ఒకానొక 
ఉత్తరంవల్ల తెలుస్తుంది. ఆ ఉత్తరంలో తాను రూపొందించిన విద్యావిధానాన్ని 
గూర్చి పస్తావించి- ఈ విధానంవల్ల మరికొన్ని సంవత్సరాల్లోనే ఈ దేశీయులు 
మాటవరసకు భారతీయులుగానే ఆన్చించినాగూడ్కా ఆలోచనా. పరంగానూ, 
ఆచరణపరంగానూ, “థారతీయులు కాకుండా విదేశేయులుగా వ్యవహరిస్తారన్న 
విశ్వాసా న్ని దృథంగా వ్య క్రిత ఏంచాడు. అంటే, దేశీయులయిన ఈ భారతీయు 
అంతా దేనీయతను కోల్పోయి ఆలోచన సాగిస్తారనీ, వీళ్ల (ప్రవర్తన దేశీయతా 
రహితంగా తయారవుతుందనీ ఆయన తాత్పర్యం. ఇట్లా ఆయన _ఉద్దెశించిన 
వాళ్లను గురించే కావచ్చు; -'ఆంగ్ల మానస పు[తులు' అన్న పదబంధం వ్యాప్తి 
లోకి వచ్చి ఉంటుంది. అయితే, ఆయన విశ్వాసం పూర్తిగా విఫలమేమీ కాలేదు. 
ఆయన విధాన (పఖావం, నేటికీ పూర్తిగా వదిలించుకో లేక హపోవటాన, ఇంకొ 
అంతో ఇంతో ఈ దేశాన్ని సతమత . పెడుతూనే ఉంధి. ఈ దేశానికి ఇంగ్లీషు 
తప్ప మరి గత్యంతరం లేదన్న విధంగా “ఉద్యమాలు” నిర్వహించే కొందరు 
-ేజర్థ బరి తేవుంకు' ఇంకా (ప్రాణంపోస్తూనే ఉంది. ద్యేయత యకార్షంగా అన 
. .' ప్రోవంలోక' రానీయకుండా అడ్డుపడుతూనే ఊండి. కాని- ,.. 





వేలయేండ్ల పటిష్టమయిన పునాది కలడి కావటాన, నెంచి సళ. 
కొమ్మలు వగ్రెరాలను నరికేసినా గూడా దృఢంగా నేలలోకి లోతుగా పాతుకు 
పోయిన వేళ్లల్లో జీవసత్వం ఆగిరిపోకపోవటం ముఃలాన, అనలుకచి ఇగిరెపో 
కాకహోవటాన, ఎన్నెన్ని అఘాతాంకయినా సే తట్టుకొని చేశయత నించెకు. 


వ అలో చి షా ళ్‌ న త జ్‌ జ జో 
తంది, అమ్ముకొని పర [పథావాల ఉకు.బొర ల్ని చల్లుకొని పునః పునరుకాసం 


సను. mn చా Vr VF pa = ౮ న 
ఆ ౦ంచ. పునఃపునః విజ్చంభంచిం. దిజృంభించు తూ ఉం; ఉంటుం. 
DG డెకియత- నప ఫ్లో జా నిక అ క ణం SY WUE MW నాం 
అ అల ప అతా ఈ లిక ( వ్రిఖాబం, ఈక ద జమగు అఆలు wo 
fa 4 మ ఎ జ ఇల వక బరి శ ఎ 
పు యును 3290 Se చేస్తున్న ఎందరె మహానుభావులు ఇందుకు దాఖలా, 
ఆయి. 
= సా, po వ న 

మెకాల ఆల్‌ రోచనలు సభల ARs తతి కత PL Un అకద ఊలు చంకా 
వా జ ర » «7? షా వ్‌ హా క్యా 
కొంత క్ర గిల ఉన్నయి. ళకరకాం ప్రర్థాం వ _కిడులు కారణంగా తెచిసి 

అన 5 ఆల్‌ లో గో 
కొంతా, తెలియక మ౨ికొంతా, | భాఐ౨తులత ఇంకొంతా చశయతను దిచెనాన * 

స ల 
వో 


క్‌ 

పరిచే [ప యత్నాలు, వాటి (పతిరూపాలు కరకాల మానై నసపు[ తులు” ఇంకా 

వస్తూనే ఉన్నారు. అందుకే దేశీయతను గూర్చి మరలామరలా విచారించుకొంటూ 
ఉండవలసిన ఆవసరం, ఆవగాహన పరచుకోవలసిన ఆవశ్యాకతా ఏర్పడుతూనే 


- 
ల తాన్యా 
అక్కు 
re 


న్‌యత సందర్భంలొన నె జాతీయతను / గూర్భెకూడా ఆవగాహన ఆవసరం. 
ఇకుడ గమనించవలసిన అంశం ఒకటి. “జాతి” అనేదాన్ని పట్టుకొని ఈ దేశం 
బహళ జాతిమయం, నానా జాతిమయం ఆనే “వాదం' ఒకటి |పచారంలోకి 
"వచ్చింది. ఈ దేశం ఏ జాతికీ సంబంధించింది కాదనీ; ఆనేక జాతులు ఒకటి 
తరువాత ఒకటిగా ఈ దేశంలోకి వచ్చాయనీ; ఒకటి ముందు, ఒకటి వెనుక- 
' భేదం ఇంత మ్మాత మెననీ; కాగా, బలవంతమయిన జాతి దేశాన్ని పరిపారి 
సురదసీ; ఆంగ్లేయులు అన్నివిధాలా బలవంతులూ, ఉన్నతులూ, “ఏతి నిపుణులు’ 
కావటాన వపారే-ఈ దేశాన్ని - పరిపాలించటానికి అర్హ లు; .చాదిది “'ధర్మరాజ్యంి - 


al a 


ఈదిధంగా చేశీయతా విరహితమయిన ఒక విచి[తవాదం ఆనాటి పరిపాలకుల 
(పేరణ, వత్తాసులతో ఈ-దేశపు గాలిలో, . ఆకాశంలో ఈదసాగింది. ఈ ఈక 
"తెలుగు సోహిత్యుం=కవిత్వంలో. గ మని స్తే '., గుకజాాడ' నాటికే స స్పష్టపడ్డట్టు "కనీ 


ఎముంది. ఈనాడు (ప్రచారంలో ఉన్న. గురుజాడ దేశభక్తి” లేదా “దేశమును 





జ. ఆభ్యుదయ జూ ఎత్వానంతర ధోరణులు 


చసేమించుమనా్న ” అన్న ఖండిక లోంచి తొలగించబడినాగూడా, గురజాడ 


(గురజాడ రచనలుః కవితల సంపుటం. సంపా. సెట్టి ఈశ్వర రావు; విశాలాం|ధ 
పచ్రిషంగ్‌ కెలా. విజయవాడ: 1956) ఆన్న పదకం కన్పిస్తుంది. “ఈ వు' 


యో ఎప 4 క ల 7 ఇల అట ga ఈ ఇల 
(= వెళ్త) అంటే, “భార క్రియుడు (2) అటు మొన్న వ్యా మొన్న సిన్న 


జపత తారు మ సల్మానులు, ఇంగ్షీష వారు, ఈ విషయం మరచిపోవద్దు. మరిచి 
వేరులు "పెట్టరు వం అనుకోకు అగి తాత్పర్య ౧౦. రావటంలోనే ఎనుకా ముందు 
తప్ప, అందరూ వచ్చినవారే. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశం ఎవరిదీ కాదన 


ఉద్బొభ. జారీకి, దేశానికి ఉండె అనినాభావ సంబంధాన్ని, ఆత్మీయతను 


విష్పన్నం చెయటం ఈ తరహా వాదం పరమార్థం. కాల[కమంలో ఆనాటి 


లీ 


పరిపాలకులు *ర్య _దావిడ భఖేదాన్నీ, చిషజాతి 'సిద్ధాంతా'స్నీ "పెంచి పోషించి 
తమ వభుత్వ ర bs కోసం స్థిరీక రించారు. "ఈ తరహా వాదాలను విని పొంగి 
కోరు న చించి, అరుం, పరిపాలనకు తృప్తి పిపడి- ' 


“వచ్చె. నిదె బంగారు కాలము 
వాం అెల్లను తీరు, సుజనుల 
కాంగెలేయుల ధర్మరాజ్యము 
వానముసు స్వాతం[త్య మా 
సంత తము వర్ధిల్లు గావుతి 


pe 


# 


(గురజాడ; “ఏంచులంగరూు [915 అక్షోబరు) శూ + మనస్సూ ర్తి దిగా వాంళఛీం 
"చారు, 1912లో ఐదవ జార్జి డిల్లీ రాక సందర్భంగా. ముక్త కంఠంతో .'నల్ల 
వాడను, : తెల్వవాడును | నెల్ల ' శుఖథముల గూర్చు గావుత 1. తల్లి మెరి మహా 

చికి! | బార్జీనరప తీకిన్‌' ఆంటూ. ఉద్దో వెంచ్రారు, వ అ దేయం “ముత్యాల ] 
సరల) పూ ర్త పాఠం అనుబంధంలో చూడవచ్చు). " 


mi aR 
ఆధునిక కవిత్వం 2 దేశీయత 245 


విద్యా వ్యాపి విషయంలోనూ, సాంఘికంగా ఆభు దయకరమైన చర రల 

విషయంలోనూ ఇంగ్రిమ పాలనవల్ల జేరానికి మేలు కలుగుతూ డఊందడం 
చేత వీరేశలింగం, గురజాడ అప్పారావు వంటి మేధా (వులు) ఆది 
“జ్ఞానమును, సాషతం[తః మిజ్చే"' “సజ్జనుల వాంఛలను తి “ధక: 


క యం చ కల్‌ జ ఆ కళా 
రాజాంి' గా దానిపట్ల (భమలకు లాొనయాంరు. ఎరవాడ వుట్టుకకు 
౬ వ 


(7 
ళం 


' ముందరా, బాలు విద్యారి దళల్లోనూ దేశంలో విస్రోన్న గాలులు యిటు 
ల్‌ ణి భి 
వంటివి.” * 
(సెట్టి ఈశ్వరరావు, 1988 
తున్న కాలం. (1912, 19 


కలత తలో 


చు 
వీస్తూ నే ఉండటానికి జలం వ. జాతీయతలను గహర సరయిన ఆవగాహన 
లేకపోవటం, ,తాము మున్న 'ఆస్థౌనాల సుస్థితి పధాన అష? కావటం మొదలయిన 
ఇత రేతరాంశాలు మూలం. ఇవన్నీ ఇంగ్రీషు వాళ్ళ రకరకాల వాదాంతోబాటు 
దిషిజాతి సిద్ధాంతానికి _ప్రత్యక్షంగా పరోక్షంగా బలం సంపాడించి పెట్టినాయి. 
ఈ దేశ స్వాతం[త్యోద్యమంలోని కుక (ప్రధాన దశలో ఈ “ద్వజాలి సిద్ధాంతం 
తీవ సమస్యగా తయారయి, చివరకు దేశాన్ని చీల్చింది. నిజాని కిది కపటంతో 


x 


కృ[తఉమంగా క ల్పించబడిన “సమస్య. ' ఆనాటి ఆంగ్ల ౩ పరిపాలకులు “విభజించి 
పాలించట' మన్న కూటనీతి (పాతిపదికతో తమను తపక దేశీయుల్ని రక్‌ క 
రకాల కృత్రిమోపాయాలతో చీల్చి, చివరకు దేశాన్ని విదిచి వెళ్ళక తప్పని 

పరిస్థితి ఏర్పుడ్డప్పుడు ఈ " సిధ్రాంతా న్ని “తీవ స సమస్యు" గా చూపించ, దారుణ 


కల్లోలాలు సృష్టించి, మూక ఉమ్మడి బజారు మారణకాండదాకా డరషాన్ని 
పెంచి, దేశాన్ని రెండు ముక్కలు చేసి “వెళ్ళి పోయారు. వళ్ళారన్న పేరే 


తప్ప వ్యాపించిన దేశీయతా/జాకీయతా రాహిత్యం ఆసరాగా “'స్వతం్యత థార్‌ ఈ 
దేశానికి కొంతకాలం- తమ [ప్రయత్నాల ఫలితాలను జ కాగ తగా నిర్వహిం 

కొంటూ “గవర్నర్‌ జనరల్‌గా కూడా “ఉండి పోయారు. ఆ క 
దాని ఫలితాలను ఈ దేశం ఈ దాదికి పరమ దారుణంగా అనుభవిస్తూనే ఉంది. 
నిజానికి ఆనాడు “దేశీయ” నాయకత్వంలో డేశీయతా భావన కూటనీతికి 

కాకుండా సమ్మగ దృక్పథంగా ఉండి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేదే కాదు. కేవలం 
ఆనాడే అని కాదు, వీనాడేనాడు ఆ దృక్పథం కొరవడిందో ఆనాడానాడు ఆ' 
పమాదం అనుభవానికి రానేవచ్చింది; వస్తున్నది కూడా. ఇందుకు గత వ_ర్షమాన.'. 


246 అభ్యుదయ కవిత్వానంతర -ధోరణులు-. 


చరిత తిరుగులేని సాక్ష్యం: మరి యింతయినా, ఈ నాటికి: గూడా:-ఆ. స్థితిని దేశం 
పూర్తిగా అధిగమించటానికి నానా ఇబ్బందులు పడుతూ ఉండటం' పత్య్మక్షమవు 
తూనే ఉంది. ఈ దేశీయతా సమ్మగ భావన ఇప్పటికి పూర్తిగా 'కలుగవీయకుండా 
దాన్ని ఆడుగడుగునా దెబ్బతీస్తూ దేశాన్ని మరిన్ని ముక్కలు చేసే సె .[పయళత్నాలు 
లోనుంచీ, వెలినుంచీ సమసిపోక పోవటం, రకరకాలుగా ఉబుకుతూ ఉండటం, 
[పాణాంతకంగా కల్లోలాలూ-|ప్రమాదాలూ పెచ్చుమీరుతూండటం వర్తమానాను 
భవం. కాగా, ఈ విధమయిన నేపథ్యం దృష్ట్యా 'దేశీయతి మౌలికమయిన దన్న 
యథార్థం అనివార్యంగా గు _త్తింపదగింది. 


నిజానికి దేశీయతనుంచే జాతీయత రూపొందుతుంది. ఈ సందర్భంలో 
(శ్రీ అరవిందుల మాటలు సంస్క్మరించుకోవలసి ఉంటుంది, 


“జాతీయతకు దేశము పునాది; జాతికాదు, ధర్మముకాదు, మరెంకేదియు = 
గాదు; కేవలము దేశమే. జాతీయతయొక్క_ మిగిలిన ఉపకరణము 
అన్నియు గొణములు, ఉపకారకములు మ్మాతమే, దేశమే ముఖ్యమయినది. 
ఆవశ్యకమయినది.... స్వదేశమున్నచో జాతి ప య 
| దేశమందు రెండు జాతులు చిరజాలము నుండజాలవు. కలిసియే తీ 
కూటటుద్ధిగల ఇప్పటి కొందరాంగ్రేయ రాజనీతిజ్జుల" ( ర 
విరోధము (పజ్వలించి చల్దార కున్నది. (౪ రల్లారకుండునకు) ముఖ 
మయిన అంతరాయము మాతృదర; నము యొక అభావము.. . ఏనాడు 
_ అఖండ స్వరూపమయిన మాతృమూర్తి రిని" దర్శింతుమో, అమె " కూప 
లావణ్యములచే పర వళలమయి ఆమె కార్యమునందు జీవితము సమ 
ర్పించు "వేగముతో ఉన్మత్తుల మగుదుమో ఆకే అంతరాయము తిరో 
హితమగును. భారత(దేశ)ము వ ఐక్యము, _స్వాతం| తాము, 
జాన్నత్యము స సహజసాధ్యములగును... 


అన్నా రానాడు శ్రీ ఆర విందులు. ( ఫ్రీ అరవింద' క “దేశము: జాతీయత” 
అను. వేలూరి చంద్రశేఖరం... (1947) పు: 187-148) మఠ ఈ సందర్భ " 
తోనే ఈ బేశీయారాలు అయిపోయిన. సోదరి" నివేదిత మాటలు 'ర్రూజో గు త్త 
చేసకోవలని' ఉంటది 


ఆధునిక కవిత్వం : దేశీయత 947 


“The principle of nationality depends upon the fact 
that the supreme organic circumstances in moulding 
the destiny of man, is place.... In the realm of 
thought... each man must recognise his birthland as 
the supreme fact in his life, and must consciously bow 
himself to her influence, glorying in it, and striving 
to rediscover and realise it in its essentials. In the 
realm of feeling, he must relate himself to the birth 
land and to all those who, with him, are born of her.. 
The land and the people-India and the Indian nation.” 


అంటుంది సోదరి నివేదిత. (Sister Nivendita : ‘The Principle of 
Nationality - Civic and National Ideals Udbodhan Office. 
Culcutta (1978) pp. 48) 


ఒక జాతి ఏర్పడటమనే దానికి మూలం దేశం. ఆ దేశవు భౌతిక 
భౌగోళిక స్యరూపాలు, - పరిస్థితులు, (పకృతి, వాతావరణం, బతుకుదలకు 
సంబంధించిన రకరకాల వనరులు- వఐాటితీరులూ ఈ మొదలయిన ఇత రేతరాంశా 
లనెకం ఉమ్మడిగా “జీవిని రూపొందించి తీర్చిచిద్దుతాయి. ఈ తీర్పులో, దిద్దు 
బాటులో జాతికి విలక్షణమయిన అనుభవాలు, ఆలోచనా విధానం, ఆచరణ రితి 
ఏర్పడుతయి. అందుకని, దేశం జాతికి తల్లి. దెశాన్ని జన్మభూమి అనీ, మాతృ 
భూమి అనీ-ఆచ్చంగా మాతృ స్వరూపమనీ గుర్తించి సేవించడంలోని పరమార్థ 
మిది, 'వందేమాతరంి ఆన్న చి దేశానికి సై స్వాతం తోకిద్యామ మంతం కావటంలోని 
అర్ధ మిది, “జననీ జన్మభూమి శ్చ స్వర్గాదపి గరీయసీ" అని వాల్మెకి మహర్షి ఈ 
దేశానికి రామచందుడి ద్వారా అందించిన ఆక్షవాక్కులోని మౌలిక తాత్పర్య 
మిది. దేశాన్ని బట్టి జాతికి గుర్తింపు. కాగా, జాతీ ఆలోచన, [పవృత్తి, ఆచర 
కాదుల ద్వారా దేశానికి. గౌరవ్మపతిష్టల్లు, తల్టీపిల్లల స్థితి. వ్యక్తుల జీవితంలోనూ 
దేశజీవితంలోను+* ఇదే. అనుభూయమానమయ్యే అంకం 0. ఈ విధంగా దేశానికీ 
జాతికి అభేద (పవృత్తి. “ఇప్పటికీ దేశమంటే అర్థం మట్టిగడ్డలే కాని మనుషులు . 
కాదు” :(గురజాడ కవితల సంపుటం. పు. Xvi. 1988) అని వాపోవఢంత్తో. 


౨2458 అభ్యుదయ క విత్వాసంతర ధోరణులు 


ఆరం లేదు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషు లనీ; లేదా, మనుషులు 
అని - ఈ రకమయింది, అవా _స్తవికమయిన ఆలోచన. దేశం వేరు, 


నువులు అంటే, జాతి వేరు అనేది ఆధారంలేని ఆసంగతమయిన ఊహా, 


(3 

ta} 

క్‌ 
En 

G9 

[ఇ ఈ 
గ్‌ 

£3 

౬ 


చ్చెదపర చటానికి ప్ర ల్పించబడే. అపోహ. 


కొన్ని సందర్భాల్లో ఒక దేశంలోకి మరొక త పటు - ఏ రూపంగా, ఏ 
'కారణంగా నయినా సరే-వచ్చే పరిస్థితులు అది అసహజమేమీకాదు. అయితే, ఆ 
వచ్చిన దశలో-ఆ రావటం సామూహికంగా కూడా అయి ఉంచే, లేదా, వచ్చిం 
తరువాత సమూహంగా ఏర్పడినా గూడా-కొచ్చి కాలందాకా. మౌ లిక జాతితోబాటు 
ఈ “జాతి కూడా-అంటే, ‘రెండు జాతులు 'ఆి దేశంలో ఉన్నట్లుగా థాసించ 
వచ్చు. కాని, అనతికాలంలోనే ఆ వచ్చినవారు ఈ దేశీయులతో కలిసి ‘ఏక 
జాతిగా విలినం కాక తప్పదు. ఈ దేశంలోకి వచ్చి, ఇక్కడే నిజంగా స్థిరపడి 
పోయినప్పుడు, జననాదిక సంబంధ బాంధవ్యాలు ఇక్కడె. యథార్థంగా - కుదురు” 
సున్న డు మౌలిక జాతిని తీర్చిదిద్దిన ఈ దేశం “సర్వాత్మనా” ఇక్కడే" 
“స్థిరపడిన' వారినీ 'తీర్చిదిద్దటం” లో సహజంగానే సమంగా పవర రిస్తుంది. అందు . 
వల్లి, వారూ-పీరూ వేర నే స్థితికి నిలుకడగానీ. ఉఊనికిగానీ ఉండదు. కాగా, 


విలీనమయి “ఏకంి కహభ సహజం, మరి," కాకపోవటమనేది అసహజం, 
కృ(తిమం,. ఈ కృ తీమస్థితి' శ్ర ఆర విందులన్నట్టు “కూట బుద్ధి! రకరకాల 


స్వార్థాల కోసం వేవర్తించే ఇం[దజాలం,. మాయ. నిజానికి. విలీనం కాశపోవట 
మని ఊండదు. కాని, విలీనమపవ్పతూనే ' కానట్టుగా; “అయికూడా కావద్దన్న ట్లుగా 
[పవర్తించటం కూటమిుద్ధి. అక్షణం.. కల్లోలాలు రేపటం దాని లక్ష్యం. కాగా, 
మతం, ఉపాసనా వరాం భాష, సంఖ్య వంటి అంశాలనుబట్టి జాతులను, వర్షా 
లనూ గ ర్రించే తరహా న అసహజం మ్మాతమే కాదు, 'అగాస్రీయం కూడా 
మతాది విషయాల్లో వై క్రికమయిన అభిరుచిని, స్వాతం త్యాన్నీ ఈ దేశం 
కూహ్వోదందేకొన్న వే మౌళిక “ఆలోచనా విధానం అనాదిగా మన్నిస్తూనే ఉంది? 
భావన వై విధ్యాన్నీ, ఆలోచనా స్వాతంత్యాన్నీ ఆదరిస్తూనే ఉంది. అది ఈ దేశ. 

మౌలిక జీవన విధాన స్వభావం. అందువల్ల ఈ దం ద్విజాతి; లేదో, _ బహుళ... 
జాతింనోనా 'జాతీమయమనే వాదధోరజికీ ' స్‌ విధమయిన ఆస్కారంగాసీ ," ఆర్థర్‌ 

గానీ-.లేదు: కాని రకరకాల. స్యార్థాల నిష్టలతో, - - పరాయి (పేర లతో, కూట 


ఉండటం, ఆ వాంయో హాచ్చె ఉదారథావంగా వ క్రీకరెంచి తమను తాము చూస 
లో ఇక 
అ వ = 
గించుక వటం [పస్తుక చౌార్యాగంం" ఈ చౌరాాగంం౦ం ఆంగెయుల రాకనుంచె 
న్‌ా. లి రె ఈ C3 
ఏజ్బంభించటం కాదనరాని చార్మితక సత్వం. ఆంగ్లయు ల౩శాంనకి రావటానికి 
న్ను బ్‌ వ షె జ ళీ క 
ముందు ఈ దేశంలో ఐక-౦ బేదని ఈ దేకియయులు గూడా కొందరు 'ఆమాయ 
? రొ 
కంగా వాదించటాన్ని [వంగా గిరాకరిస్తూ— 


“If india has n) unity herself, n) unity could be given 
to her. The unity which undoubtedly belonged to 
india was self-born and had its own destiny, its own 


function and its own vast powers; it was the gift of no 
| * 
one.” 


అండి సోదరి గివేదిత. (Sister Nivedita; ‘My India My people’. - 
pravrajika Atma prana : Ramakrishna Sarada Mission (1925; 
09. ర్‌) కాగా, నిజానికి చేశంరోని ఐక్యానికి స్ట్థిరాంశం చేశీయత; రాజు - 
రాజకీయాది “వ్యవహారాలు” కావు; కేవలం డేశీయత. 

దేశం; ఆ దేశం ద్వారా రూపొందిన జాతి, ఆ జాతి తన ఆనుధవ- 
ఆలోచన-ఆచర ణల ద్వారా సమీకరించుకొన్న భావన, ఆ భావన వికసించిన 
పురోగామి భావజాలం; ఇతశేతరాంశాలను సమన్వయించుకొంటూ సంప్రదాయ 
రూపంగా |పగతి పథాన (పవహించేకాలం - ఈ విధమయిన సమస్తము? 
అవిభాజ్యమయిన ఒక సమైక్య సంపుటి. కాల పవాహపు వివిధ ఘట్టాల్లో పరిస్థితుల 
అవ్రికల క్లైష్ణత్వాదులవల్ల కలిగే అంతర్భహినంఘర్ష ణల రూపాన వచ్చిన 
పరిణామాలనూ, "మార్పులనూ బేరీజు చేసుకొని సమన్వయించుకొంటూ | (గతి 
సాధరచపం ఈ సంపుటి మౌలిక స్వభావం. ఈ అనంతమయిన సృష్టిలో, . 
విశాలమయిన [ప్రపంచంలో వివిధ దేశాల భావజాలం పరస్పర ౦. వివిధ నిషృత్తుల్లో 


250 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


పభావించుకో వటం అన్ని కాలాల్లోనూ సాధారణం. కాని, ఈ (పభావం దేశీయ. 
తకు ఒదిగి సమన్వయం పొందటం మాత్రం సహజం. నిజానికి ఏ ఆలోచనా 
విధమయినా, భావజాలమయినా దేశీయ స్థితిగతుల యాథార్థ్య ;ంలోనుంచి ఉద్భుద్ధ 
మయి |పయా జనాత్మకమయిన పరిష హ్‌ తను సాధిస్తుంది తప్ప, ఆరో పిత 
మయినప్పుడు విపరీత ఫలాలకు -దారికీసి అనర్థకం, ప్రమాదకర మవుతుంది. 


. ఏదయినా, దేశీయత పై సిష్క_రింపబడ వలసిందే. కాగా 


దేశంలోని అంగుళాంగుళం నేలతో, మట్టితో, [పకృతితో, పరిసరాలతో, 
[పాణులతో, సమాజంతో, సంస్క్టాతి- సం పదాం యాలతో, . నాగరకతా- మర్యాద 
లతో, ఆలోచనా విధానాలతో, ఆనుగత పరిణామాలతో, ఆరోగ్యక। రము. -్నపగతి. 
నీలమూ ప్రత మార్పులతో, ఆచరణ రీతులతో, అనుభావ విశే షాలతో, | 
అంతర్చహిర్దివన సమన్వయ విధానంతో. న ఈ విధమయిన సమ స్తంతో 
ఆత్మీయతా, మమత్వం కలిగి ఉండటం; దెళాన్ని సజీవ నిత్యజాగ్భత మాతృ 
మూర్తిగా దర్శించటం; ఆలోచన అనుభూతి ఆచరణ రీతులలో మాతృభూమితో 
చై తన్యవంతమయిన మమైక్యాన్ని పొందటం; ఆమె గౌరవమర్యాదల పరిరక్షణలో, 
ఉద్దీపనలో ఆ భూమిలో తన తోబుట్టువులతో సార్థకమయిన ఐక్యంతో జీవితాన్ని 
సమర్శించగల నిష్టతో (పవర్తించటం; ఈ-సమస్తం వ్యక్తమయ్యే దెశం, (వాతి; | 
పదికగా సర్వ కియా కలాపాలూ, ఆలోచనలు*,. విధానాలూ, ఆచరణలూ, -రక.. 


రకాల: సమస్యల, పరిషా బ్రారాతూో నిర్వహించటంలో. దృఢత్వం :,క కలిగిడిండటం?:.; 


దేశీయ చార్మితక గమనం నుంచి అభ్యదయకర పురోగామి స న్‌ రిని ఐ పొందటం; ల - 


తద్వారా సమ్మగ వికాస. రూపంగా భౌతికం సామాజిక - వైజ్ఞానిక -. ఆధ్యాత్మిక... 


సమన్వయ హాన్ని సాధించటం; అన్యదేశాలనుంచి. సంక్రమించే భావజాలాన్ని స 
చేశీయతా నికషంవె నిష్కర్షించుకొని దేశీయ మౌలిక జీవన విధానంతో అన్య. / 
..యించుకోవటం- ఈ విధమయిన సమ స్తభావన దేశీయత;.:. 


. ఈ సందర్భంలో జ్యాగ్యత్తగ్గా అవగాహన. పరచుకోవలసిన అంకం.ఒకటి 
ఉంద. దేశీయత అనేది వ్యతిరేక ముఖమయిన- తరహాకాద్దు,.. .స్వత్వం కోల్పో... 
"కుండా: 'సర్వదేశీయతలను మన్నిస్తూ | విశ మానవతా బ్లావానిక్షి వసుధై క్ర కుటుంబ ' . 
(ప్రవృత్తికి, అనంత. విశ్వవైతన్య లయానుభావానికి వ్యక్తినీ, వ్యకిమయమయిన 
తిసి. ఎదిగించేందుకు అనుకూల ముఖంగా. గాకని శ్రే జీవనము మౌలిక దళ కక. 





ఆధునిక కవిత్వం : దేశీయత . 251 


ల 


డశయత, సంకుచితత్వానికి గానీ, కృ[తమత్వానికిగానీ, కుత్పతత్వానికిగాని, కుహనా 
విధానానికిగానీ, కఠోరత్వానికిగానీ, న శ ంసత్యానికిగాసీ ఈ దృక్పథం లో తావు 
లేదు. స్వశక్తితో శక్తిని గౌరవించి సమాదరించే ధార్మెక [వవృత్తిని చేశీయ 

సర్వదా సంభావించి పెంపొందిస్తుంది. నిజానికి ఈ విధమయిన దేశీయతకోసమే 
ఆధునికంగా ఈ దేశంతో అనే నేకోద్యమాలు (పత్మక్ష-పరోక్ష మార్గాల్లో నేరుగానూ, 


కొంచ తిరుగుడుగానూ [పయతి గంచినయి, [పయతి ఎస్తున సంప గూడా. కాగా. 


స 


దేశానికి-జాతికి గల అభేద [పతిప శి దృష్టా; మ్మాతమే దేశీయత -జాకీ 
యత ఆనేవి పర్యాయవాచకాలవుతున్నా యి. అట్లా వ్యవహరింసబడుతున్నయి. 
అయితే, జాతీయతా భావనకు ఆధార మయిన దేశీయత యశార్థ్ణమయిన మౌలిక 
దృక్పథమనేది అవగాహనపరచుకోవలసిన [పధానాంశం. అందువల్ల 


దేశయత అనేది ఆనేక విధాలయిన ఆలోచనా కోరణుల్లో ౪ ఆవ కూడా 
ఒకటి అన్నట్టుగా. ఒక ధోరణి కాదు; అన్నింటికీ ఆధారభూతమయి ఎన జీవన 
మౌలిక దృక ఎథం. కాబట్టి జీవితానికి సంబంధించిన ఆన్ని ర ంగాల్లో ' మాచిరిగానే 
సాహిత్య రంగ ౦లో, ఆందులోనూ పరిణత రూపమయిన కవిత్వంలో ఈ మౌలిక 
'దృక్పథం (పవ ర్తించటం అత్యంత సహజం మ్మాతమ కాదు; అనీవార్యం కూడా, 
ఆయితే దేశంలోని అన్ని (ప్రాంతీయ భాషా కవిత్వాల్లో మాదిరిగానే తెలుగులోనూ 
ఆధునిక కవిత్వంలో ఈ దేశీయతను గూర్చి [పత్యేకంగా. పరిశీలించి గుర్తించ 
వలసిన అవసరం ఏర్పడుతున్నది. ఆధునికంగా మాతమే దేశీయతను విచ్చిన్న 
పరిచే దేశీయత విచ్చిన్నమయ్యే తరహాలూ, |పభావాలూ కవిత్వంమీద కూడా 
పడుతూ ఉండటమే ఈ అవసరాన్ని కల్పిస్తుంది. 


తెలుగునాట ఆధునికంగా కవితా రంగాన తొలి ఉద్యమం భావకవిత్వం. 
ఈ ఉద్యమం సింహావలోకన చేసుకొంటే, దానికి |ప్రవ_ర్తకులు రాయప్రోలు 
సుబ్బారావు. ఆయన ఉద్యమించిన ఈ కవితా రీతికి [(పేరణ వై దెశికమన్నది. 
(పసిద్ధమే. కాని, స్కుపసన్న అన్నట్లు; (పధానంగా “అది రూపానికి సంబం 
ధిండిందే" (గారలు. 'చకంి 1988. పు. 141)}.- కాగా “ఆయనను 
_పేరేపించిన శ క్రి ఆంగ్ల కొల్పనికోద్యమ కవిత కావచ్చు. ఆ:[పేరణతో తనదైన. 
ఒక 'దృక్పథాన్ని కల్పించుకొని, మాతృభాషా సాహిత్య సమున్మేషానికి.' అను 


259 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


వయిస పవృ ర్రిని. తాను పండించుకొగి కవితా రంగావికి సూత ధారుడయినాడు 
రాయ పోలు అన్నారూ జి. వి. సు[బహ్మ ణ్యం. ('అధినవలోచనం' , 1984. 
హా ర్‌). “తనదైన వ ఆ క దృకృథం' దేశీయతా సంక లితమయింది. 
(గహించిన వస్తువూ, పరిసరాలూ, విషయాలూ, తా _త్వీకత, అభివ్యక్తి, కవితా 
భాష- సరర్షమూ దేశీయతా భావంతో తొణ కిసలాడుతూ ఉంటాయనటానికి ఆయన 
కా ఉదాహరించవచ్చు. అందుకే- 'రాయ[పో లు సుబ్బారావుగారి 


వ్యుత్ప త్తి శ క్తి భారతీయమైనదే. సుబ్బారావుగారి సృజన కళాశ క్తి దేశీయమైన 
సాహిత్య సౌష్టవం కలది. (గురజాడ ) అప్పారావుగారి య సాంస్కృతిక 
విషయ -వివేకాని కున్న వై వె దేశికమైన చార్మితక అవగాహన ౪ క్రి అద్వితీయమైంది' 


(3 


ని తులనాత్మకంగా రామకోటిశా స్రీ స్పష్టపరిచారు. '(విమర్శిని = 4. 1979, 
పు. mM). రాయ ప్రోలుది = శ్రియ [ప్రాతిపదిక పయిన రూపుదిద్దుకున్న దృక్పథం 
కాగా గురజాడది వై దేశకమయిన అవగాహనా |పాధాన్యం కలది. ఆ కారణం 
గానే ఆధుగికమయిన మొట్టమొదటి కవితోద్యమానికి రాయ పోలు అద్యులూ, 
[పవర్తకులూ కాగ లిగింది. ఆ తరువాత చాలా ఏండ్లకు వె దేశికతా (పాధాన్యాన్ని 
' ఒంటబట్టించుకొంటుండిన థీ కొవితారంగాన (పత్యేమయిన స్వంత తరహా 
గొంతు విష్పుకొంటున్న గ ప్పుడుగాని గురజాడకు (ప్రాధాన్యం రాలేదు. కాగా, 
రాయప్రోలు (పవర క్షకుడుగా, రూపుదిద్దుకొని పురోగమించిన భావ కవిత్వం 
మౌలికంగా దేశీయతా (ప్రాతిపదికను నిలుపుకొన్నది.. .బపహఖముఖంగా విస్తరించు 
కొన్నది. వస్తుపరంగా సామాజికొంశాలను నిరూపింఛటంలోనూ, (పస్తుతీకరించ 
టంలోనూ, [పవోధించటంల్‌ నూ, త్రీ స్ప పురుషుల సామాజిక , సంబంఛాలపరంగా 
“ఆమలిన శ ఎంగారా 'న్ని (పతిపాగించబంలోనూ;, అనుభూతులకు పందిరివేసి' . 
రూపపరంగా “నూతన అభివ్యక్తి మార్గాలను సుసంవన్నం' చేయటం మ. 
1988) లోనూ, అనుభూతిసీ విస్తరింప వేయటానికి సమర్థంగా ఆధునిక “కవితా. 
భాష "ను. రూపొందించటంలోనూ.. రాయప్రోలు తీసిన దారిలో .భావ క విత్వర దేశీ 
యతా, &ఫాతిపదికను ఎక్కడా కోల్పోలేదు. అనేక " విషయాలకు సంబంధించి . 
దేశ్నీయ్లేతకు: సంబంధించి తఅవగాహవారాహిత్నానికి ఎకగడా.త్తవకాళ 0, ఆసాంతం: 


కల్పించలేదు." 





వ, టా శ్రా శ 
+d > Te న క: స్‌ న్‌ i 
పగ Ce ౧ || ఫ్‌ “7 క్‌ ఫ్ర స జాన జ్‌ | 
ద ప భం! న్‌ 3 x3 క్ల a3 ud 
గ్‌ శి గి శ నా. (౧. -) ( (౧ 0 కె శ్చ చ 
|) గ్‌ 13 కోట a23 “3 YU f ఇ “9a జు $3 న్‌ గ్‌ fa ళన 
1G 3 "ఇ శ న 3 డా f “ క న్‌ా! ఖః ఇ థె <r Ps) సం 
ధం 3 2 f FJ అ a గీ క. y3 “5 “3 2 
న క 3 73 శ i A 
| a బే లూ గి i a న, స ఛా J న్‌ 4) i + 13 
SRF hoo Day క్‌ DNS 5 hE 
hw Gg Ry ph ఖు 2 fi శరీ 
గ్‌ ఓ 7 re; శి "1 pr గో స్ట గ 
నిల జ రే భాంతి క Bape గ్‌ 3 స్ప టి 
x3} జ్‌ ళం x షి జ ఎ “3 లో స్తా గె త్‌ | శ ఇతో ల ౧ ప f3 3 0 f 
J] a స జ్‌ %* 3 3 స 3 / న గ్ర గ a ళ్‌) ల్‌ లే . ఆ 2 
“3 el rE వై సం t 3 2] y3 ౧ నా ళా 2 బ్ర “32 
# కొల త్‌ లో స ళో } ] Ca జా f 3 é 3 7 "3 mE ' - ప స్తే సం! 
టె న ag ay Ol 9 hh 2 న “3 VI 
a గ, గ్య 3 3 3 3 Pare at ద a { వ 
ట్‌. స స 2 9 : ట్‌ 
r he గ «3 ర్యా ( వీ 1 తె rs న్‌ నే +3 Fra శ on! ౧౫ ట్‌ y3 tia yp 
i} AD DM ది fF ty ung = క మళ లం త / శై 
«29 అ » 2 ల () న 3 [1 3 a స ళ్‌ “9 ల శ % లి | La ఖగ 
06 గలే సం Aree "oO న్‌ శ్ర గ fe pw 9 fA రా స్తు లక్‌ క్‌ వ fo a 
ఎన తల స శ టి శన Ene agp = తల్ల GG 
9 గ్‌ స్తో లి PE fn fe “3 "3 la ఛి గీ జ్‌ or) 3 || జ / క్‌ rE 9, ఎ os a 
a tf టె | 3 Doe (1 సలి pf co శో న్‌ ఇ సం d 
aba లట సంజ ర 3 
9 swe 3 న 3 ని డు శ్రి — hu 
జ LEC ళో ల్యూ +} t3 9 జ bh శ [0 J Ya . 
సై గ్‌ ళ్‌ శి fh egy ౧ య wi శ తి ణు (౧0 ళా La Fr, ర ~— 9 
Gh Bg”: త త E dd Rad 53 గం మా f bb అక, 
న్య వ 9 GA గ 3 pI B- #2 hh త 3 (| Ee 9 Mm spi 8 
ళా be Sader a am స Ty 2 3 రీ lh ౧ న. గం 2 నో యు 11 
13 ౧ 6b మ Pp Ce "3 స 1 pS; “3 x; 2} oOo త్ర CG 
చం ల స చ మంచీ నం Sri, PHB ఉత 
Ss SDR IR పతయ గిలి శి శల ప చప de | a CB pg 
గె “2 nm స 43 ELE స స fa [3 "3 6 9. ww 5G ఎ [ఓ న శ కె రా న్స్‌ 
3 కర విస్త ౪9 “ 9 43 “స * గీ oC 0 iy BR: —~ 0 యి 
x3 i సం «fra 3 13 we! క {1 స్సు : డ్‌ f ల ps (స న సనో న్‌ 3 గీ స్‌ వయా we) YF 
9 0 TI 0 mc hg 5 3 Gf ఈ 3 3 చ 40 
a g బై ళా fh బి హా న. a) 0 3 pe hb DD kl) జడా న్‌ - లల ౮ 3 త్‌ 0 ౧0 ( 
స ono ఈ | 3 hf « epee “32 ఈ జ్జ న ల్స్‌ ¥ ల! టన్‌ న! వ ౫ న 3% [| 
భా mn VE oy న్య. . ఫ్‌ న i [్‌ "9 wR జ్ఞ 32 : 33 4 "టె 
a 2 Ga DD Gh శ గీ ౦ ౫్‌ రంది బన. den 3 
r p 2 జో ళీ ౧ 3 fh నా x fg Pal) £ ఇ త్ర 
వ్ర fa 3 3 fh x A hk శ్‌ 9 ది 3 ఓ స్ట్‌! ఖని 3 య 
- ఇ! bh} 3 2 సో Wy] TE tf - ఖై 


బిల్‌ అభ్యుదయ క విత్వానంతర ధోరణులు 


“నే భయంకర కాముకుడ 

నీ కరాల చితిని 

శ్యామలు వెన్నవలె కరగి టరు 
(రామచం[ద అప్పారావు. “ఉపాసన (చిత్రభాను సం.) పు. 20) వంటి 1. 
ధోరణికి, దేశీయ భావనా రాహితా 3 నికి విగజారేందుకు _పిరణ క కావటం భావకొవీఆ 
రంగాన ఒక విషాదఘట్టం. నామాజికదృష్టి లేకుండా, ఎందుకో ఏమో అర్థం 
కాకుండా, నేం పునాది విడిచిన. గాలిగోపురాలతో సంకుచిత “స్వేచ్చ కోసం 
పాకులాశింది. కృష్షశాస్రే కవిత ఒకవైపు అందమయిన అభివ్య క్రిసి, అనుభూ 

తిని ముగ్గమనోహరంగా, దేశీయ భావనా మయంగా తక మరొకవైపు 

“[పయోగ' మార్గాన, వె దేశిక భావన సంపర్కాన ఈ రకమయిన దిగజారు 
ధోరణికి అసంకల్పితంగానే కావచ్చుదారి తీసింది. ఏడుపే భావక విత్య మన్న 
అభి పాయం వ్యాపించేట్టు చెసింది. అనుభూతి కందని ఏడ్పు అందలమెక్కింది. 
వైయక్తికావరణం వింతగా కువించుకుంటే అంత “ఆత్మానుభవ-అభివ్య క్తి” అనే 
(థాంతి కలిగేట్టు చేసింది. 


ఆ కొత్త రోజుల్లో, మేలుకొన్న కొత్త సమాజంలో తనకు లభించిన ఏ 
ఓక టి రెండు అనుభవాలనో, ఈ ప్షసుఖాలనో . కవి తన దివ్యకావ్యాల్లో 
పెట్టాడు, తరువాత అహంకారం వల్చనో, అశద్ధ  ద్దవల్దనో ఆ క 
కౌగలించుకొని చుట్టూ ఆవరణ కట్టి హర్పున్నాకు, స 


అన్న కృష్ణశాత్రీ మాటలు ("5 పాతిక హపత్వళాల తెలుగు" కవిత్వం భారతి 

ర జతోత్సవసంచిక ) ఈ ఊ త్రరార్థంలోని ఒక్‌ 1పథానాంశానికి అద్దంపడతయి. ఇ 
ఆవర ణలు మరీ సంకుచితమై, కరుడుగట్టి , కవిం కావ్యపాఠకులకు అఖాతం 
స నృష్టించినయి. అహంకారం, ఆ (శ్రద్దలు కారణంగా దేశీయతను అవగాహన పరచు 
కోవటంలోని వివిధ నిష్పత్తుల్లోని వైఫల్య రీతులు ఇందుకు మౌలిక హెతువులు. 
కాగా, వస్తువు ప పూర్తిగా సంకుచితమై, దాదాపు 'వర్వస్తుక మా అన్న స్ట సితి కూడా 
దాప్తరించి, ఆలోచసా భోవనా' ' విధానము? మరింత "చిని ్నో చిన్ని. ఆవరణలుగా 
. కుందించుకుటోయి= చే చే.దేశిక కను స ఎంత మేరి ఈ సిక "'ఆయా-నష) 
శక్రో సాగుతూనే ఉందీ? కాగా. 27 


ో 


ణా శో ఇ కి 
ఆధునిక కవిత్వం దేకియత బక్‌కీ 


a 


C 


చు 


ఈ విధమయిన ధోరణులు వాటమ౨స్తున్న ఉ_త్తరార్థపు ఆరంభ సంవత" 


రాల్లోనే ఒకటి, ఆ తరువాత మరికొన్నాళ్లకు మరొకటిగా రెండు ఉదువాలు 
కవితా రంగాన ఆనుకూం-|పతకూఐ స్పందనలతో ముందుకు వచ్చినయి, 


పురోగమించినయి. 


ఇ” జ్‌ జో న. ణా గ్‌! మ లా ఇ జే So నో 
సంప్రదాయ కొవ్వు ఉది "మం భావు వఐతంయుగో 


అ అ 
పూర్వార్ధంలో కవలం ముడిసరుకుగానూ, స్వబ్వుంగానూ మతమే ఉంచి 


ల్‌ 


ఆల్పాల్బ పరిధుల్లో ఇరుకుడు పడిహోతు? ఉండిన “వస్తువును పచష్టమయిచ, 
పభావోత్సాదకమయిన “ఇతివృత్తంగా ఆర్చి ఎద్దుకొని ప్రయోజన దృష్టితో, 
మానవుడి అంతర్చహిర్జివితాల సమన్యయ [పాధాన్సంతొ, ఏ_స్త్పుచమమున 
సమ్మగ దెళయతా ప్రాతిపవళపయి కావ్యశిల్ప మహితంగా, సమష్టి చై తస్య 
సమ్మగ త్వాఖివ్య_క్తి ముఖంగా ఉద్యమం పురోగమించింది. సమకాలిన వివిధ 
దేశీయె ద్యమాలనుంచి (పేరణ, స్ఫూర్తి ఈ ఉద్యమానికి గాఢంగా అభించింది 
దేశీయమయిన ఉదాత్త కావు సంప్రదాయాన్ని ఆభనికిక రించుకొని నవ్య 
సంప్రదాయ కావ్య విధానాన్ని నెలకొల్పింది. సంప్రదాయానికి సంబంధించిన 
అవగాహనారాహిత్యం ఆనాది కింకా పుంజుకోలేదు. దాదాపు 1980 [పాంతం 
నుంచి ఆవిచ్చిన్నంగా- ఈనాటికీ పురోగతి శీలంతో సాగివస్తూ ఉన్న ఈ ఉద్ముమపు 
తొలియేండ్ల ఫలితాలే రాణా [పతాపసింహ చర్మిత, శివభారతం, నశెందరనందం, 
ఆత్మకథ మొదలయిన మహో కావ్యాలు. జాము వ్యా కరుణ్‌ మొదలయిన వారి 
కావ్యాలు ఈ ఉద్యమంత పూచిన ఆకర్షక పుష్పాలె, శః ఉద్యమంలో శఖరాయ 
మానమయిన మహాకావ్యం = ఈ రామాయణ కల్పవృక్షం ఈ నాళ్లలోనే ఆరంఫ్‌ 
మయింది. తన “జంట కవియున్‌ [వియమి తము" ఆమిన కొడాలి ఆంజనేయులు 
“మహాత్ముని అసిలేని సేనలో చేవ స్వాతంత్య సమరరంగ యె ధుడుగా దేశానికి 
ఆత్మ సమర్పణ మార్గంలో నిమగస్న డు కాగా విశ్వనాథ సత్యనారాయణ 
ఆసివంటి తన రచనలతో దేశీయ సాంస్కృతిక, సామాజిక రంగాన లేఖినీ 
యోధుడుగా దేశీయతకు అంకితమయి పురోగమించాడు, దేశీయ సాాతంత్యోద్య 
మాగ్ని శిఖలను దేశ మందంతటా ఆలోచనా వీధుల్లో వ్యాపింఫజేసిన మహి 
కావ్యాలు రాణా ప్రతాపస్తింహ చర్మిత, శివభారతం.. “శివ భారతి మవట మె 
'డేశీయతా మహితమఘయిన గొప్ప భావనం. పషర్మ్శికమణోడ్యోగోడ్వేగం, సంయమన 


లద౪6 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


వె 
# 


నీలం - ఈ రెండు చేశీయ లక్షణాలూ ఈ కావ్యాలద్వారా ఉత్పేంరణ బొందిసయి, 
వెళ్ల చరి!త నుంది స్పూర్తి పొందటం దేశీయతన్తు సరిగా. అవగాహన చేసికొ 

టానికి మొదటి మెట్టు. గతాన్ని వర్తమానానికి, వర్తమానాన్ని ads 
చక_గ పునాదులుగా రూపొంచించటం ఆరోగ్యకర మయిన విధాసం. ఈ విధానం 
ఈ 


లా oy 
గ్‌ శ” ఇ డ్‌ గా లో చా వ్‌ War a ట్‌ 
ఉద మకావ'ల మౌలిక సూతం. ఏ కొందరికో పరిమితమయి ఉండిన 
పో సతీ నా 
మె ల కు ప చా జ్‌ త ల క పామయమూన స్ట ఆ ఎక్‌ అబే 3 యాం వర్‌ 
యూయం సాంతంతి న ల wo ౧౮ అం దారా భూౌంరుంబుడటోగు దరెౌయాను) 
చ wu ప అ ప 
స "గి Lo అక # (శ వగా టో మ ఇ ఇ” 
ఆచారి” ఉద'మ ఇఅవంతం చెసిస మహాత్ముని మౌలిక జీవన విధాన సూ [త్ర 
ల | 
అవనే జా ఇ చె లం అపర జో Pm ఆ భ్‌ "శ అలి నీ 
అకూా, రాయరు చీవితంలతో ఆయన చేసిన | పయు గాలఘా అద్దం పట్టిన కావ్యాలు 
హు తజ ఇల ఆలో ఇల ఇ ఎమి a ఇల Sor ఇధి హా ల్‌ వూ 
నౌందరసందం, ఆత్మకథ. జళియతా భూమికపయి వికసించిన ఆః మొదలయిన 
జగ్‌ ఆగ ఇం ల సాన త్త వూరి ల స్ట లలో 
కావ్యాలు వసు పరంగా, శిల పరంగా ఉదాత్త సొయి నందుకొనా యి. వస్తు- 


Fal 


0 
అలాల సమతెంంం, పారస్ప కోత వీటిలో అనుభవానికి వస్తుంది. ఈ కావ్యాలకు 
భందస్స్ఫుసర్చ పరిష్యుంగం . కాలేదు. సో క్రిమంశంగా [పవాహశీలమయిన 
వాహిక గా భావాన్ని పరువ్వలు పెట్టించింది. భావ కవితా్రనుబంధంతో భాషా 
నాందర్మాన్ని గుజాళశించిందచి. సౌందర్యం భాషా - భావాభివ్య కుల నాదు 


ణి 
ర్‌ 


జో 
సమన్వయం ద్వారా అనుభవానికి వస్తుందనేది ఈ కావ్యాలు నిరూపించిన ఒక 
([పధానాంశం. ఈ విధంగా దెశీయతా |పాొతిపదికపయి సాగినందువల్ల ఈ కావ్యా 
లన్ని ఈనాటికి ఆహాధాస్నీ, ఉదాత్త [పేర ణనూ క లిగిస్తూన ఉన్నాయి, ఉంటయి 


చి అణా చ La a ర థ్‌ శో 
వె దెశిక భూబుకపె ఆరంభమయున అభుదయ'ి 
ర్య యానా కల ఘీ శూ 
ఇ జాకి ళ్‌ | gen ఖీ జో ఖో ఇ శె శ 
వ వితొద్యామం : రెండవది. భావకపిత్యో త్తరార్షాసకి చెంచిస- కవుల్లో ఒళరయి 
అ గ అథ ల 
ర్‌ గ : ఈ తో అల జ్‌ 


న. 


ఆపి 
ళ్‌ 


“భావ క కవిత్వం రాసే రోజుల్టొ', కృష్ణశా న్ర్రీలా గా ఏడవడమో,వి? పనాథలాగ 
అరవడమో తప్ప రాయ్మపోలు, అబ్బూరి వారల అంతస్తుకి చేరుకోలేక 
a పోయాను. ఖావక విత్వం పట్ల నా అసంతృ చక, ఇదో కార్త అరు నేను 
|ప్రాతినీధ్యం వహించే యువతరానికి _ ఇటువంటి కవిత్వం అవాంచ్హన్నీయ 


_మనసి' నా. కనిపించింది. అదే ఆభ్యుతయ కవితవె.పు నన్ను మళ్ళించింది! 


£ ఫ్‌? 


లో 
జ క 


వ. Wal wl 


3 
MTR | 


+ ళో 
శ . క్‌ ఓ ఖ్‌ శా bp ఛి శా da శి స 
wy స్ట. a po - v3 '( గ్‌ foe స్ట] స ళో గ్‌ “3 0 E te న్‌ 
[హమ VS TD a wy 0 
ee ha CT GG Tails య ly 03 
‘f ల గం లీ | man ఇ శీ (fi ha గ స C2 ౫ వీ ఖా 
న. : J 1 : Yaa ft) i 3 జ ట్‌] ర, తీ 3 శ] 3 Bs బా స జ్‌ an 
rar ca Tf, “3 ల Et 0 టా! న v3 0 
న st 3 Haas yy da} ff 0 Jd fh ప 5 
న్స మ హా ! / కా ష్‌ ౧ సే గ్గ, 2 
SE DE: Sa 3) y3 అ sR 
(| 3 ఖ్‌ నె wie 4 7 న “3 i రం | 2 # 
(J aE ry Yr. గ (a : a ‘ia శం లం నే 
ర. i (ఓ “3 గ్‌ | గ్త్‌ ps a న | క ic శ లే f x గ 
Hp లతే ; yd {3 క్స్‌ న గ 0) ఈ ఖే 12 i గ ౧౮. శ్రే as | 
స య ah స | ఫై వ్‌. టన 
9 స f- A 11 స |] 13 3 గి క fe య హ్‌, 
టీ (Ce WR ౩ 9 (a uh} జ క్త 1 
[3 శ rg a hn 7 3 Dd 
Sr oe wg. Brag" = 
ల hy జ్‌ 3 || స! 2) గి క్‌ న; స t = { క ఓ "ft | గ్‌ 0 గ Pama ia 
rel OS ar A Hn SD Sr సె bh SR ee a (7 
SUT Yaa ఈ 1. “192 5 నే, 1 3.211] 9 3 9 10 3 
శ! క శే ఇ అ స ఇ గ? తో ట్‌ 
3 న్‌ 13 ళ్‌ ౬ ఓ ళ్‌ | నా న్నే a ష్‌ SE గ] 4) %ై Y3 a “3 
న త ప 2 le v3 So 00 oe న్‌ <3 8 క 
+ త ‘3 tt i ) 4 టా శ ఓ స్ట 5 | . శి శ విక్‌ - గ్డ్‌ 
L,Y "శ 3 i | te es { %3 df (న "న ॥ 
స? it (౧ fs) న! లే p ట్‌ ఖే || 43 tpi క్‌ి "3 
9 nA a ae Tew న. థ్‌. 5 8 
+ సగ య) ఇ f య ఖే శ? న క. గ్‌ 33 ల గ i (గ D Q ణి 
P| pre త్రి { d ay || (| ర్‌] జ్‌ స ( 3 స 3 శ స గ్‌ “ చే “3 అ గ్‌ & 
/ "s) . ఓ 3 f dle 3g tty Ra భః Pee * 3 Pa ~ NU షా fs) My ఇ a 
స క i డ్డ 3 లె rt ఓట నీ } i) ad ళ్‌ జ YP జ “3 క్‌ ] హ్‌ a ఖ్‌ ౧ ‘2 
శ స (లై 1 a3] 4 x3 య స ॥ క స్‌ 7 0m 9 1 § , mn va a 
న Bg Pu bags 9 య స 
నె 1%, ఓశే క కే నో హ్‌ 13 ళ్‌ స్‌ %2 ER b= 2 
] వుట లి తోనే స. 12 ns 
CULL Lt LC eR Lec 
౧ త కే రి సిం అలి ల ల త్తి 7, a 14 క hb 
qr a = ఫా గ లి సత్తి bh Fer he 3 ష్‌ శ ia if వ ¥3] 8 a) fe fis బ్ర 
ద TC GGG Wo Es 
ల Ye f “a | గ్ర [ లర wil 3 క గ్ర 0 గ రొ మ టె yi 2 
స క R ge 
Laon eu BOG 
GU Loe Ob SO oN హై. 
9 "9 ETRE ప్‌ బ్ర 2m WOOD Fy hn టె 3 
ళ్‌ wd NE ళ్‌ ( ల 3 bf హి 
SNe TUL re BERK yu 
ఘట సర PEGI TID nat చలీ చిట ey 
Pat) i ఇ టీ స) గూ ర క్‌. 13 1) ళ్‌ (0 ల శ్రే 
బ్‌ గ్రా bh తే (| - CS) గ్‌ శ ర £2 fo ర % iE 
స 9 ఓ i in న్‌ Ee ల అ 
WE pg ed ea br NO CESS GSTS నూ 


AKD-17 


258 అభ్యుదయ కవిత్యానంతర . ధోరణులు 


ఈ మొదలయిన అంశాలను సమస సఇయపర చుకొ ౨టే అీఠి అభ్యు దయ క కవితో 


దమ [పవ కృత్వాసకి వాస్తవిక _పేరణ, స్పూర్తి దె ప స. దేలీయం 
షి , వాట 
కాదు. అభ్యుదయ కవిత్వాసిది మౌలికంగా 'వెదేశిక వన [1 


శ్రీశ్రీ ఆరంభించిన కవితా విధానానికి, ఉద్యమానికి 'అభ్యుదయ' అన్న 
పేరు రావటానికి. వచ్చి స్థిరపడటానికీ మరో దశాబ్దం పట్టింది. శ్రీశ్రీ 1984 లో 
రచించిన ప గీతంతో అభ్యుదయ కవిత్వం ఆరంభమయిందనుకుం టి 
19086 లో “అఖిల భారత (పగతిశీల రచయితల సంఘరి లక్నోలో పేమ 
చంద్‌ అధ్య క్షతన ఆరంభంకాగా, అ తరువాత దాదాపు ఎనిమిదేళ్ళకుగాని, -ఆంచే 
1944 లో - తెలుగునాట “అభ్యుదయ రచయితల సంఘం' ఏర్పడలేదు. ఆది 
ఏర్పడ్డప్పటినుంచిగాని “అభ్యుదయ కవిత ఏ మన్న వ వ్యవహారం బహుళ _పచారం 
లోకి వచ్చి స్థిర పడలెదు. 


అణు 


ఈః సందర్భంలో ఈక ఆస కికరమయిన విషయం-- 

అఖిల భారత స్థాయిలో (ప. నీ ర,సం,. స్థాపన సందర్భంగా లక్నో అ 
ఆ సంఘ కార 3సిరకహణలో [కియాళీలంగా (ప్రాధాన్యం వహించిన అబ్బూరి 
తెలుగునాట తెనాలిలో ' ఆరసంి స్థాపన సందర్భాన అందులో ఏ నిధంగానూ ఆస్వ 
యించినట్లు కన్పించదు. ఆనాటికే ఆయన రాయిస్టు ఆయ్యారు. “అబ్బూరి వారి 
సాహచర్యం వల్లన చాలాకాలం నేను రాయిస్టుగా చెలామణి అయ్యాను. కాని 
విచి[తం ఏమిటంటే, M. N. Roy గోంథాలేవీ చదువమని అబ్బూరివారు 
నాకివ్యనూలేచు; నేను స్యయంగా కొనిగాని, సంపాదించిగాని చదువలేదు. 
లెగిన్‌తో బుజం బుజం రాసుకొని తిరిగిన వ్యక్తిగా మానవేం్యదనాథరాయి 
నాకెప్పుడూ మాసనీయుడే” ఆన్నారు శ్రీశ్రీ (అనంతం. పు. 119) రాయ్‌పె శ్రీశ్రీ 
గౌరవాని కదికారణం. కాగా, పస్తుతాగికి, అబ్బూరి పము్య్యునిజం నుంచి రాయి 

జానికి మారితే, శ్రీశ్రీలో కవితా పరమయిన మార్చు వ్యతిరేక దిశలొ సాగిందన 

వచ్చు. అవే కమ్యూనిస్టులకూ, రాయిస్టులకూ ఎప్పుడూ చుక్కె_దురే. ఆనాడు 
రాయిస్టులయిన గోపీచంద్‌, జి. వి. కృష్టారావులు సాగించిన సాహిత్య విమర్శన్లు 
: మార్కిశాని ఏకి 'వ్యతిరేకమంటూ మద్దూరి చంచ ళఖరకా వ తీ చంగా. ఖండించిన 
అంశాన్ని కడ స్మరించుకోవచ్చు. 


ము 
ఇ 


ఇ 
అ 


ర! 


లో 


లోనూ, ఆ తరువాత గూడా ఆన 


క్రిడా 


ఇ 
ye 


I 


ఆధునిక కోదితంం & జీకీయత 
గా పరిచయం ఉండి 


U శా 4 3 a “ళల 0 | 
ya 2 at గ్ర .. te 2 ve 
Ee aq ag hf cay 
న 3 «3 గ sa «73 
=~ 1 "spe ణే 
“3 hag “og 
గ్రే + నం aN స మే ye 
/; జ హ్‌ జ ళు ప ౧ (} 
శే స్ట 
1 Low 1] 3 య క 
౧ హణ శ భి ny లి న్యం 
స f ఖై | i; + త 
"3 3 గ జ్ర 1 3 న 
09 2 9 మ ర్త 
స గి D fy ఇ SEs 
03 తో rs గ ‘fo 3 సలి ల్లీ 
mr 1. రి ఇ ర్ల 
fb లాల ఇ a3 ya a2 
లె శో (| 0 గ్‌ a ణు 
శం 2 క్రి 3 వ ag 1 
Anna SE 
rh య లి గ్‌ We 90" “0 న 
2 ak ఇ 19. గా 
వ శ భఖ us 
wl 0 “ల్‌ | గాలు! గ్‌ న చ స్‌ 
ఆత్ర 7 [ప | Ye pf a న్‌ సర 
గ ( యి ణా 2 3 0 
శ id Morir 
Aiwa Bom 
9 ఎం fh 0 డ్‌ సల స 
గె a 19 టి (| 39% 
a లంటి DPI hh 
. షై గ్‌ స్త శి [గా 2 11 
mM hy Gg ag Yel fy 1a 
se "Ig 
a 2D 3] gg e 
0 య శ af 4, 8% 
Pra Re ౦ 
hy చా ప్ర £0 NW) () 


శ స 


శో 
? 


its 
4 


terature 


1 


గడకీల రచయి 
and was 


నో 
గి 


టా! 


క 


ఎడెందె. కేరళలో “| 
d 1 


ism an 


మం వివచిస 


ఖీ 


UE) 
ళ్‌ 
: (‘Marx 
జిక (పగతికి సంబుందచించిన కవితా 


క్ష్‌ 


అలీ 


ters associatton split 


్నం కావ 


చా 


మా 
a 


స 
జ 
CEN 


జో 


ఛీ 


J 


ము. 


పంబూ[ టె 


ఇకో 


ఖా 
శి 


ప్‌ అల్‌ 
అల ఇట ప్రొ ఏ 
ive wri 


Cl 


a 


P. 117.) 


శ 


న్మిమ్మయం, విచ్చి 


+ 


DO ఖ్‌ 
On the content of social progress the communists 206" 


activity.’ 


వ్‌ 


the rest clashed a few years later, the result was that 
compelled for all practical purposes to wind up. 


the progress 


ంన 
ఆన్నారు ఇ.ఎం.ఎస్‌. 
Madras; 1975 


ఆదిర్భ రిం 


ఆభ్యుదయ క వితఈ్యానంతర ధోరణులు 
ఈ కారణంగా 


కయి౨దనెబారు ఇతరులు. 


అ 


గ 


జో 
గిదించటం కూడా ఇందుకు _పధాన కారణం. అరసం 


260 


ఆంక్షలు 


క గ. 
gs 
ద్‌ 
వ్‌. 
హవ 


త 
x 
ఓ 


థల 
యాని 
a 
తయత అనెది 


స్స్‌ 
య్‌ 


డెశీయతకు * 


ర 

a 
ba 
న 1౮ 
a 

లస 
నన్‌ 
స్‌ y2 
“= ల 
23 8 
స్తో 0 
A 

¥3 aN 
లం గ 
రి 

0 చ్లా 
D 


ల్‌ 


(ప 


ల gp 
re 
వ్ర) 


Ca 


ర్స 
0 


3B 


g 


~~, 
తీ 


ఎవమహప్పుడు ( 1945 
౨బంధథం 


- 


ఎల, 


జ్య 


కా 


ఇ 


డీతులో అనేకంగా రచనలు 


ల 


అలు 


ఛై 


లొఖలాలు . 


Cay) 
we 


ండ్రాయిజం వం 


0 


ul 


న్‌ 


వ 


ఇందు! 


యలు 


లాలా 


ఓలి 
డిసెంబరు 81-1936 జనవరి 1, 2) గాని 


లుగ లేదు 


శో శో 
౧ మ 


తో 


అయనకు 


న్స 


న=. 


ప 


రగా 


గ 
మై 


ఉండదు. ,ఇదివరకు వెయ్యబడి 


శో 
yar 


క్త 
a 


ఇ జాయ 


es 
శు 


వూ 


శ్‌ | 
fa CG 
me 
fh ఓ 
# 3 
గా 
సం 3 
EEE 
9 s3 
136 
wh 
షా i 2 
రష ౧ 
« 

సనో 


ఇ 
er ఎ 


జ్‌ ' 


వ్‌ 


4 
"pb 


_ పూరం నిక్మించబడుతుంది, సారస్వత 


వ. 


~~ 


డీన్ని కాదనలేరు.'. 


భో 
we 


క 
7 
= 
మ ఈ 
; ir 


వారె 


స్తా 


శ త 
+ 
gpa 1 


ర్న క “mE ఇల ఇ ళా వు ed ళ్‌ అ భా అర 
॥ య ia Tr! న క ఇ 
అన్నారు డ్రి శ్రీ. (0 (cy లెద ల నే we ie a) 199, ఆధద్‌సం ఆరాలు 
షో గ్‌ లో డ్డి వ జ జో జ వొ చా జోజో 
సభలకు ఆధంతం వహించిన తాబ ధిర్వ్మారావు [వంత నాహిత్యాన్ని నావ సం 
శ్‌ = యు 
దం ఒక వదె వ చ కంటం mY rT త 
చేయ ర చేసిన ఉద ws క్ర చె 2 wt, నుందూరుం ఫి రు అ (ఎ ఇవచువతుంది, 
హ్‌ స వాతి ళు లుకు 
ఇత 3 _ న్‌ రా జస ద టా జల శో 
ఆరసం ఆవిరాన వాని రం ఆయన, ఆయని ం అనుగ రించిన పలున్త్సరు 
ప ఇ 
a జో ఆర్‌ శన జు మమ జ స్య — ఇ ఖీ గవ ద ఇ అనల చ్‌ లో 
అభుదయి వవుళ్తోనూ డౌకియ సంపదాయ దిరాకరణం ఐ|తతలలు వేడయులెదు. 
క్‌ 
మేన న , వీ చం క Vy? Wa పనో 
దేశీయ సంఘటనలలో |! పరణ పొందిన “నయాగరా కవులు ఇందుకు దాఖలా. 
| | అల్లో అర్‌ వలీ అం రం వగాటాలి ఒక రా లా వ | 
ఆయితే, అరసం ఆవిర్భావం తరువాత ఈక స్టింలా మార్ప్చువచ్చింది. [కమి మంగా 
po 1 టె [కా 
న నో. త్ల న్‌ 


పొర్టినిగింపులతో, కాసనాంతో ఆరసం, అరసంకవువూ రవకరకాఎషబ్బందులకూ, 

షిరుద్దభావ సంసురణకూ సర మునారని పార్టీ తగాదాలు మొదలయిన ఆంశాల 
జ యు శ 

Ra చం 2 చ 

దారా స్పష్టమవుతుంది. ఆడక మంది అభు+దణో కవులు -ధయతకూా ఒ దానికి 


శ్‌! 


మార్చిశానికి దేశీయుతకూ వై రుధ్దాన్ని అంగీకరించని, పాటించని 
లేదా సమసష్పయించుకొని సాగే ఒక వర్షం ఈ ఉదుమండోనూ, అరసంలోనూ 
దాదాపు తొలియండ్రనుండే ఉండటం గమనించదగిన ఆంజం. ఇట్లాంటివారివల్లనే 
అభ్యుదయ కవిత్వోద్వమం, ఆరసం చెడిపోతున్నదని పార్టీ అధినేతలు గొడవ 
పెట్టడం, వీరంతా పార్టీ పిడికిట సతమతమయిపోయి, ఇరుకుడుపడి బయటపడ్డ 
వారే, అవసరాన్ని బట్టి లోనికి, బయటికి తిరుగుతూ ఉండే డ్రీశ్రీ వంటివారుకాక, 
ఈ విధమయిన వారికి ఆ గేసరంగా, అగ|[శేణిలో నిలిచింది దాశరథి, కాళోజీ, 
ఆర్ముద, కుందుర్తి, అనిసెట్టి, తిలగ్‌ వంటివారు. తెలంగాణా పోరాటంలో [కియా 
నీలంగా జ్ఞాతవాసంలోనూూ, i శ్ఞాతవాసంలోనూ, జైల నూ 
మించిన ఉద్యమ వీరకవి దాశరథి. పార్టీలో గాఢమయిన సంబంధాలుఐదిగూడా 
ఆయన దేశీయతా విషయంలో రాజీపడలేడు. 


లీ 


లోనూ, జటా. ఉద్య 
ఇ 


“జండా ఒక్కటె మూడు వన్నెలడి, దేశం తొక్కి భారతా 
ఖండా పేతు హిమాచలోర్వర, పవీట్కాండమ్మునన్‌ రవం 
(దుండొక్కండె కవీందు, చూర్చైిత జగద్యుద్ధాలలో శాంతీకో 
దండోద్యద్విజయుండు గాంధియొకడే, తల్లీ మహాభార తీ!” - 


262 అభ్యుదయ spe ధోరణులు 


అంటూ, “ఆకాశ మంత ఎ_తరచిని మహాభార తీ ద్భక కథం గలవాడు దాశరధి. 
నా. తెలంగాణ కోటి రత్నాలవీణి అన్న ఆక్క్మీయత గలవాడు. . అనేక 
మంది అభ్యుదయ వాదులు (పత్యేక తెలంగాణా, (పత్యేకాంయ్యధ ఉద్యమాలను 
బలపరిస్తే “మహాంధోదయంి. దర్శించినవాడు దాశరథి. తానే. ఒక పత్యేక 
కవితోోోద్యమంగా “రు దవీణ” మీటి “అగ్నిధార” [వవహింపజేసిన ఉద్యమజీమి. 
ఆయన కవిత్వమంతా డేశీయతను కోల్పోని ఉద్యమ దీ పిని అభివ్యక్తం 
చేస్తుంది. దాశరథికన్నా ముందునుంచే “అన్నగా ఈ మార్గంలో ఉన్న కాళోజీ 
దేశం, దేశీయత San ఎక్కడా, ఎప్పుడూ, ఎవరితోనూ రాజీ పడని 

విశిష్టమయిన “అభ్యుదయ” వ్యక్తిత్వం గల కవిధీరుడు. దేశం గొడవనీ, 
(ప్రపంచం గ గొడవనీ pe గొడవగా “నా గొడవి విన్సిస్తు సూనే ఉన్నాడు. , విదేశీ 
దురాక్రమణ సందర్భంలో 'తుది విజయం మనది నిజం' అని (పకటించాడు. 
దేశ కాలాలను అనుబంధింపజేసి “పరాభవ వసంతం, (గీష్మం.... | ఇత్యాదిగా 
ఉత్తేజాన్ని ఉప్పొంగించిన సళ _క్తి కంఠం కాళోజీది, 


కవి స్యతం|త వ్యక్తిత్వం గొంతు నులుమబడుతూండటం భరించలేక పార్టీ 
వ.క్తిక్లనుంచి బయటపడి, అనేక సంఘటనలతో చివరకు, చైనా దుఠరాకమణతో 
దేశీయతాస్పూ ర్తి మరింత స్పష్టపడి, నిర్నిబంధంగా చైనా దౌర్మోత్యాన్ని 
ఖండిస్తూ ము-క్షకంఠంతో ఆరు ద ముందుకు వచ్చారు. అప్పటికే ఎప్పుడో 
అనిసెట్టి “అనగ్నిపీణ”, మీటి “మాతృ సంగీతరి విస్పించాడు. “వ్యాసస ంతతివాడు' గా 
చేశీయతా సం పదాయాన్ని అనుస్కూత పర చుకొన్నాడు. 


“నే నెదీగిన మట్టి నాదే యని ఘోషిసా 
నలభై కోట్ల [పజ విప్లవకంఠం నా గీతం 


ఆంటూ ' "దేళొనికి = మట్టికి. మనిషికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని విప్టవ 
అడిత ఇతి! గానం చేశాడు. 


“నిజంకాదు నిజంకాదు నాదేశం, 

చీలి. ఛిద్రమౌతుందని ' న ద జన్మే 
నీవ్పుకణికలీ ఆస్థులు. నిలిచి ,ఎడుర్కొంటోల్లి 
“ద్రగతిళక్తు ల్మిప్రాభాల్‌ పగతుర వేటాడుకాయి' 


ఆధునిక కవిత్య్భుం వ దేశీయత 989 


అంటూ నిర్ద్వంద్వంగా (పకటించాడు. కంంగాణా మిగిలిన చేవంసుండి విక్షిా 
కాకుండా, పరాయితనం నుండి విమ క మరు! నందుకు మకోలానంతో కుందు రి 
వా 
క్త a 

పూర్వపు “దండియా[ త” , ఆ తరువాతి “అము ముదిత కావ 


కోట్ట మనుషుల నిజమైన [పాణం వున 


జ్జ 


ఇ ధ్‌ జ్యా ¥ i 
సమ్మగ తెలంగాణా కావం రచెంచారు. అయన దాకళకాథం మారరదకటాకిొకి 
లీ 


/ 
మాకు నటనలు అ మా చుట్టూ కటకటాలు వదు గొప్పమూ గోజాము చిటాలూ 


38 వర్చాడు ని సోమసుందర్‌. oe మెరీ బంధాల్లోంచె బయటవడి స 
అనో 


గా 
నా) చేశీయంగా (పవి రించే మార్గంలో ముందుకు సాగే వారికి ఏదో మ్ముద 


ch 


నెసి -ఆనభుుదయ కవులుగా [ప్రచారం చేయటం “నిబద్ధ లో ఒక భాగ మై 
బోయింది. “అభ్యుదయ మార్గంలోని ఈ వ 

“అభ్యుదయ” కవిత్వం ఆరంభమయిన 1984 నాటి నుంచీ దేశీయతను 
పటిష్ట పరచటానికి, బలహీన పరచటానికి [పయత్నాలు సాగాయన్నది స్పష్టం. 
దేశీయతా (పాతిపదికపయి ఆవిచ్చిన్న సంపదాయ హార్టిగా జేశీయమయిన క 
విధానాన్నీ తాకత్రింకతనూ శ క్రిమంతంగా వ్య క్రీకరించే విశ్వనాథ సత్యనారాయణ 
1984లో ఆధునిత నవలేతిహాసం “వేయి పడగలు" రచించారు. 'మనుజుడను నేను, 
మనుజధర్మంబు నాది'అని (ప్రకటించే శ్రీరామచం[ద నాయకమయిన శ్రీరామాయణ 
కల్పవృక్ష రచన ఆ సంవత్సరమే ఆరంభమయింది. అయితే, దేశీయతను మహా 


మానవతా |ప్రాధాన్యంతో ఒక ఉద్యమంగా చేసీ దూసుకుని ముందుకు వస్తూ 

డేశీయకాత త్త్వ్య[పాతిపదికపయి సాగే. విశ్వనాథ; ఈ దేశానికి ఏ సమ్మగమయిన 
త త్తం నశోదనుకొనేవాదికి “వ్యతిరేకి” ఆయి, వృతిరే క (పచారాన్ని ఎదుర్కోవలసి 
రావటంతో ఆశ్చర్యం ఏమీ లేదు, ఆయితే, ఈ (ప్రచార సరళి ఏమయినా గూడా 
విశ నాథ దేశీయతా పూరితమయిన సా సాహిత్యోద్యమం బహబముఖంగా, అవిచ్చి 
న్నంగా పాగుతూనే ఉంది. అయితే, తెలంగాణా ఉదమం తరువాత అభ్యుదయ 
కవిత్వం _స్తభ్బమయి పోవటంతో మొతం తెలుగు కవితారంగ మే _స్ధామయి 
పోయిందన్న ' (థాంతి కలిగించటానికి విశేషపయత్నాలు జఏగినయి. కాని? 
నిజానికి దేశీయతానిష్టంగా సాగే సాహిత్యంలో స్తబ్దత రాలేడు. 1850 మంచి 
చూచినా, చేశీయతా క భూమికతో అనెక కావ్యాలు వచ్చినయి. ఉదాహర ఇకు . 
కొన్ని వ 


284, అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


డెకీయమలణున ఆర్థిక త_త్త్మ|పాతిపదికపయి ' విశ్వనాథ రచించిన 
“'కుమారాభ్యుదయ ఏం 1955 లో రాగా, అంతకు పూర్వమే, దేశీయ స్వాతం[త్యో 
'ద్యమ సాఫల్య వై ఫల్యాల మౌలిక విచారానికి సంబంధించి ఆయన రచించిన 
'“రూపస్స్పీరాణో 19845 లోనే వచ్చింది. రామాయణ కల్పవృక్షంలో న్ర్రిపురుష 
సంబంధాలకు సంబంధించిన తాత్త్విక (పాతిపదికా [పాధాన్యంతో అర ణ్యకాండ 
వచ్చింది. జోయి భీమన్న “దీప సభి మొదలయిన కావ్యాలు ఈ సంవత్సరంలోనే 
వచ్చినయి. “పుట్టపర్తి” “మేఘదూతలి 1955 లో, “సిపాయి పితూరి 1957లో 
వచ్చినయి, “శేషెం్యది “బుతుఘోషి 1968 లో వెలువడింది. నాయని సుబ్బా 
రాపు “జన్మభూమి 19860 లో ఆరంభమయి 1970లో పూర్తయి 1978లో 
వెలువడింది. “వేదనావానుదేవం' అంతకు ముందుదే. సి. నారాయణరెడ్డి కావ్యాలు 
“విశ్వానాథనాయుడు” వంటివి 1950-60 మధ్యలో వచ్చినవే. ఈ సందర్భంలో 
వానమామలై. జగన్నాథాచార్యుల “రైతు రామాయణం” విశేషంగా గుర్తింప 
దగింది. ఈ విధంగా. ఉదాహరిస్తూపోతే - ఈ పట్టక చాలా పెద్దదవుతుంది, 


.2 1965 లో. “దిగంబరకవులు' అల్లరెచేసేదాకా తెలుగు కవితారంగం 
_స్తబ్దంగా ఊండిపోయిందనటం ( 1955.65 ) అవిచారితమనే ఆంశం పైన 
పేక్కాన్న కావ్యాలను బట్టి స్పష్టపడుతుంది. “దిగంబర'* కవులది ఒక కవితో 
దమ మనటం తెలుగు కవితా రంగంలో ఒక ‘జోక్‌.’ దిగంబర కవుల కవిత 
తలుగు సాహిత్యరంగానికి ఓక “షాక్‌ [టిట్‌ మెంట్‌” ఆంటూ సాగే _పుచారం 
కూడా అంతే. ఒకవేళ అది “షాక్‌ |టిట్‌మెంటే' అయితే, కేవలం “అభ్యుదయ” 
కవులకు మ్నాతమే అయిందేమోగాని దేశీయతా భూమికగలవారికి మ్మాతం కాదు. 
ఈ కావ్యాలు [ప్రవాహంగా వస్తూండటమే ఇందుకు దాఖలా. ఒక తత్త్వంగానీ, 
లక్ష్యంగానీ, కా దిగంబర కవులు చేసింది ఒక అల్లరి. . 


ఈ దిగంబర కవుల అల్లరికి, హడావుడికీ నిరసనగా 1967లో “చేతనా 
వర్త" కవులు సంఘటితంగా. ముందుకు వచ్చారు. దేశీయ భావచై చైతన్యాన్ని పటి 
ష్టంగావ్య కీ కికరిస్తూ, కవిత్వపు విలువల్ని ఉదా త్తీకరిస్తూ' చేతనావ రం సంపుటాలు 
రెండు (1967, 1970) వెలువడినయి. చేతనావ ర్త కవ్నల్లో ఒకరై: న స్ముపసన్న 
మొదటి సంపుటానికి సమకూర్చిన “భూమిక 'లోం 


క లో వ! ౬ జో - . ల జ 
విభజించవచ్చు. అమల మల కూర కాడానికి ఆగి: రంగాల సమగంనో 
ee ఛా శం 
తృ రా” We న ఇడా క జ్‌ శ కాజు గు నది ల we 
మయిన వికాసం ఆవసరం. పొషకద్చష్షి ఆధివుడిహేతుకం కాదు. ఈ 
నో వ్‌ 
జ్‌ డాటా ల వా. ల జత టం జో అప్‌ ఇల్ల చి జ ల 
సమనిషితి కొసం ఈ కప్పలు భావిదర-నం కేనునాాదు.... దీదితందుండి 
yal —_— 0 
జ్య జప Do జ ర బన డా ఆచ చల పాట 
పలాయనం వ. వర్తమ య ఏర స :._3ంచడొం మాతం ఎకు 
హై 
రాన జ అల స ఆ 
చేయరు. మానవ జీవితంలోని పుకోగతి, సుదూరాకానాం ను*రింజే చవ? 


౫వన శిఖరం అధివోహించ bn దికు భావసునా? రు. కాం6 వీళ్ళకు 
షో అజాత 
ఆఖండమెన, ఆనంతమెన పవాప ద్ర 
Lan మాటు. 


అన్నారు. చేకనావర్త కవులు గలుగురిలోగి పేరా గరం జగన్నాథం--- 


“అవినీతి, ఆనా శయం, అరాచకం నంటి ఆంటురోగాలతో డాధపడుతున్న 
జనసందోవోనికి విదుూత్తులా న నరనరంలోకి [పాకి హృదయ పశాకనం 
చేసి, మవఏిషిలోని మంచితనానికి నిరాజనం పట్టి, మనిష పె మ నిష్‌కి భరోసా 
కలిగించడం." 


తమ కవితా అక్షరంగా చెప్పగా, 


“సమాజం, సమాజంలోని మండుతున్న సమస్యలు ఈనాటి (కవితా) 
వస్తువు.... సమస్యల్నించి పారిపోయే కవిని సమాజం షమించదడు.... 
కవి అయిన వానికి సాంఘిక చైతనం, రాజకీయ చతన్యం విధిగా ఉండ 
వలసిన గుణాలు. దెళాన్ని గూర్చి, ss. గార్వెస వా “నవక దృష్టీ 
కావలసిన మరో _పధాన గుణం, నేను నా దేశాన్ని అఖండంగా తప్పు 
చూడలేను. ఇక్కడ వేర్వేరు జాతులు లేవు, భార తడాతి ఒక పే." 


ఆంటారు వే. నరసింహారెడ్డి, మది, 


“దేశకాల సహజ _తిపుటి/ అన్నిటికీ 'కేందమైన వ్యక్తి /అనంత 
వె విధ్యంగల మనః పవృ త్తి / అన్ని దశల్లో మానవ సమ్మగ వికాసం / 
ఆధునిక భావ చైతన్య విన్యాసం / నినాదాడంబరాలు లేని విధానం /ఇజాల 
విషవలయం చీల్చివచ్చే' నిజం] ఊహయంలోనూ ఏర్పడే సామీవీన్యం/.... 
అంతర్భహిరంగ సమన్వయాల సమాలోచన] .... అనంత జగచై్చతన్యా 
వగాహనం 


266 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


తమ కవితకు | పరణ ఆంటారు సంపత్కుమార. ఇంత సృష్టమయిన దేశీయ 
చైతన్యంతో. తాత్త్విక ద్సక్ప థంతో, నిర్దిష్టమయిన లక్ష్యంతో, వాస్తవిక విధా 
నంతో ఈ నలుగురూ శ _క్రిమంతమయిన os విధానంలో ఉద్యమించారుకాబ ర్చి 
“అభ్యుదయ కషిత్వంలో నయాగరా కవుల (పభావం ఎంతటిదో వచన కవి 
తరంలో 'చెేతనావ రంి సృజించిన కవుల _పభావం అంత గాఢ మైనది” ఆని 
రామమోహనరాయ్‌ు, “అభ్యుదయ కవిత్వం నుండి విడివడి (పత్యేక వ్యక్తిత్వాన్ని 
సంతరించుకొన్న వచన కవితకు ఈ సంకలనంలోని నలుగురు కవులూ కొండంత 
ఆశను కల్పించారు అని చకోరా, “పయో జనాత్మకమైన కవితావేశం కలిగి 
కవిత్వ గా సాయిని చక్కగా అందుకున్న కవితా సంకలనాలలో “నయాగరా” తఠు 
వాత అ ఇదే (' చేతనావ ర్తం” ) నచ్చింది. ఈ కృషి ఆదిలో నే ననుకున్న దాని 
కంటే అధికంగా ఫలవంతమైనట్లు నా కనిపించింది.... ము తంమీద ఈ పు సకం 
ర్లుంకలనాల చర్మితలో ఒక వ్‌ అని కుందుర్తి, “నాడు ల. కవి 
సంపుటి వెలువడ్డనాడు య. కవితా వితర్దిపె సతన య సంపు 


వ్‌ 


ఇ 
శ 


సి, నారాయణరెడ్డి, ఇంకా పలు క సా. ర్త కవితను (౯ ఆహ్వా 
నించారు. దిగంబర కవుల అల్లరిని ' వాస్తవికంగా, దేశీయ దృక్పథంతో 
ఎదుర్కోవటం ద్వారా చేతనావ ర్త కవిత సాహిత్యరంగాన కలిగించిన శై ధైర్యాన్ని 

ఆశను గు రుచేయటానికే సే పై ఉటంకింపులు |దేస్తావించబడినయి.. | 


1961లో “పృథ్వీగితం' వినిపించిన మాదిరాజు రంగారావు పవిచ్చిన్నంగా 
“నాతో (ప్రవహిస్తున్నది నది" (| (1985) అంటున్న ంతవరకూ దేశీయతా భూమిక పై 
తాత్త్విక Sabai విశిష్టమయిన 'కవితా రీతిలో చ్చితించిన తీరు 
(ప్రసిద్ధమే. 


గా లో ప్రవహిస్తోంది నది 
ధరణి పరిష్యంగ..రాగధుసీ [కాళ నంతో ౧” =. 
శ_క్తెచరణ | ప్రసారంతో, నిరంతర పరివర్షనంతో ' 


ఆధునిక కవిత్వం : దేశీయత 267 


ఆత్మరూపమై, జీవన మర్శాదాలోలమై 
నాలో [పవహిస్తోండి నడి” 


ఆంటూ దేశీయతా భావ [పవాహలక్షణాన్ని, స్సురింపః చేస్తూన్నారు రంగారావు. 


దిగంబర కవుల ఆఖరు సంకలనం Burs చలువడ్డ 1967లోన, 


ఆనుముల కృష్ణమూర్తి “సరస్వతీ సా డాత్క్యారరలి కల్లి జారు. “చేతనా వరం' 
మొదటి సంకలనంగూడా ఇదే సకం వచ్చెందని 7 దళేను కొంటే దేశీయ 


[(పవృత్తి తి పటిష్ట ంగా ముందుకు సాగడం గ దిగంబర టే 
నల్లురూ- రమణారెడ్డి మ ాటల్లో ఈ నల్గుకెలో “ఎక్కువ మందికి aie 
పరిచయమేగాక, (ప్రమేయంక సాడా ఉంది.” దిగంబర రూపాన్ని వదులుకొని, 
తిరుగబడు కవులూ ఇంకా రమణా ణా రెడ్డి (పభృతులూ కలిసి థి వ 
విప్రవ రచయితల సంఘం 1970 జూలై నాట్లున ఆవిర్భవించింది. మరి ఆడే 
సంవత్సరం ఆగస్టులో * చేతనావ రం” రెండవ నం వెలువడింది. ఆరసం 
నాటికి నిబద్దత, నిమగ్నత వంటి ఆంశాలేవీ వచ్చినట్టులేదు. అందువల్లనే ఆరసం 
నానా గ్మోతీకుల కూడలిగా తయారై ందన్న తాత్పర్యుంతో గావచ్చు, విరసం 
ఈ అంశాలను [పధానంచేసి అవిచ్చిన్నంగా ఉండే [పయత్నం చేసిందనిపిస్తుంది. 
అయితే పార్టీకి; వివిధ “విప్లవ (గూపుల'కు సంబంధించి నిబిద్ధతలోని తేడాలవల్ల 
ఇందులోనూ చీలికలు రాక తప్పలేదు. చేకూరి రామారావు విప్లవ వాదం, 
వ్యాసం ఈ ఆంశాలను వివరించింది. రష్యన్‌ మితుడు నికితాగురోన్‌ ఆయన 
కొక జోక్‌” చెప్పారట- ‘let ౪s play the Indian game, let us split 
ఆంటారట రవ్యన్‌ పిల్లలు. ఈ దేశంలోని కమ్యూనిస్టుపార్టీ, దాని *వింగ్‌' అయిన 
(పజాసంఘాలు వివిధ స్థాయుల్లో అనేకానేకంగా వీలిహపోవటాలేా పై వచ్చిన జోక్‌ 
ఇదె. | 
“విప్రవ రచయితల సంఘం ఒక రాజకీయ పశాన్ని ఆనునరించి వెళ్ళ 
నికి నాకు ఆభ్యంతరం ఉంది. రాజకీయ పార్టీలు తిరిగే క 
స తిరగటం సాధ్యం కాదు.” 


అన్నారు కొడవటిగంటి కుటుంబరావు. ఆయన విరసం ఉపాధ్యక్షులు . మరి, 
విరసం కూడా ఒక రాజకీయ పక్షాన్ని అనుసరించింది, [క్రమంగా వీలికలయింది. 
ఈ చీలికల విషయం ఆట్టా ఉంచి, “మావో ఆలోచనా విధానంతో “రాజకీయ 


268 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


ంగా విరసం ఒక" త్మీవవాద రాజకీయ 


గ 9 

ఫ్ర లి | 
పక్షమన్నంతగా చాలా కట్టుదిట్టంగా పనిచేసింది, చేస్తూంది కూడా, అయితే 
1970 నుంచి విరసం “దళాబ్దం' గా (ప్రచారం అవుతున్న కాలంలోనూ దేశీయతా 


పోవటమే అవుతుంది. వందేమాతరం, కీర్తితోరణం, పోతన చరితం, రైతు 


Uy 
(| న 


రామాయణం మొదలయిన కావ్యాలు ఈ కాలంలో చాలా వచ్చినయి. 


ఈ సందర్భంలోనే , గుర్తించదగిన అంశం శేషేం[ద-- ఆరంభించి 
సాగించే కవిసేన' ఉద్యమం. కవిత్వపు విలువలు లోపించి అక్తవిత్వం కవిత్యరగా 
చెలామణీ కావటాన్ని నిరోధించేందుకు, సామాజికంగా ఏష్పవాత్మకమయిన 
మార్పులు. సాధించే లక్ష్యంతో నూ శెషేంద ఈ ఉద్యమానికి లక్ష్య[పాయంగా 
"70.80 లలో.నా దేశం=నా (ప్రజలు, గొరిల్లా, మండేసూర్యుడు మొదలై నీ 
అనేక. కావ్యాలు , ౪ క్రిమంతమయిన వినూత్న కవితా భాషలో వెలువరింజారు, 
ఆయన భావించే ఏప్టవం దేశీయతా భూమిక పె సాధించాలన్న గాఢ. తాత్సర్యం 
గలది. ఏ విష్ణవమయినా- ఈ 'దేశంలోంచి, దేశపు - మట్టితోంచి, ' దేశీయమయిన 
ఆలోచనా విధానంలోంచి రావాలన్నది ఇక్కడ ప్రధానమయిన అంశం ఏ 
భావాన్నయినా దేశీయతా నికషంపై నిస్టదేల్చుకోవటం ఇక్కడ విధానం. ' 


నిజానికి కవి దేశీయతను కోల్పో పోవటమే సహజం... అయితే కొన్ని 
రాజకీయాది సిద్ధాంతాల కారణంగానో మర్లేయే ,కార్గణాలవల్ణనో తాత్కాలికంగా 
అణచబడి ఉండవచ్చు... అయినా సహజళ క్రిగల దేశీయత స్య ప్రయత్నంగావే 
ఉబికివస్తుంది. ఏ ఇనుపళెయో ఆ, ఉబుకని ఆపజాలదు. కారణం - నిజమయిన 
కవి దేశీయ చైతన్యపు మొన. . F 


జ. ఏవ. ను| బహ్మాణ్యం 
ను 


ఎవ 6మనుకునా,? , ఎంతమందె యేమన్నా “ఆనుభూతె కటత్యంి మన మరం 

ట్‌ : hp స చ 
నివసిన్తాంది. ఈ రోజు దాన ఉనికిని కాదసటం గుగితనం; దాన్ని ఆడీపోసుకో వటం 

జానే 
అవివేకం, పేరు బాగా పదం పెదవి ది3డేవారు కొందరుండవచ్చు;క్ధ నిఘంటువు 
క us 
వస నావార్హాలనూ, వ్యుత్సర-ర్థాంసూ తినని ఆన్బంపం బప్పుటానికి ఆవసలు 
నా జా ఓపీ ఛి 


+ 
ల జ a 


సద్య ఇ టట NF స్త్‌ పం షె 

వచ్చు; ఆనుభూత వ టడఆగిం వాదమా, వెరజియా, - 
WD ain గా గ వ నెట్‌ ఉం Wf Va త్ర ఇ న్యా 
మమా: ఆగి చరించే ఒఆమరకులుండవచ్చు; సమకాంస పుం [ప్రయ గాలా 


aE క కార ల Pr చయల నటనకు కా 
అనుభూతి కదితాళి వ్రైయల్ని ఆను వంచి సమనసంతు కలుతు కొందలుండవచు ఇ 
©... 
xd వ్వ్‌ 


శ 
a జ స rT ఇ వ్‌ ఇ 
వా సవాని? ఆవగాహన చేనుకోవటానికి పయతి oD D5 [పాణుఐ యతా+ 
ల్లాంటిపె. వెడిచిన దొద్దు కొండలో పడించాకా వెలిగేదే. ఆలాగే ఆనుభూతి 


ఏ యుగంలోనై నా ఒక కొత్త ధోరణి వచ్చినప్పుడు దానికో పేరు పెట్టు 
కొని పిలుచుకొనే పరిపాది ఆధునిక లక్షణాల్లో ఒకటి - దానికి మూల కొరణం 


చారి[తక సృహ, సన్నయ కాలం నుంచి నవు పసర్వుం దాకా యుగ పిభజనం 


చేసి పేర్లు పెట్టుకుస్నుది మనమ. ఆంచులోనూ రెండు ముడు రకాలు,కొంతమంది 

రచయితలు లేదా చల్మితకారులు కొన్ని పేర్లు ముండు సూచిస్తారు; మరికొందరు సవ 

రిస్తారు. మరికొందరు కొన్ని కల్పిసారు.వాటిలో సామాజికుల హృదయాలకు హత్తు 
ఇక జర ఇర వాలే అట్‌ శ శ్‌ ఎఇ వ అదా అద గ 

కున్నవి పాచుర్యంలోకి వచాయి. (పబంధథయుగం-ఆన చేరు ఆలా వచ్చించె, 

$ a ఇ 3 జ బాటే a ఈ” జ ఖ్‌ ఇ" హ్‌! 

భావకవిత్వం కూడా ఆలాందిడె. “ఆనుఖాతి కదితగం-అటువంటబెడే.ఇవి [పల 


fn ప్‌” ఖల జ జ" షో బల జ ఒర వ ఇ” సజ 
ఆంత శత నార సృంచసెకు రామసవుకు సమస్పృందులుగా, [(పలపలుగా ఉంటాయి, 


అవి జన హృదయాల (పతిధ్వనులు. ఆధుంకుల్లో మరొక పరిపాటి కూడా ఉండి. 
ఒక రాజకియ సంఘమో రచయితల సంఘమో, వర్గమో, పరిషత్తా ఒక ధోరణిని 
గాని, ఒక చైతన్యాన్ని గాని ఒక పేరు పెట్టి [పారంభిస్తుంది; దాన్ని |పచారం 
చేస్తుంది. దాన్ని ప్రజలు స్వీకరించక తప్పదు. “దిగంబర కవిత్వం”, “విప్రవ 
కవిత్వం' లాంటి పేర్లు ఆటువంటివే. వీటికి అర్థాలు రచయితల సంఘాలు 
ఇప్పేవే. “సంఘంి పెట్టిన "పేరుకు పిర్యాదు లేదు. ఎవరైనా వ్యక్తులు పెట్టిన 
సేరైతే [పజాసామ్య యుగంలో చర్చలు తప్పవు; తర్దన భర్జనలు తప్పవు; 
పండితులు వాదులాడుకొంటూనే ఉంటారు; (పజలు నచ్చినదాన్ని వాడుకుంటూ 
పోతూనే ఉంటారు. కొంతకాలానికి సద్దుమణిగి పండితులు (పజల మాటను శిరసా 
వహిస్తూనే ఉంటారు. ఒకనాడు “భావ కవిత్వ'మనే వాడుకను వేడిగా, వాడిగా 
విమర్శించారు ఉమాకాంత పండితులు మొదలై నవారు. దాన్ని ' “పులుముడు 
కవిత్వమని వెక్కిరించారు. “ఆపస్మారక కవిత్వ 'మని ఆధిషేపించారు. “భావం” 
లేనిది ఆసలు కవిత్వ ముంటుందా! “భావ కవిత్వం, అనబం అర్థంలేని అభివ్యక్తి 
అంటూ ఆక్షేపించారు; ఆవహేశనం చేశారు. కాని, [పజలు నిశ్శబ్దంగా వారి. 
- వాదాలపట్ట తమ అనంగీకారాన్ని వ్యక్తం చేశారు. “భావకవిత్వం” ఆని మనసారా 
పిలుచుకున్నారు; దానికి తనివితీర వ్యాఖ్యానాలు చెప్పుకొన్నారు. 


. ఈనాటి “అనుభూతి” కవిత్వం కూడా ఆలాంటి చర్మితనే నోచుకుంటున్నది. 
“ఆనుభూతివాదం' మొదట తిలక్‌ పతిపాదించాడని విమర్శకు అంటున్నారు. 
“నవత-కవితి ఖండికలో తిలక్‌ వాక్యాలివి- 


. “మితమా! 

కవిత వున్నప్పుడే నవత రాణిస్తుంది 

అసలు కవితలోనే నవత కూడా వుంది 

కాని, మోడరన్‌గా వుందామనీ, ఏదో ఆందామనీ 

తనకే. తెలియని అస్పష్టపు అనుభూతిని 

అర్థంలేని ఇమేజరీతో కలగాపులగపు వర్ణనలతో 

డిలాన్‌ థామస్‌కు చేతకాని అనుకరణలతో 

ఇక దేశం నిర్దేశించలేని వాక్యాల వికారంతో 
'వెందుకు' బాధిస్తావు నన్ను, బాధపడతావు నువ్వు? .... ” 


అనుభూతి శోవితొవాదోం 217i 


ఇష. “శ ఖల జ్‌ 
వుండాలి. నిను పలకరెంచావి, 


రజన 
ఎప్‌ 4 ap చ్‌ * __ అణు న్‌ 
పుటికను తరవారి, కదచదలెంచాని, 
ఇల, 
స్‌ 


ఆధునిక (పదు గాలనే పేరుతో ఆచూమయ కాన్న ae రచయితలను ఉగ 
శించి ప్రధానంగా తిబ్‌ ఈ గీతం |వాశాడు. ఇందులో రెండంళాలు _ 
1. “కవిత కొత్త అనుభవాల కాంతి పేటికను తెరవాలి, రచిలించాలి.” 2. “పాఠకుడికి 
ప (కవి యొక్క] అనుభూతి ఆకారం ఆందాలి, హతుకోవాలి. ఈ రెండు ని 
లను సొావంచటమె తఎక్‌ ఆనుభూత దృక్పథం. 

"తిలక్‌ ఆనుభూరి దృక్పథాస్న్నా విశ్లేషించిన వారున్నారు. వాదిలో 


“అమృతం కురిసిన రాతి పీఠికాక త్త కుందు ర్తిని మొదట తసికొందాం. ఆయన 
అన్నమాటలను ఒక పొందికగా అమర్చుకొని చూద్దాం. [| 


1. “తిలక్‌ తాను ప్రధానంగా అనుభూతి వాడినని బల్లగుద్ది చెప్పుకున్నాడు, ఈ 
'  అనుభూతివాదము యిజేవలి కాలంలో భావ కవితాయుగ సంబంధి - ఇడి 
వ్య క్రివాదానికి మరొక పేరు” (పుట. 8) 


2. “తిలక్‌ ఖచ్చితమైన మానవతావాది. కేవలం వ్యక్తిగతమైన అనుభూతికి 

సంబంధించిన మానవతా భావనకు, సమాజపరమైన మానవ కారుణ్య 

. భావనకూ చాలా తేడా వుంటుంది. తిలక్‌ నిశ్చయంగా యీ రెండవ 
పద్దతికి చెందినవాడే.” (పుట. 5) 


ఏ, “తిలక్‌ 


పదత ఆఅగపుుదయ వవితగం కొన్ని వాట్లు, భావకదితణం కోని పాళు 
వ న ob 
రిప మూక టాపర్‌ ఆర 


ఆభుదంప భావనకు అందమస ౭ నిసి 
ప్‌ భా మూపు... 


కప. అభ్యుదయ కవిత్యానరతర ధోరణులు 
సమకూర్చి ఆభు పదయ కవితా కాలంతో ఉన్న దోషాన్ని తొలగించటానికి 


ట్‌ 


(పయతి కం. చెప్పుకో వచ్చు; అభ్యుదయ క విత్వాన్ని కూడా చేలవంగా 


కాకుండా అందంగా చెప్పుదాం అన్నదే తిలక్‌ ఆచరణ ద్వారా చేసిన 


సూచన.” (పుట. ర్‌) 


నవ కాల్పనికవాదమని చెప్పుకోదగిన ఆతని అనుభూతివాదము 
కవితకు తుది తీర్పు కాజాలదు.” ' (పుట. 5) 


Ho 
(గీ 
నే 


సందు రి దృ్నష్టేలో ఆనుభూతివాదం వ్య_క్తివాదం. అయిత, తిలక్‌ ఆనుభూతి 
వాది ఆయినా అభ్యుదయ భావన కలవాడేఅన అంగీకరించాడు. అనుభూతివాదం 


భావకవితా సంబంధి కాబట్టి తిలక్‌ కవిత్వంలో భావక ఏతా స్వభావం కొంత చోటు 
చేసుకొన్న వె. కాని, అది అభ్యుచయ కఓటత్వంలో ఉండే పేలవత్వాన్ని తొలగించి 
నిండుదనాన్ని కలిగించటానికి తోడ్చడిందట. ఓహ్‌. మాటలో చెప్పాలంటే. త 
అనుభూతివాదమం టే అభినవ కాల్బనిక వాదంట. తిలక్‌ కనితను సమన్వయించ 

కి కుందుర్తి కొంత [శ మపడ్డాడు. మిశస్వభావాన్ని మింగలేక, కళ్క్ళ_లేక 
చెప్పక - తప్పింది కాదు. 

తిలక్‌ 'అనుభూతివాదా న్ని వ్యాఖ్యానించిన విమర్శకుల్లో ముఖ్యులు 
శ్రీ అద్దేపల్లి రామమోహనరావు. వారి మాటల్లో - “తిలక్‌ “అమృతం కురిసిన 
రాతిలో అనేక గే; యాల్లో, మనస్సు లోలోపలి అనుభూతులకి అక్షర - కల్పన 
చెయ్యడంలో అపూర్వ విజయం సాధించాడు. దీన్ని ' అనుభాతి వాదం: అనవచ్చు” 
(ఆనుభూతివాది తిలక్‌ : విమర్శ చేవిక-పుట. M18 “ఆధునిక కవితలో రాదగిన 
ఒక (బహ్మోాండమైన పరిణామం అనుభూతివాదమని తిలక్‌కి తెలుసు. ఒక ఉపన్యా 
నంలో ఆయన అంటాడు -  'ఛందస్ఫూ, కవి సమయాలూ మొదలై న సంకెళ్ళ 
నుండి ' తప్పుకొనిన కవిత ఎలాగ అచ్చమయిన రూపం సవరించుకొంటున్న దో 
అలాగే కథా సంవిధానం అనే య తొడుగుని విప్పుకుని పథాన అనుభూ 
తుల ఆకృతితో దర్శనమిస్తోంది... కవి డృష్ష నేడు ఒక లాంతరు పట్టుకుని 
నలుమూలలకూ వెళ్ళీ ఓపికగా కరర. లాంటిదికాదు. వస్తు స్వరూపాలకూ 
“నంఘుర్షణలకకా శర్తులకూ. మూలమైన క్రీ కలత స్థానం మీద : శ _క్రివంతమైన బ్యా|[టి 
ఖై ల్వైట్‌ఘోకన్‌ చెయ్యడం. లాంటిది, ' (విమర్శ వేదిక పుట. 128) అభ్యుదయ ' 


ఇ! క్షి " 
i శ న ల జ్‌ శః జ ఇటో, మాం షె చో _ జాస్‌ ఖ్‌ mee శో వ న 
కవిత్వానంచ చడ తం! వట hae ep ల rm కై Wye he Dd En హం J - 
తో ఇల్‌ Fe సొ at Fa లో హు ౨ HIE wee జ నో ఖ్‌ 
తిలక్‌ గాఢంగా Fos Wr BOS THAT AME ONO 
గ శా జో వ చు” శా 
fa అచ లా చ లో al వ \ 
న షా న్ని మ జజ " ఇరా ఇ మ ర. కో. 
(®) ఆడపలి రాముసూ ౫ క్‌ నా రావుగారు aos uf wll మాటు 2. జాల్‌జ్‌ Nic 
ఏ ౯ స్స ఘు చ 
న! 
' లా శ 
డై డా గారె అచ” స అబు లొ! i ళు చా 2 
ఆనుభూతివాదాన్ని ని Miers వల ITE DPT డానికి 
శ జరు 
జ = ల్సి ఇరా ఇస లంజ వసే బ్‌ గరా య ms js 
కార ణం ఆనుభూతివాటోం రుం కం చ కం RIL GO DL A రు 
ర క ద 
> చ్బ ల జా 
wi లాల = ఇ" ల 
బాటు కావటము. ఈ దీమరాకులె కూడా వుడు వకొ ఎ ఎండి అంఘాతి 


ఇ ew i ర నా గ టల్‌ 
9 Sed phd wa పచ tel జజ జ 
ఆద ళల జ“ వాపీ we ల * ఆప్లై ఖో లో 
టరమ్‌. ఇడి కవిత్వంలో ఒక వాదం ఎప్పుడూ కానెకాడు. అనుభూరి * లేకుండా 


జో 


న, దార అ ౯ ; మరోచ ఆనరంచేగి వాదం భూ 
రాయిని. జం జపం బుధటంగా అతతాచం మచొంధఫింగా ఆరంచం వాదం. అనుభూతి 
ః జలా «7 ఇ అ న్‌ ళో శ నా — మి శ, ఖో ల పల .] జ్‌ ఎవ్రీ 
సలం పటతంమన !వాఢథియర జవం అకుందా=  ఆనుఖభూతివాదన ఆన్న ముకు. 


7 


sagan ఇ 
ఇం ము ఆ కాళ క ఈ 


ల్‌ వాటి ఎ వు 
నిపడుతంలి. స తొందర వాట. 


తా 
ol వ ఖ్‌ అటే ఎటో ° ఇ la 
క లిసిరాలెదగి ఈనడించుకోనేవారు. ఉదాహరణకు (శి 


కం ప్రై సంగ సిధ్రారెత్డి ఏ వూసులు; 
గమగెంచ “ఆఘగక కదితోనంచో “ఆనుభూతి కవిగా 22 దశినకుళ్న 
మొట్టమొదటి వి తిలక్‌. ఈ అనుభూతి చృష్టి కొలనులాగా. ఆక్కుడే.. ఉండ్‌ 
సోలంకి తప్ప ఇది |పవహించం౦దు.. డిగంబరడవుం షాన్‌ (ట్స్‌ మెంట్లూ 
విప్రవకవ్వల [1పభంజనం సమాజాన్ని కృదిపింది.. - వదిత్తాన్ని, పదలించింది.. ఆ 


దశలో వీటితో సంబంధం పెకుండా విలషణమైన ఆనుభూ తున్ని .పేర్చుకొని. 
వేగుంట మాహాన్‌ (పనార్‌ ఇ కవిత్వం చింతించాడు. ఇస్కాయిట్‌. తన చెట్టునుంచి. 
క్రొత్త 'పదచ్మితాల్ని పంచి పెట్టాడు.ఒ_త్తెడులకు లోనై విప్రవకవిత కొంత ఆజ్ఞాత్యర 
కాగానే శ్రీ కాంతన ర్మ తద అనుభూః రి గితాలుగా తనే. ముద పనుకున్నాడు, 

చితో క్తుం విగంయమై నడిచాడు; ఆరచేత్తో 'ఆంంకారాలు. సృష్టం 
చాడు. ఇంకా కొర్తపల్లి సర్మశ్రీమన్నారాయణ్యు వై. శ్రీరాములు. ఈ ధోరజికె 
దగ్గరగా నడుస్తున్నారు.” (ఆధునిక తెలుగు సాహిత్యంతో విఖిన్న ధోరణులు 

_ AKD-18 


బి4 అభ్యుదయ క విత్వానంతర ధోరణులు 


పు. 160) అనుభూతి వాదాన్ని అవగాహన చేసికొని, దానిలో (ప్రయోగాలు 
చెస్తున్న సాహితీ వతుడు [వాసినట్టుండదు సిధారెడ్డి వ్యాసం. మార్క్సిస్టు దృక్ప 
థంతో అనుభూతి వాదాన్ని అధిశ్నేపిస్తున్నట్టుంటుంది. అది ఆయన దోషం కాదు. 
ఆంద 7 సారస్వత పరిషత్తు చేసిన దోషం. లేకపోతే శ్రీకాంతశర్మను గురించి 
_వాసిన వాక్యం ఆంత pes సాగదు. విప్రవ కవిత అజ్ఞాతం అయిందని 
ఆంగీకరిస్తూనే ఆనుభూతివాదం పేర ఆయన కవిత్వం, వాతం mis మహా 
దోషంగా పేర్కొంటాడు; శేషే్య్యదళశర్మను గురించి వకోత్తులు [వా నీ ముందు: 
విప్లవ కవిత్వం వెనుకబడటానికి గల కారణాలు, ఆందులో కొరవడిన ఏయే. 
లక్షణాలను కవితలో పూకించుకోవటానికై అనుభూతి కవిత్వం వెలువడిందో 
వివరించే సహృదయత, బుజుపవృత్తి విమర్శలో కొరవడింది ఒకరకంగా 
శ్రి సిధారెడ్డి రచన ఆనుభూతివాదద్వేష ల సమీక్షకు చక్కని ఉదాహరణ, 
మూడవరకం విమర్శకులు అనుభూతివాదాన్ని చార్మితకదృష్టతో మార్క్సిస్టు | 
దృక్పథంలో" వివేచించేవారు. ఈ తరహాకు డా! కె. కె. రంగనాథాచార్యులు గారి 
బాక్యోలు తీసి సికోవచ్చు. “తెలుగులో భావకవిత్వం తరువాత వ్యక్తి వాదాన్ని (పతి 
హహ ధోరణులుగా ఆ స్తిత్వవాద, ఆనుభూతివాద ధోరణులు వచ్చాయి. ఆస్తిత్వ 
వాడధోర ణి పాశ్చాత్యదేశాల నుంచి దిగుమతి అయితే, అనుభూతివాదం మధ్య 
తఠగతి అసమాజికత నుంచి, ఆనాస క్షత నుంచి వచ్చింది.... అభ్యుదయ కవిత్యం ' 
స్తబ్ధ్బతలో ఉన్నదశలో భావకవిత్వానికి ఆంతగా భేదం లేకుండా అవతరించిన ' 
కోకణి అసుభూతివాదం. భా కవిత్యంలో లాగే అనేక రకాల ధోరణులు- మానవ 
_కొశుణ్యవాదం, ఇవాల వ్యతిరేకత, మార్మికత, నను [పాధాన్యం మొదలైన 
భోరణుఐ సముదాయమే అనుభూతివాదం. అనుభూతి వాద కవులుగా పేర్కొన్న. 
జారి రచనలకు 4 సమానమైన తాత్త్విక (పాతిపదిళ లేదు. ఒకేరకమైన దృక్పథం 
లెదు. ఒకరకంగా అభ్యుదయ కవిత్వానికి పూర్వరంగం భావ కవిత్వం అయితే 
విప్లవ కవిత్వానికి పూర్వరంగం అనుభూతి కవిత్వం. వష్టవోద్యమావిర్భావల ' 
తరనాతకుకా అనుభూతి ' వాదధోరణి కొనసాగింది. ఇటీవలనే అనుభూతివాదాన్ని 
ఒక వాధనిగా నిలజెల్రే . ప్రయత్నం జరుగుతున్నది. "బాహ్యా పపంచ దృశ్యాలు ; 
అంతరంగ పంచంలో _ దృళ్యత్వాన్ని కోల్పోయి. కేవల అనుభూతిగా 
ఇ మీగ్రల్తటమే. అనుభూతి: వాదమని ఈ ఉద్యమానికి సంబంధించినవారు నిధ్య, 


॥ యో 
చ న. యన 


ేస్మైన్నాళు. ఆ స్తిత్వవాదల ఎక్కువగా, వచన. కచేనలోను, అనుభూతి , వాడం 





అనుభూతి -కవితావాదం ౨7 గ్ర" 


జే జారి ల్‌ San Fe ఖ్‌ అహ 3 షె Fn a 
కవిత్వంలొను. కనిపిస్తుంది.” (ఆధునిక. తెలుగు సాహిత్యంలో. విభిన్న 
రె 


| క్రికరమైన ఆంకా 
లున్నాయి. అవి: 1. అస్తిత్వ వాదం పాశ్వాత్మం; ఆనుభూతి వాదం చేశీయం. 
ఏ. ఆనుభూతి వాదం విప్రవ క విత్యానంతరం కూడా కొనసాగుతోంది; విమర్శ 
కులు దానిని ఒక వాదంగా నిలబెళ్లై [పయత్నం చేస్తున్నారు. వ వెశీయ " 
మైన అనుభూతి వాదం విష్టవ కవిత్వానంతర థోరణిగా ఆనుభూత వాదులు కాన్‌ 
వారు కూడ భావిస్తున్నారని స్పష్టమౌతున్నది. | 


శ 


ట్ట 


అనుభూతి కవిత ఆధునికాం[ధ సాహిత్యంలో ఒక ఉద్యమంగా రూపొం 
దాలని సమాయ త్రమౌతున్న బలమైన, దృఢమైన 'ధోరణి. కడచిన యేభై 


యేళ్ళ నుంచీ వస్తున్న సాహిత్య ధోరణులనుగాని, ఉద్యమాలకు గాస్‌ _పరెశీలిస్తే 
వాటిని ముడు రకాలుగా వివేచించవచ్చు. 1. రాజకియ పార్టీ. మద్దతు | కానీ, 
అజమాయిషీ కానీ ఉన్న రచయితల సంఘాలు నిర్వహించినవి; తె పార్టీ బలం 
వెనుక లని స్వతం[త రచయితల సంఘాలు కాన, కొందరు రచయితల 
సంఘటితంగా కొని సాగించినవి; తి. సంమఘిఖావ స్పృహ లేకుండాడే నమకాలీన' 
మెన ఒక చై తన్యాన్ని రచయితలు ఎవరంతట వారుగా. పోషంచినవి.' వీటిలో 
మొదటి రకానికి ఉదాహరణగా అభ్యుదయ రచయితల సంఘాన్ని పేర్కొనవచ్చు. 
దానికి కమ్యూనిష్టు పార్టీ ఎస్నముక. అలాగే పిప్రవ రచయిడల సంఘం కూడా 
మార్క్సిస్టుల పార్టీకి ఉపాంగం. వీటి జయాపజయాలు, స్తబ్ధతలు, నిత్వారగ్థతలు, 
విజృంభణలు, విభేదాలు అన్నీ పార్టీ స్టితిగతులమీద ఆధారపడి . ఉంటాయి, 
1955 లో కమ్యూనిస్టు పార్టీ ఎన్నికల్లో (ఆంధ రాష్ట్రంలో) చిత్తుగా ఓడి 
కోవటం, అభ్యుదయ రచయితల సంఘ (పగతికి పెద్ద చడ్ర్రై పోయింది. 
దానితో ఆరసం ఉద్యమం మంద గొంచింటి. ఆభ్యుదయ రచయితల సంఘం 
బలంగా ఉన్న రోజుల్లో (1946-48) కమ్యునిస్టు పార్టీలో . చీలికలంతగా 
ఉండేవి కాపు. విష్ణవ రచయితల సంఘం ఏర్పడిన నాటికి (1970) 'హేక్టిలో 
_గూపులు బలంగా ఏర ఎదర ' పారి్మ్నబం,' తెగినిజరి, "మావో ఆలోచనా 


క్ర 


276 ఆభ్యుదయ కవితాషనంతర ధోరణుటు, 


ధోరణుల్ని మన దేళ పరిస్థితుం కనుగుణంగా ఆన్వయించుకొనే పద్దతులను : 
క గ ఆ (గూపుల మధ్య ఏకాఖ్నిపాయం, లేదు. అందువల్ల 
సాహిత్య ధోరణుల్లోనూ చీలికలెచ్చాయి. “సాహిత్యంలో అభ్యు దయ పాదం. 
వ్‌ప్రవ వాదం ఆని రెండు భేదాలున్నాయి. విప్టవ వాదుల్లో అరుణో దయ, జన, 
నాట్య మండలి భేదాలొకవంకా, వి.ర.సం,; జనసాహితి భేదాలొకవంకా 
ఉన్నాయి. (చే. రా. ఆధునిక సాహిత్యంలో పిప్టవ వాదం (వ్యా) ఆధునిక, 
తెలుగు సాహిత్యంలో విభిన్న ధో కులు పు. 193) ఈ భేదాలవర్ర రాష్ట్రంలోనూ 
దేశంలోనూ న బలమైన నాయకత్వం లేకపోవటంతో, 1980 ప్రాంతానికి. 
విప్రవ కవితా ధోరణి చవ్రబడిపోయింది. ఇప్పటికి కొందరు ఇంగువ కట్టిన' గుడ్డల్లా 
రచనలు సౌగిస్తున్నారే కాసి వాటిల్మో పౌంగు లేదు, రంగు లేదు. ఇలా 
కావటానికి మరికొన్ని. కా రణాలు కూడా క్‌. మొదటిది వ; రచయితలకు 
చిత్తకుద్ది లేకపోవటం. శ్రీ ముళ్ళపూడి సచ్చిదానందమూర్తి “ఎవరు మీరు?" 
కవితలో ఈ సత్యాన్ని వ వ్యక్తి అంకాల: (నాల పుం 89). 


“ఏవరు మీరు? ఎవరు మీరు? 

ఎందుకట్లా ఆరుసారు? 

మీదంతా వట్టి భమ. 

ఎందుకీ వృధా శమ? 

ఈ దేశం పొలాలలో 

ఆ విత్తనాలు మొలకెత్తవు 

ఘీ కొడవళ 3 స్వర్గాలు నిజం కొవు 

మీ పిడికిళ్ళు స్వప్నాలు బుజూ కొవు' 

మ్స వర్గ ద్వేషం పంటలు పండపు. 

మీ హైల్రిశేక లతో ః కడుపులు నిండవు 

ైడలలో సీడలలో తీరిక గా 'కూడ్చుని 
అ: స మైనళ్ళులా కన్నీళ్ల కార్చటం నేర్చుకొని . 

అమాయకులను అనామకులను వంచించక్షండ 
(అవ్వవస్తరంగా నిష్న. మూట కట్టుకోకండి... ల 


ఆనుభూతి కవితావాదం . వ(/ 


ల రో 
దాక. కళాభీరుపుల్ని నిరసిస్తున్నాం జః 


..కవిత్వరుచిన్సి చంపటాన్ని నిరసిస్తున్నాం- 


rr] 


గ్‌ 


రచయితలు రాజకీయ- కార్యక రలుగా 'మగిలిపోవ టాన్ని నిరసిస్తున్నాం ఇ 


ఖు 


ఖం దెలదొడ్డిగా సారస్వత సమాజాన్ని మార్చడాన్ని సిరసిస్తున్నాం - 
ఎజాస్తాహిత్య్యం = పేరుతో. పేనుతున్న పార్టిసాహిత్యాన్ని నిరసిస్తున్నాం యు 
మారి) ఢాఎసు (ప్రణ బంధాల్ని నిరసిస్తున్నాం. = 

మార్కిజం మార్పు సహించని మత[గంథంగా (భమింపజేస్తున్న ప్‌ 


- వ్యూడల్‌' చూర్కాస్టుల్ని చిరసిస్తున్నాం-” 
(నిరసన (1988) : కవిత్వం కుగుకుతోండి : పు. కి, 4) 


+ _రెండవహారకంలో తెలంగాణా :రచముతల సంఘం, (ఫే వర్‌ (పంట్‌ 
మొదలై స వాటిని పేర్కానవచ్చు+ ఒకటి తెలంగాణంలో కవితాదై తన్నాన్ని 
పెంపొందింప చేయటానికీ, మరొకటి కుందుర్తి నాయకత్వంలో వచనక వితా 
(ష్మకియను క్‌ స్తరింపచేయటానికీ విశేషంగా క కషి చేశాయి. కొందరు దచయితలం 
సంఘటితంగా సాగించిన కృషికి ఊదాహర ణంగా దిగ ంబరకవులను వారి రచనల్ని 
పేక్కానవచ్చు. వీరి కృషినిగురించి మార్క్సిస్టులు (పళంసిస్తూ తెలుగుకవితకు 
షాక్‌ (టీట్‌ మెంట్‌ ఇచ్చారని పేర్కొ_ంటారు. ఆభ్యుదయవాదులు కొందరుపీర్‌ 
ఉద్యమాన్ని నిరసిస్తారు-.... శ్రీ సోమసుందర్‌ మాటల్లో -“వర్తమాన వ్యవస్థను 
తీ వమైన బూతులతో దుయ్మబట్టి ఎడం చూసి దిగ్గంజరులు అభుదయకర పాత 
సిర ఇహింఛగ లఅరని కొందరు [భమవడ్డారు. [పశాస్వామికవ్యవస్థ పవిిరాదని, 
నియంతృత్వ మొక్క చే సర రంసమనహ్శా పరిష్కారమార్ష్మ మని. భావించే ₹రుడు 
కట్టన ౪ ఫాసిస్టులు సైతం వర్ధమాన చ్థవస్థ్రను ల్మెవంగానే దిమక్శిహైకు- త్మీవంగా 
విమక్సంచిన పద కలో అభ్యు "దోయమే ననుకొని శమవె ందటం నిష్యతి కలిగించదు: 
ఆతివేల (వగల ల్భంతో. అప్టహాసం చెసిన దిగంబర ఉద్యమ ఐదేళ్ళయినా (బతక 


278 ఆభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


మూడవ విభాగానికి ఉదాహరణంగా అభ్యుదయ కవితాయుగంలో వెలసిన 
నియోక్టాసికల్‌ ధోరణులను పేర్కొనవచ్చు" వీటికి రచయితల సంఘాలు లేవు, 
మేని ఫెస్టోలు లేవు. కార్యాచరణసూ] తాలు ఉండపు. అయినా సమకాలీన వై తన్యా 
నికి స్పందించి క ర్రవ్యపరాయణులె న రచయితలు దేశీయమైన ఈ (ప[కియల్ని 
భక్తి శద్ధలతో (పతిభామయంగా నిర్వహిస్తూ వచ్చారు. ఈ రచయితలకు 
సంఘటితమైన ఒక వ్యవస్థ లేకపోయినా, సమన్వయాత్మకమైన ఒక స్థూలమైన 
అవగాహన ఉంటే ఉండవచ్చు. ఈ కోవకే చేరుతుంది “ఆనుభూతి కవితాధోరణి' 
కూడా. : 


''అనుభూతి కవితను గురించిన వివిధ కవుల అభిప్రాయాలను |క్రోడీకరించి 
చూస్తే ఈ సత్యం కాల సుంద వు రెండు మూడు : 


“అన్నా! కల అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం చెయ్యాలి 
వి_స్పరించారి చై.తన్యపరిధి 
అగ్ని జల్లినా, అమృతం కురిసినా 
అందం; ఆనందం దాని పరమావధి” - = తిలక్‌ (1964) 


.-ఇంతరంగానికి లోతెక్కువ 
అట్టడుగుకు మునిగేకొద్దీ 
ఆతు తెలియని నాడుల నాచుమొక గ్రాలు 
ముక్షైస్తాయి — 
ఎప్పుడో, గతంలో మతు. 
ఎన్నెన్నో అనుభూతులు అక్క 
మనస్సు రంగుల చేప 
లోకపు 'ఉపరితలంకై పెకి. 
మక్కువగా గిరికీలు.  కొట్టబోతే 
'హ్ల్మాన్తవికళ వల, మీద్దప్తడుతుంది... 
జావా ఇం్యవ్రకంటి శ్రీకాంతళ రడ, . 
( a9) అనుభూతి. తాం (వు: 2 వ్ల 8) 


ఆనుభూతి కవితావాదం S79 


“నాలో నేను చితించుకున్న 
కాలమూ తూరమూ లేని పటం 
నువ్వూ, నేనూ, గదీ, ఎండా 
అందం, ఆకాశం, ఆంతా 
నాలోని చిదాకాళం 
అంతటా నేను 
నా హృదయంలోని తేజస్సు 
మనోదర్పణ కోణాలలో 
వీలికలై రంగలై చెంది 
[పపంచంగా రూపొందింది....” -చలం (సుధ : 1961) 


ఈ మూడు కవితలూ స్వథావాన్ని బట్టి అనుభూతి కవితలే. ఆయితే తిలక్‌ 
కవిత ఆనుభూతికవిత పరిధిని చెపుతోంది; చలం కవిత ఆంతర మైన ఆనుభూతిని 
[పతీకాత్మకంగా ఆభివ్య కంచేస్తున్న వైఖరిని వెలువరిసోందడి: ఇం్మదకంటి 
్రీకాంతశర్మ కవిత ఆంతరంగానుభ వాన్ని మనస్సు మోసుకొని అవ్య కచేతనం 
నుంచి వ్య క్షచేతనంవరకూ పయనించి ఆభివ్య క్తమయ్యే |పస్థానాన్ని భావచ్మితం 
ద్యారా చెపుతోంది. మూడుకవితలూ ఒకేవిధమైన చైతన్యాన్ని మోసుకొనివస్తున్నా 
మూడురకాల అభివ్యక్తి శిల్పాలను ఆశయించి ఉన్నాయి. చె ముగ్గురూ ఒక 
రచయితల సంఘంలో ' సభ్యులు కాకపోయినా ఒక చైతన్యంలో తరంగాలు. 
ఆనుభూతివాదులకు మేనిఫెస్టో లేదనీ, ఒక దృక్పథం ఆంటూ లేదనీ మార్చి 
స్టులు విమర్శిస్తారు. మేనిఫెస్టో అవసరం లేకుండానే విభిన్నపయో గాల్లో ఒకే 
రకమైన చైతన్యాన్ని వ్యక్తీకరించే అవకాశం ఉన్నదని మన సోహిత్యచర్మిత 
చాటిచెప్పుతూనే ఉంది. పాక్క్చాత్య (ప్రభావంతో ఏర్పడిన సాహిత్యఉద్యుమాల 
కొర కేర్పడిన రచయితం సంఘాలకే మేనిఫెస్టా ఉండటం పరిపాటి భారతీయ 
(పస్ట్థానాలలో సజాకతీయస్పందనంతో రచయితలు [ప్రయోగాలు చేయడం 
పరిపాటి" అనుభూతివాదం స్వదేశీయం. 


280 ఆభ్యుదయ కవిత్వానంతర ద్రోరణులు 


తె 


అనుభూతి లేకుండా ఏ కాలంలోనూ ఏ కవీ ఏ రచనా చెసియుండటానికి 

వీల్లేదన్న ది నిర్వివాదాంశ ౧. ఈ సూతం (ప్రాబీన క కవుల కెంత వ రిస్తుందో ఆధు 
నిక కవులకూ ఆంతే వ ర్తిస్తుంది. భావకవుల కెంత వ ర్రిస్తుందో విప్టవ కవులకూ 
ఆంతే వర్తిస్తుంది. అయినప్పుడు అనుభూతికవిత్వ మనే పేరును ఒకానొక , 
బై తన్యం (పతిఫలించే కవిత కుంచటంటోగల వై శిష్ట్యం ఏమిటని సమాతోచించ 
వలసి ఉన్నది* ఆనుభూతి క కవితర్రమం టే అనుభూతికి సంబంధించిన క విత్యమని 
కాని, అనుభూతికొరకై న క విత్యమనికానీ, అనుభూతిని ఆవిష్కరించి కవిత్వమని 
కానీ, అనుభూతికి ప్రాధాన్యమిచ్చే కవిత్వమనిగానీ చెప్పటానికి వీలుంది. ఆను 
భూతి కోసం అన్వేషిస్తూ, దాన్ని సాహితీజగత్తులో ' సావాత్కరింపజేయాలన్న 
తహ్ము  ప్రయశ్ష్యం. .ఉన్న శళాకారులు, రచయితలు ఈ శబ్దాన్ని (పయోగించ 
గలుగుతారు. అందుకు కారణం తమకు పూర్వంకాని, తమ సమకాలీన సాహిత్య 
బై తన్మంలోక్షాని అనుభూతిస్పర్శ ,కవిత్యంలో లు _ప్రమైపోతున్న . వేదనకూడా 
వారు బలంగా పొందిఊంటారు. లేదా అనుభవం యొక్క సమ్మగతను సాహిత్యం 
ద్వారా _అనుభవికఛాంన్న ఆకాంక్ష సమకాలీన సాహిత్య ప్రయోగాలవలన తీరక 
పోవటంవల్ల సమ గానుభవంకోసం త్మీవమైన వేదనపడుతూ' సాహితీ (ప్రయో గా 
అను" సీర్యహోర చే [పవృత్తి రచయితలు (పదర్శిస్తూ ఉంటారు. ఇటువంటి వరిస్థి 
క తులు ఆశునికార[ ధ' 'పాహిత్య చరి తలో. 'వీర్పడ్డ దాఖలాలు మనకు కొన్ని బలంగా; 
ఉన్నాల్సు.. ఆ _ఛార్మితక కారణాలే.అనుభూతి కవితాసృహకు దోహదం.-చేశాయి 
అనుభూతి శ విత్యమన పేరుత్‌. పిలవటానికి _(పేరణ కలిగించాయి కూడా... 


“అనుభూతి కవిత” అనే పేరు పెట్టుకొనేనాటికి ముందే ఆ పేరుతో కవి 
త్వాన్ని 'పిలుచుకోవాలన్న తపన. సీజరూపంగా. సాహితీజగత్తులో (పారంభమై. 
(క్రమంగా ఆంకురావ స్థన, వికాసదశనూూ పొం . ఫలావస్థకువచ్చి ఆ ఫేరుతో 
(ప్రత్వక్షమయిందని పాలి. ఏ ఉద్యమానికైనా 'ఈ [కమవికాసం చారిత్రక 
సత్యంగా ఆమరిఉంటుంద్‌. దాన్నీ అనుశీలించేముందు ః అనుభూతి స్వరూప స్వభా 
వాలను కంర కొంత నివేదిసాను. | 
8” రసర్మ సామాజిక నిష్టం, అల్లాగే అనుభవంక్షూడ్తా.. సామాజిక. 
సమాజం అనుభవాన్ని అయిదుకోళాలతో. _ ఆస్వాదిస్తుంది. .థారతీయ నష. 


అనుభూతి కవితావాదం - . 581 
భూ 
పరిభాషలో చెపితే ఆవి- అన్నమయ, మనోమయ, విజ్ఞానమయ, ee 
ఆనందమయ కోశాలు, వీటినే ఆధునిక మనళ్శ్యాస్త్ర ప పంభాషలో చెపితే ఇండియ 
. చైతన్న [పవృ త్తి త్రి ( Physical Domain), భావచై. తన్మ పవృ 8 (2001162 
nal Domain), జ్ఞానబై తన్య[పవృ త్తి యా Domain). బీవచై తనన 
పవృ క్తి (Psychic Domain), ఆధ్యాత్మిక న పవృ క్తి (Spritual 
Domain). ఈ అయిదు (పవృత్తులు మనిషికి వ జ్‌ శ్రిసాయా సమాజానికికూడ్‌ 
అనాగో వ రిపాయి. సమాజం వ్యక్తుల వ్యవస్థా స సకరూసం. వు క్రివివేచనే' సమాజ 
సమాలోచనకు మూల సూ (తం, సమాజతత్వ సేజికను డెళవటానికి వ. కెయే 


తాళంచెవి. సమాజం మ చ తనం పవృ తితో-ఆన్నఃమయ కోళ ంచాషరా= 
టాం చ అవే దం 
స స్తవానుభూతులను అస్తావిస స్తుంది; భావ ఐన oy spec 


ద్వారా-కాల్చనికానుభూ తుల్చీ ఆస్వాదిస్తుంది. జ్ఞాన చైతన్య [పవృ త్తితో-విజ్ఞాన 
మయ కోశం. డాపరా బుద్ది కెచేత సాధించే వివిధ ఇ 
పాటవం వలన కలిగే జా జ్ఞానా। నుభూతుల్ని ఆస్వాదిస్తుంది. శీవచై. తనం పవృ త్తి తితో 
(పాణమయకోళం ద్వారా సం. సాటి. మానవ సవినుభూతులకు 
స్పందించే సాత్విక చై. స చై 
కూడా పూర్ణవై తన్నా గ్టంశంగా పరివ ర్రంపచేయగలిగే అనుభవాన్ని. ఆస్వాదిస్తుంది. 
ఆధ్యాత్మిక చె చైతన్య 'పవృత్తితో, ఆనందమయ కోశం ద్వాదా, - విశ్వ చైతన్యణ 
వ్య క్తి చై. .తన్యం ఒక్క సె ఆన్న ఆదై ఇత స్పృహతో కూడుకొన్న తాత్వికాను 
భవం సాధిస్తుంది. ఈ అయిదుకోళాలద్యారా ఫొందే, అనుభవం సమాజంలో ఊంది.. 
దానితో సహశీవనం చేయటం సామాజిక జీఏతం; ఆ సహజీవనంలో. వ్యకి 
సమాజ [పవృత్రికి శక్తిగా వ్యక్షమౌతాడు. సామాజికానుభూతిని - రకార్డుచేస 
సా క సాధనం మనిన్ని, రికార్డుచేసి ఊరుకుంటే సామాజికుడు. దాన్ని. ఉద్దీపనం 
సి సాహిత? కరూపంగా అభివ్య స కరిస్తే రచయిత. సమాజంలో భుక్తి మౌతున్న 
లన es నెమరుకుతెచి స ఆనుభో క్తవా లుగా జే వాడు 
రచయిత, ఆనుభోగమే' అనుభూతి. అనుభూతికి పేర ణం "కవిత; అభివ కి 
(ప్మకియ; ఆభివ్యక్తమైన .కవిత్స్మాపక్రియ కవికెంత. అనుభవసిద్ధమో సహృడయ 
సమాజానికంత అన్గుభవనాధ్యం. 


[పపంచం అనుభవంకోనం పంచజిహ్యలతో 'ఆ}రులుసాచే చై తాన్యాగ్ని. 
పంఛజిహ్వులతో ఆస్వాదించిన అనుభవం సమ్మ గం; పరిపూర్ణం. వాస్తవ, కాల్చు. 


289 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


నిక, వైజ్ఞానిక, జీవచె చైతన్య ఆధ్యాత్మికానుభూతుల సంపుటీకరణమే సామాజిక 

సమ్మ గానుభూతి స్యరూపం. దానిని సాొమాజీకుల కందించే పకియను మహా 
కావ్యం ఆనవచ్చు. క్లాసిక్‌ అనవచ్చు; తెలుగులో ఆంధ మహాభాగవతం, ఆం|ధ 
మహాభారతం అటువంటి సాహితీరచనలు. శ్రీనాధాది కవులు, పెద్దనాది (ప్రబంధ 
కర్తలు సమాజానికి ఆటువంటి అనుభవ సమ్మగతను కల్పించే యత్నంలో తమ 
తమ రచనలు చేసి అందించారు. అటువంటి మహానుభూతి నందించే కృతుల 
ఆవిర్భావం |కమంగా 17వ శతాద్దీనుండి వెనుక పడింది. వీరేశరింగం పంతులు 
యుగం దాకా ఆ వెలితి బాగా కనపడుతూ వచ్చింది. వేమవయోగి, పదక ర్తలు 
ఆ వన్సిని భరి చేయటానికి యత్నించారు. ఒకరు వాస్తవాన్ని. పూరించారు; 
మరొకరు ఆధ్యాత్మికొనుభూతిని ఆవిష్కరించారు. కాని, ' క్షీణ! (పబంధయుగం 
నుంచి సమ్మ గానుభూతికి తెలుగుసాహితి నోచుకోలేదు. సమాజానికి సమ్మగాను 
భవం ఇవ్యటం ఒకో-యుగ ధర్మం. అలా ఇవ్వటానికి అనువైన _పష్మకియలనూ; 
[పయో గాలను సంతరించుకోవటం ఆయా యుగ చె. చె తన్యాల స్వభావం. సమాజం 
లోని ఆనుభవకామనలోనుంచే ఆయా కాలాల్లో _పేరకళక్తులు ఉత్పన్న మౌతాయి; 
ఆయా [ప్రయోజనాలను పాధింపగలిగిన సాహితీ | మూర్తులను ఉద్భచింప ప చేసు 
కొంటాయి. సమకాలీన సమాజానుభవాలస మ్యక్సంకల్పబలాల శక్తి సంపన్నులే 
ఆయా యుగళ ర్తలెన మహాకవ్పలు; మహాపయోదక్త కలెన రచయితలు. ఒక్తొక్క 
సారి సమాజానుభవ 'వైతన్యా కన్ని తమ తమ స్వయ (పతిభాశక్తులతో (పకంపితం 
చేసి, ' జాగృత 'పరఛటమే కాకుండా, ' _స్తభ్ధతను=డి స్పందనవై పుకో, [కియా 
రాహిత్యాన్నుంచి సృజనకీలం వెపుకో, అనన్మార్లం నుండి సన్మార్గం వై వె పుకో, 
ఆసమ్మగతనుంచి సమ్మగతవై పుకో 'నడిపించే మహాకవులు, రచయితలు ఒక్ట్‌ క్క 
యుగంలో. జన్మించవచ్చు. ఆప్వు డతడు వై వ కావచ్చు; కాలాంతరంలో 
వెలుగులోకి వచ్చే కాంతికిర ణం కావచ్చు; విళ్లధంగా ఉన్న యుగచె చై తన్యానికి 
సంధాత కావచ్చు; విడివిడిగా సాగుతున్న అనుభవ పంచక [పయో గాలను. 
సమన్యయం చేసి యేకధారగా పొంగించే కవిధీరుడు కావచ్చు, సమాజమే కవి 


FE ఫట్లుకక బలమైన హేత్తుపు; కచియే సమాజ చె శతన్యలెకాని నకి దోహద హేతువు. 


స జ hades 'కమాపంలో ' ఒకొక (దవ కి హ్హా. 'తొన' 'కన్నువైన' ఆనుభూతి 
న. 'తప్రయత్న ye జేసే .సమమ్షాలుక్తూజా?' 4 సుతో. కనపడతారు: " కక్ష 


అనుభూతి కవితావాదం 289 


యుగంలో సమాజం వాస్తవిక దృక్పధాన్ని పెంచుకుంటుంది; మరొక కొల 
ఖండంలో కాల్చునికతను వరిస్తుంది; మరొక తరుణంలో జీవచై తన్యస్ఫూ ర్తిని, 
ఆలాగే మరికొన్ని కాలాల్లో భక్తిని, హేతుజాడాన్ని, ఆధా;త్మికానుభవాస్నీ 
వాంఛిస్తుంది. వీటికి తగిన [పేర ణశ కులు ఆయాకాలాల్లో బలంగా పుంజుకోవటం 
చూస్తుంటాం. |పధాగ వివక్షతో ఒక చైతన్యం ఒక కాలంలో పైచేయిగా ఉన్న 
ప్పుడు, ఆ చైతన్యాన్ని కవులు పోషిస్తూ ఒక ధోరణినో, ఒక ఉద్మమాన్నో 
సాగిస్తున్నప్పుడు సమాజబై తన్యంలోనే మరొక భాగమైన తదితర (_పవృత్తులు 
బలహినంగా ఉన్నా, చచ్చిపోవు. తమ శక్తులకు కూడగట్టుకోవటానికి మందం 
గానో, లేదా త్మీవంగానో, వు క్షంగానో లేదా ఆవ్య కృంగానో కృషిచేస్తుంటాయి. 
ఒక్కొా-కసారి ఆ శక్తులకు (పతినిధిగా ఒక రచయిత తన |పయత్నాస్ని బలంగా 
సాగించవచ్చు. ఉద్యమళ క్తి [పవాహంగా సాగితే ఆ రచయిత గండళిలగా నిలిచి 
నట్లు తోచవచ్చు. కాని, ఆతడు చావడు; కాలం కలిసివచ్చినప్పుడు కరిగి 
పారతాడ. ఇటువంటి సన్నివేశాలు ఆధునికాం| ధసాహాత్య చర్మితలో మనం 
చూసాం. . 


పరేశ లింగం పంతులుగారి నుంచి నవ్యకవిత్వ యుగం |పారంభమైంది. 
సామాజిక సంస్కరణలు సాహిత్య చై తన్యంలో (ప్రముఖ స్థానాన్ని ఆక 
మించాయి. వాస్తవానికి వాసి హెచ్చింది. బుద్ధి (ప్రమాణ వాదాసికి [పక్యాతి కలి 
గింది. ఆలా అని కాల్చనిక చై తన్యం చావలేదు; ,నవలలను ఆ్మశయించి జీవిం 
చింది; జీవచై తన్యం చల్తార లేదు; ఆక కవితాధార న్నాశయించి ఆయువును 
పెంచుకొన్నది; ఆధ్యాత్మిక చైతన్యం ఆంతరించి పోలేదు; భక్తి (పవ్పత్తి న్మాశ 
యించి కవితగా | పవహించించి. నవ్యకవిత్వ యుగంలో పంచవిధ [పవృత్తులు 
థిన్న్మ్మకియల నాశ్రయించినా సామూహికంగా సమ్మగానుభవంవై పు సమాజం 
పురోగమించటం గమనిసాం. సాహిత్యం ఆ సమాజం సృష్టించుకొన్న సహాజ 
కళ్లాళ క్రై కే్యదం, రచయితలు యుగాన్ని నడుపుతున్నట్లు కనపడతారు; కాని, 
హరు యుగవై తన్య (పతీకలు. ఇక్కడ ఒక (పశ్న మీమాంసకు వస్తుంది. అదేమి 
టంటే, వీరేశలింగం పంతులుగారు యుగవై తన్యాన్ని సృష్టించారా? సమాజ 
చైతన్యానికి పంతులుగారు |పతినిధులుగా నిలిచారా? అని. పైకిచూస్తే పతులుగారి ' 
కృషి నిర్ద్వందంగా కనపడుతుంది. కాని, లోనచూస్తే మూఢాచారాల -మూగ 


బాధతో మూలుతున్న సమాజ చైతన్యం అసన్మార్గం నుండి సన్మార్గంవై పు; 
చీకటినుండి వెలుగువె వెపు పయనించాలన్న తి తీ వవేదనలోనుండి పంతులుగారు కార్య 
చైతన్యుంలా ఉద్భవించినట్లు కనపడుతుంది. లేదా సమకాలీన సమాజ ' చైతన్యానికి 
విరుద్ధంగా. ఆయన ఉద్యమం సాగించినట్లు కనపడుతుంది; ' కాని, సమాజ. వేదన 
ఆయనలో _పవహించి ఆయనను తనకు కావలసిన అనుభవంవై పు మళ్ళించు 
కొన్నడి. వ్యక్తి దృష్టితోచూస్తే కాలానికి ఎదురీది గెలుపొందిన: 'జోదు పంళులు 
గారు; సమాజదృష్టితోచూ స్తే "కాలం కన్న బిడ్డ; కర్తవ్యం నిర్వహించిన కార్యక ర్త; 
యుగబై తన్య |పతినిధి-యుగక ర్త. యుగకర్త యుగబైతన్య సష్టగా గోచ 
రించినా, యుగచై తన్య (పతినిధి, ఆ యుగంలోని సాహిత్యానుభవం" అత డనుభ 
చించి ఆవిష్కరించిసట్లుంటుంది; సమాజ వైతన్యం- అతణ్ణి సృష్టించుకొని ఆతని 
ద్వారా? జ: తు! అస్వాదించుకొంటున్నట్టూ ఉంటుంది. అనుభవం... వ్యక్తి 
నాశయించి. (పవహిస్తు |పకియ; అది సృజనవ్యాపారాన్ని ఆశయించి సాగవ గిన 
చై క. : "అనుభవం ' ఆస్వాదన (పవృశ్తి న్యాళయించి స పసరిస్తే పౌమాజిళ 
చె తః అని వ్యక్తి కిలోనికి పవహాస్తే రచన; అదే వ్యక్తినుండి సమాజంలవై"ప్పు 


| 


(వసరిస్తే తోరణ లేదా- ఉద్య మం. 


" నవ్యకవితా యుగచై తన్యంకంళె, విలక్షణమైనది భావక వితా యుగచై తన్యం. 
ఇందులో ' కాల్చనికానుభవ పవృ ర్తి తక ఆగ తొంబులం అందింది. "కృష్ణశాస్త్రి రచ 
నలు కాల్చనికవాద "చై తన్యశక్తిని వ్య శ్రీకరించాయి.. 'కవియొక్క. ఒక అవి 
స్పష్ట వాంఛాకురము,. అంతర్నినాఢతావము, ఓ 3 చిన్న కావ్యంలో “ ఉదబడితే! 
భావకవిత్య మౌతుంగదని విశ్వనాధవారన్నా ఎరు.. (భారతి, ఆక్షో, 19839) రవిలో 
నుండి ఉదయించే భావకవిత్వం అకని అనుభవస్థితిని ఎలా "వ్య క్తీకరిస్తురదో విశ్వ 
సాథవారు పేర్కొంటే, సమాజం' దాన్ని ఎలా ఆస్వావిస్తుందో కూడా త్రీఛ్రీ.వివ 
రొరబాడు: హృదయాలను, మానసాంనూ కలవర పరుస్తూ అల్లకల్లోలంగా ఘూర్జీ న్‌ 
(ఖేమాద [ూంళాలలో కోవికి నిరాఘటంగా' విహరించే అధికారం కలదు.. ఆజ్ఞ 
సలికారాలతో.ప్‌ సన్ము హూర్తాననో కావ్యగీతం ఒకటి మేరుగులు తీరిన' ఫలజ్షేటు 


తోచతా "ధోధణితో వెలుగు చూస్తుంది: తగీతం-ఆ కనీ 'ఆనుభవించిన ర చస్థాయని' 


సమ్మతంగా. పాశ్రళనలో ఆదిష్యరింఛ' గ్గ అలుగుతురద: ; “పక క “భావగీహాసికన 
స వ. ఇదిగో” (4. -సాహిత్యళనసంవూ కవు వలకు”. 


అనుభూతి కవితావాదం. £వై5్‌ - 


కావని యుగ ఇ తసంం చూసపునిరొని అంతర జగ తుకు సంబంధించిన 
అనుభవాత్చ వృ వికరంచటానికి శాదికమస, ఆర్థ్రవమ్రైస, ఒంట రా న శస 
కోవటంలో పధానంగా గా బీవిస్తుండ. థావ 
యత, ప ఆంతద్సు ఖనత్కం, అభివ కె నవత, అయాత్మకత 


చ 
మొదలె న శ్నణాలతో చితా ప నార _పత్యక్ష్షమౌతుంది. భావ. కవిత్వం 
నూ స్తా 1 ప 


టై శె we? - అ ల ఖే 
కొల్పినిక ౧ హరి ౩ పై తనా. న మావంతు | పవా తిగాగు అఎంపటజడింది, ఆత్మాను | 
ణి బీ జ pe జ * అ వోన్‌ ఇ లో అ ణ్‌ 
భూతిని వు కొం చెయపటచు ఆ కదితంంతాౌ కనబడె స్వేచ్చ యని, “సమాజ రహిత 
చు ద వలీ 
న కస? అ ఇ ఇన ఆపరా పె జ 
మన ఆక శ్రవ్మక్త్తి జాము క క విత్వాస హంతిటెివ ఆలంబన "నుసి, ఆనుహూాతయే 
wat Er త, వ డై జక రా a జ నట్‌ నై వే బగ నాల అలీ 
కావు వసువనీ, దాన చా కివతంచటాగకి ఖండకావుచె ఉతమ రూపమని, 
an wr అ నాన సతీ paren 
ఇ జజ ఇల ఇ” వాది ళా జ = ల. జ గా ee ఇ 
(పణయతత్వం భావ కదితంండొ (పవానభ్ధా సెల అ్మరమిస్తుందం బదంణంపబడం 
ఎ a ws ha 
AF PL fs లా య ఇ “= ఇ లో 4 (ఎ అల్లో 
కావ మి రతన  నుదూనాముసుచు. 1 తనాన్ని వసం ఇనసుంచా సమాశా 
enn li సాలార్‌! 
per అవ ఇలా చం DDN ల్లు శ సాప్‌ ఇల క ఖో 
నుభవాపికి సంబందం తకుండాన కయ 3 ఆత్మా నుభూతికి వరమితమెవె తుందా 
నూ. చు దాణా 
J a” WY గి శ చె ఇ క జ న 1 Pes 
అటువంటి అనుభూరిస్‌ సమాజం కూడా కపిత ద్వా . ఆనక్షివస్తుందా* ఆసొం్రడిం 
భో తో ఇ + ఇ జో లో షా ఇ ళు. ఖ్‌! నా PS య. గ్‌ 
చధా? ఆన్న. పశ్నలు అనుభూతి చర్చ్పతొ తఎవుత్తక మానవు. ఈ సంద 
జ ఇల a = జ” అజ్‌ కల్‌ 
ర్భంలో పత్చేరు నారాయజరావుగారె [కంచె మాటలు గమనింపవగ్గపి- 


“నేను నాకోసం రచన చేసుకుంటాను అనడం ఆబద్దమే కాదు; ఆసా సౌధ్యం. 
: రచ్చన్మాకియ. నె సాహిత్య సృష్టిలో ఒక భాగం మా్యతమే, 'పతన[క్రియ దాసి పరి 
హూరకథాగం. సాహిత్యపు అస్తిత్వానికి రచయిత, పాఠకుడు - ఈః ఉభయుని. 
సమష్టి పయత్నం అవసరం. అందుచేత కళాసృష్టి 'ఎన్నహూ ఏకపక్షంగా 
ఉండదు.... పాఠకుడు చదివేటప్పుడు తన ఆత్మీయత ద్వారా రచనకు ఆ స్తిత్వం 
ఇస్తాఢు. తనలో ఉన్న అనుభూతులనే రచనద్వారా హొందుతాడు. రచనల్‌ 
మాటలు. ఆయా అనుభూతులను జాగ్ఫతం చేసే సాధనాలు మ్మాతమే, ...రగన 
చెయ్యడం తర యధార్థాన్ని (దాన్నె మార్చుటంకోసం) ఆవిష్కావెంచడం; 
వా తచన పాఠకుని జిదార్యాన్‌కె ఆప్పచెప్పటం- ఈ రెండు పనులూ రచయిత 
యొక్క, పాఠకునియుక్క అంతరంగ సేషచ్చవల్లన జరిగేవి, రచయిత రచన 
చేస్తున్నాడంటే, తలో తన పాఠకుల స్వేచ్చని గు ర్తిస్తున్నా డన్న మాట. 
ఆందుచేత కళాసృృషై ఏ వంకనుంచి చూచినా, మానవుల స్వేచ్చను. షక ప్రస్‌ ంచి? 
lee 


అనె శా ఇల్లీ 


షే చరం” తెలుగులో కవితా ఏప్టవాల స్వరూపం, పు. 22ర్న 229. 


a శ గై 


“ 86. అభ్యుదయ కవిత్వ్యానంతర- థోర ణులు. 


కవిత్వం అనుభూతికి ఆవిష్క్బృతి అయితే దానికి అస్తిత్యం కల్పించే 
శక్తులు రెండు; -1. రచయిత 2, పఠిత. ఒకరు సృజనళ క్తి ద్వారా; మరొకరు . 
ఆస్వాదన [పవృత్తి ద్వారా ఆ అస్తిత్వాన్ని నిరూపిసారు. పఠితలు సామాజి 
కానుభవాభిరుచులకు ప్రతినిధులు. “సమాజంలో వస్తున్న మౌలికమైన మార్పులకి 
శ్రోతల సాహిత్యాఫిరుచులను రూపౌంచించగల శక్తి వుంది. ఆలాంటి మార్పులు 
జరిగినప్పుడు ఒక కొత్త కవితారూపం వాళ్లకోసం ఏర్పడుతుంది.” (తెలుగులో 
కవితా పిప్రవాల స్వరూపం. పు. 217. ) అందువలన ఖావక వి పిత్యం కూడా స మాజా 
నుభవ (పృ కత్తిని బట్టి పభవిల్చిందనే (ధువపడుతోంది. అది ఎంతకాలం ఉన్న 
దన్నది వేరే విషయం. 


థావకవిత్వ చై చె తన్యానికి 'కేం్యదబిందువు కృష్ణశాస్త్రి. “ఆత్మా|శయమైన 
కావ్యంలో 'స్వేచ్చకోసం అజ్జులు చాచటం ఒకటి, | పేయసిని సృష్టి ంచుకోవటం 
మరొకటి కృష్షశాన్ర్రిగారిలోని (పత్యేకత. ఇది [కమ్మకమంగా భక్తుడు 
పరమేశ్వరునికి ఆత్మనివేదనం చేసుకొనడంగా తర్వాత, తర్వాత 5201101446 
అయింది, ' అందుచేత మనకు రొమాంటిక్‌ కవి న లలి కృష్టళాన్త్రి అన్నది 
స్థిరపడిపోయిందన్న దాంట్లో సందేహం లేదు.” (వడలి మందేశ్వరరావుః 
సాహిత్యం, విమర్శః పుట. 76.) 


ఆయితే భావ కవిత్వంలో వెలసిన వివిధ శాఖలూ, కవుల రచనల్లో కనపడే 
వివిధ ధోరణులూ-ఆ కాలంలో సమాజ [(పవృత్తి కాల్చనిక చెతన్యం దారో ఒక" 
సమ్మగానుభూతిని పొందాలని యత్నించినట్లు నిరూపిస్తున్నాయి. గురజాడ, 
కాల్పనిక వై తన్యంలోని వాస్తవికతను పోషించాడు. రాయప్రోలు అమలినశ్చృంగార ' 


సిద్ధాంతం ద్వారా వైజ్ఞానికానుభవస్పూర్తిని కాల్పనిక యుగానికి అందించాడు. 


హేతువాదులు కూడా ఇటువంటి పవృ త్రిని హోవించినవారే. (పణయక వితఇశాఖను 
పూయించిన కవులందరూ జీవచె చై తన్యానుభూతిని కాల్పనిక పవృ త్తి తికి పోషకంగా 


.ఆనుసంఛీంచారు. . దేశభక్తి మధఘరభ క్తి క్రి (పవృత్తులు ఆధ్యాత్మికానుభవంతోని 


ఆధునిక రుచుల 'నంచిస్తూ కాల్పనిక చె చైతన్యానికి ఒక, సమ్మగత నాపాదించాయి. 


కృష్ణేశాశ్రీ.క కవితలోని కాల్పనిక చైతన్యం. 'సమాజానుభవ చ|కానికి ఇరుసుగా 
నిథిచెందే.. "ఆసలు కాల్చనికత ఆంత లే. లేని కవితాయుగం ఉండదు. సృజన 


యనా 


గి sg 


a, 


. పహీహోతముండదు. - "యుగాల కవితల్లోనూ. ఇదీ” అంతర్గాఇహిని. ' కాల్ననికో 


అనుభూతి - కవితావాద। 257 


చైతన్యాన్ని ద్వేషించే వారిలో కూడా ఇది కొంత జీర్ణించుకౌని ఉంటుండి. ఆంతే 

సమాజానుభవ పవృర్తి తికి కావ్వునిక వాద? Ses ఆయితే, భావక కవిత్య - 
యుగంలో దానినే కేంద్రంగా చేసికొని సమాజం సమ్మ గానుభవసిద్ధి కోసం 
యత్నించింది. 


దాదాపు 1938 నాటినుంచి ఆధునికొ రధ సాహిత్య చరి.తలో తక్‌ పెద్ద 
సంఘర్షణ మొదలైండి. ఆవి అభ్యుదయవాదం మధ్యా య 1 మధ్యా. 
1988 లో ఆనుభూతివాద మేమిటి * ఆని వంటనే ఎవరై నా le) అది 
ఆ "పేరుతో ఆనాడుతెదు. ఆసలు తాను ఎ శీరుతోనూ లెదు. అథి [పారంభించిన 
కవితా చైతన్యం ఉద్యమంగా మారి ఆభ్యుదయవాదంగా కపిత్వంలో సాగింది. 
విశ్వనాథ సత్యనారాయణ గారె కావ్యపర మార్థవాదం నవ్య స౫పదాయవాదంగా 


నేత్రి విమర్శకులచే పిలువబడుతోంది. 


విశ్వనాథ రామాయణ కల్పవృక్ష రచనం 1984 |పాంతంలో మొదలై. 
1961 దాకా సాగింది. ఇచే కాలంలో అభ్యుదయ క విత్యయుగం పుట్టటం, _ 
పెరగటం, విరగటం కూడా జరిగించి. భావకవిత్వం నుండి చై దొంగి తమ తమ 
కవితా చెతన్యాలను ఉద్యమాలుగా నిర్మించుకొన్న వారే విశ్వనాథ సత్యనారాయణ, 
శ్రీరంగం శ్రీనివాసరావు. వారి ఉద్యమాలను గురించి కొంత విశ్రేషించుకుంటే 
అనుభూతి కవితావాద స్వరూప స్వభావాలు కూడా మరికొంత స 


స్థూలంగా వివేచిస్తే శ్రీశ్రీ వర్గర హితమైన - సమాజాన్ని, ఆర్థిక అసమానత 
అను తొలగించి సమనమాజాన్ని నిర్మించాలని ) వబోధించినా వాడు. ఆర్థికాభ్యున్నతి 
' సాధించినా జాతి జీవనం ఆధ్యాత్మిక ధర శ్రచె తన్యంతో ముందుకు నడచినప్పుడే. 
మానవ వికాసం సంపూర్ణమౌతుందనీ, అప్పుడే సమసమాజం సాధ్యమౌతుందనీ 
_ విశ శినాధ [చటోధించాడు. ఒకరు ఆర్థిక ధర్మానికి [పాధాన్యమిస్తే, మరొకరు 
హార్దిక ధర్మానికి [పాణం పోశారు. 


కల్పవృక్షం సమకారీన సమాజంలోని సమ్మగ కళానుభవాన్ని కోరే 


సాత్తి కళక్తుల బలమైన ఆకాంక్షకు _పరిఫలం, 1934 నాటికి భావ రవిత 


ఓ 


బక్‌ జో 


రా గాత సైడు శ అ = చ వ 2 జూం న్వు న చ్‌ 
యుగ ంలి రాయ పి లువార ఆమలిన సాంగార సిద్ధాంతం, కృష్టళాత్ర్రిగారి . 


లకి : అభ్యుదయ కొవిత్యోనంతర ధోరణులు” 


nn చలంగారి త్రీవ్య ౨ కత ఏప్ట్లవచై తనం సం; తీపుర నేసి 
రామన్వ్యామ్ని. చౌదరిగారు సం పదాయం పె తిసుకొనివస్తున్న వివేచనాత్మక మైన 
విమర్శ (దీన్నే కొందరు Br రు), మొదలె నబి" నూత్న భావ ' 
చైతన్యానికి తెలుగుసాహి గంలో మార్గాల నావిష్క_రీంచాయి. స్వాతం తో్ట 
దమం, (పటొధ వ. “హరిజనోద్యమం, న మత వాా ప్తి ప 
ఇవన్నీ చాతిలో నూత్న జాగ్భతిని కలిగించాయి. ఆధునిక్‌ నాగరకత త్య 

ంస్కార సంవలింమై భారతీయమైన సంస్కృతి సమస్యలను పునఃపరిశీలను 
గురిబేస్తున్నడి. కాలానుగుణంగా సమాజంలో విలువలు మారుతూవస్తు న్నవి. వు. 
మార్పులు వచ్చినా. వాటికి [పాతిపచికగా సనిలువగ లిగెంప గార్హష్ట స్థ జీవితం. 
త్ర పురుషుల సంబంధంలో పర మార్చదృష్ట్‌. (తమంగా లోపించడం, ధర్మం ఆర్ధ 
సాధఎ కనువుగా మారటం, కామం సర్వ పవృత్తులకు మూలచై తన్యంగా | 
భాపించచంవంటి మార్పులు ఆ వ్యవస్థను అర్థరహితంగా మార్చే (పమాదం 
వాటిల్లింది. ఆధునిక .నాగ రకత, నవ్యభావ విప్టవం భార తీయ గార్డస్థ్య,జీవన 
వ్యవస్థను. భగ్నంచేయరాదనే వి విశ్వాసం కలవాడు విశ కంనాధ. సర్వధర్మాలకు 
వీజరూపమైన ధర్మమది, సీతారాముల (పణయం అదై పత పేమకు చిహ్నం. . 
భార తీయ , జీవిత . పరమార్థాన్ని జ్మాగత్స్వప్న సుష హ్యవస్థలలో కూడా, 
శాసిస్తున్న తతషమది. దాన్ని నవ్యక వితా 1ష్మకియల్లో కులపాలికాఫపణయ 
తత్వంగా విశ్వనాథ |వతిపాదించాడు. దాన్ని మహాకావ్య [(ప్మకియలో రూపొం 
దించటానికి రామాయణ కల్చ్పవృ వ్యాన్ని రచించారు. 


“ 


ఆట్‌ 


.  సమాజాముభూతీ. దృష్టితో గమనిస్తే విశ్వున నాధ రచనాపరమార్థం. మరింత 
స్పష్టంగా గోచరిస్తుంది. పంచ విథ ' (ప్రవృత్తుల ద్వారో సమాజం హౌంద గలిగే. 
అనుభూత్తి విశేషాలను వివిధ (ప్మశియలద్వారా,. వివిధ కవులు సాహితీ (పపం 
చంలో . (పచతింవచేస్తున్న [పయో గారా పరిచ్చిన్నంగా సౌందగ లిగే నికర 
స్థితిని విశ్వనాధ సమీక్షించి, వాటిసన్ని టిని సమాజానికి సమావిరరూపంగా 
. ఆందింపగలిగిన ఓవ మహాకావ్యాన్ని రచించటానికి పూనుకొన్నాడు. రామాయణ 
కల్పవేక్షం- శేరుకు. తగ్గట్టు సమాజం ఆకాంక్షించే ' వాస్తవిక, కాల్పనిక, 

నిక,' శీవబై.తన్య, ఆధ్యాత్మికానుభవాల సరపుటిని అందెంపగలిగిన విశిష్టరచన. 
. అయన. జీవునీవేదన సమ్మగకళానుభూతికోన అ నమాజు 'జీవచై.తన్యం అగుట 


వెజా 
nF 


వందు 


విక9 
శాలు, 
గ్‌ 


Ca 
లో 


ఇమాన్‌ 
వా 
నీ 


ఏట 
భో 
డ్‌ 


అల్‌ 


టె 


Can 


bn) 


హుక్‌ (ఆలీ 


గు! 


అనుథభూతీ కవితావాదం 
= 


{ ము 


ve hr. 
(3 | ఛ్‌ జ 43 
భ స స rs] 
౨ 3 శ 
లో ఐలు గి గ్‌ 

ల 9 19} 
# ges 
wr 0 3 fo 
ష్‌ య గ మ! 
ల్‌ లే 
గ (గ "9 
గ య సై n3] 
1. న. ఫేం 
ర 9 0 3 
ళ్‌ an 
WE ళం ya | 

fe GO) 


నగి 60] i ఇగో ఆలీ 
na స le. 3 
Ty వ, సం ప 

6? 132 “నె 6౭ bh 
ne Aah 
y= iu ర్స ద 3 
A na] ఒపని టి 
ba స్‌ జ 


(పపంచంవై షు మహాపన్థానం సాగించాడు, ఆ 


ఉద | 


కురా, 


జ 


ఓినా౭యా 


RP) 
కపు 


తన దై 
కు 


కాం, 


a 


శ 


మొదలె న కవుల రచనలు కూడా తోడు 


మంగా రూపొందించటంలో శివా, నారాయణబాబు, ప 


అరా 


జ శి 
SEDER 
RATE 
bb @ mn గ ర జ్ర 
A న ww జీ జ 
9 oA BE 
3 9 ae 
ఖం 0 
షు be 
pp 19 గి శ 6 
స్తాం కో Ge టై 
ప స Bae 
wa fo వ లే 
[0 స్రీ 2. లీ 
he 0 
ph 
mw hie cad Ep 
9 ఇ; [3 2 ఆం 
ఎగ, bE 3 
వ క 
(0 పై E& 5 2 
gf 43 Df i 
ల్‌ oe 
ya జల పి 
న. ౮ టి ల 
అవీ స న bh 
క 21] 
wm 8b ke h 
[1 చ ల్లి న 
క క్ల 
Sib 
Ye m3] 
nes by 
ఖు 62 
ఫ్‌ చ్‌ స్ట్‌ ట్టి శ గా 


nM 


AKD-19 


9290 అభ్యుదయ కవిత్వానంతర దోరణులు 


(పస్థానంలోగ కు గే చూల్లో [ప్రపంచ కార్మెకోద్యమ చె తన్యం స్పష్టంగా 
కనిపిస్తుంది. బూర్జువా వర్గానికి కాచ్మెక వర్షానికి గల శ్యాతుత్వాన్ని కార్మికులు 
గుర్తించెటట్లు శేయబం, ఆనాటి సాంఘిక రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా 
జరిగే ఏిప్రవోద్యమాన్ని బలపరచటం, ఆర్థిక మూలమైన సామాజిక వ్యవస్థనూ, 
రాజకీయ చె డన ప్రధానమైన వా నా స్తవానుభూతినీ శ్రీశ్రీ తన కవితలో వ్యక్తం 


చ "మృ్మవాద దృక్పథానికి సామవేదాలుగా నిలిచాయి. 
1948 తో అభుుదయ రచయితల సంఘం ఏర్పడింది. “అభ్యుదయ రచయితల 
సంఘానికి కము? సిస్టు పార్టి పురుడు సోయటమే కార పాలుపట్ట "పెంచింది. రచయి 
తంను రాజకీయాలకు ఉపయోగించుకోవడం ఆ పార్టీ విధానాలు ఆమోదించే 
కారక క్రమం” ఆన్నారు ఆరు[ద, ఒక విధంగా అభ్యుదయ రచయితల సంఘం 
వెనుక మార్క్స్సెస్టు ఉద్యమ రాజకీయ వైతన్యం దర్శకత్వం, కర్తృత్వం నిర్వ 
హించింది. కొని, ఆ'సంఘంలో రాజకీయ శక్తుల నియం[తణకు లొంగని, వాటి 
ఆదేశాలను పాటించని రచయితలూ ఉన్నారు. తెలంగాణాలో కమ్యూనిస్టు పార్టీ 
నాయకత్యంలోనే కాకుండా స్వతంతంగా నిజాం |పభుత్యాన్ని ఎదిరించిన 
ఆభ్యుదయ కవులు దాశరథి, వట్టికోట, కాళోజీ మొదలై న వారెందరో ఉన్నారు. 
మార్మిజంను పూర్తిగా అంగీకరించక పోయినా అందులోని సామాజిక స్పృహను 
తమ కవితా చైతన్యంలో నింపుకున్న వారే అభ్యుదయ కవులు. 

సాహిత్యంపట్ల మారికాజం 'వ్యవహరించే విధానంలోనూ, (సరిలే 


వ 


ృక్పథంలోనూ వె ప్పృటికప్వుడు మార్పులు వస్తూండేవి. వాటిని రాజకీయనేతలు 
నిర్ణయిస్తూ ఊ ఉంచేవారు. మార్‌ క్ర ఏంగిల్స్‌ తమ సిద్దాంతంలో సాహిత్యం ఆర్థిక 
సాంఘిక వ క వస్థల చేత, నియం[తితమౌతుందనీ, ఆర్థిక సాంఘిక (పమాణాలతోనే 


సాహిత్కపు విలువలు నిర్ణయింపబడతాయని ఎక్కడా పేర్కొానలెదు. వారప్పు 

డప్పుడు సాహిత్యంమీద, రచనలమీదా వ్యక్తం చేసిన కా గమ 
నిష స్త సాహిత్య సృష్టి సర్వ స్వతం[తమైనదిగా గు ర్తించినశ్రే స్పష్టమౌతుంది. 

కొన్ని కన్ని యుగాల్లో వెలసిన మహాకావ్యాలకూ. ఆయా లోలో ఉన్న ఆర్థిక 
సౌంమ్సిక, పరిస్థితులకూ సంబంధం కనపడటం లేదని కూడా వారు చెప్పాను 

శస్నీక్షమంగా మార్క్సిస్ట్‌, ఆలోచనాధోరణుల్లో వచ్చిన మార్పులనుబట్టి, కావ్యా 


got pipe 
ల 


సకలం. విలువలను నిర యించటానికి మార్క్సిజమే (ప్రమాణమ్మన్నే సెద్ధాంతం 


త్‌ో 





ఆనుభూతి కవితావాదం 291 


వచ్చింది. స్టాలిన్‌ కాలంలో య. సె ౩తం[తృం పూ3౩గా అంతరించింది ; 
పార్టీ విధానాల ననుసరించి (వా సే వాతలుగా, (ప్రచార సాధనాలుగా సాహితీ 
(ష్మక్రియల్ని పరిగణించటం జరిగింది. వైన ఆన్‌, ఆస్టిన్‌ వారద్‌ మాటలు గమ 
నింప 6ASన8_ “Marxism never answers the question of the degree 
of dependence of literature on society... There is great litera- 
ture which has little cr no social relevence; social litera- 
ture is only one kind of literature and is not central in the 
theory . of literature, unless one holds the view that literature 
is primarily an ‘imitation’ cf life as it is and of social life 
in ‘perticular. But literature is no substitute for sociology 
or politics. It has its own Justiifcation and end” (Theory of 


literature : పు 109.) 


విప్పవరచయితల సంఘంకూడా మార్కె ఎజంనే ధ్యేయంగా పెట్టుకుంది. 
ఆ 'రచయితలు ఆ పార్టీ లత్యాలకు అంకితమైన సభ్యులై ఉండాలనీ, (ప్రత్యుష 
వర్గపోరాటంలో సాహిత్యాన్ని ఆయుధంగా వాడాలనీ నిర్దేశిస్తారు. ఆయితే లా 
లను గురించీ, అక్ష్యసాధనాలను గురంచి, సాధనలో అనుసరించవలసిన పద్ధతు 
'లను గురించీ. వామపక్ష రాజకీయ వర్గాలలో ఏకాభి[ పాయం రేకపోవటంచేత నిర్దిష్ట 
మైన[వగతి రచయితలకు, రచనలకు కొరవడింది. “A 606d 6621 of the 
recent confusion 0% our writers inthe Leftist Camp has been 
due:to their not understanding or being unable t3 make up 
their minds whether they are aiming at long-range or short- 
range writings”. అని ఎడ్‌మెండ్‌ విల్సన్‌ అన్నా డుం . 


te) 


wn 


"| మార్క్సిస్ట్‌ సాహిత్యానికి ఎన్ని బలహీనతలున్నా దానికి ఒక సాంఘిక 
తాత్త్విక దృక్పథం వెన్నెముకగా ఊండటం, నిర్దిష్టమైన కార కమం ఉండటం 
అనేవి బఅమెన ఆంశాలుగా పేర్కొనవచ్చు. మార్క్స్‌ సిద్దాంతానుసారం 
మానవ సమాజాన్ని పునర్నిర్మించాలన్న నిబద్దత ఆ వాదంలోగి శక్తి. కాని, 


రాజకీయ నాయకత్వంలో ఉన్న పరిమితులవల్లా బలహీనతలవల్లా మార్క్సిస్టు 


999 అభ్యుదయ క విత్యానంతర ధోరణులు 


సాహిత్యోద్యమం మందగించి పోవటం చార్మితక సత్యం. తెలుగులో విష్తవ . 
కవుల ఉద్యమం పరిస్థితీ అలాగే తయారైంది. 


భారతీయులు - ఆమాటకొస్తే మార్క్సిస్టులు కాని వారందరూ భావించే 
సామాజికానుభూతికిన్నీ మార్క్సిస్టులు చెప్పె అనుభూతికిన్నీ ఎంతో భేదం ఉంది, 
మార్కిజంవళ్ల సాంఘిక వ్యవస్థలోని కొన్ని రంగాలలో సుస్థితి ఏర్పడుతుందని 
నమ్మే వాళ్ళుకూడా అనుభూతి విషయంలో వారి దృక్పథాలను అంగీకరించరు. 
మారి జంకు కట్టుబడిన అభ్యుదయ రచయితలూ, విప్లవ రచయితలూ సమాజ 
వ్యక్తిలోని వా స్తవానుభూతిని, విజ్ఞానానుభూతిని ఆంగీకరింపగలరేమో కాని మిగి 
లిన మూడూ వారి దృష్టిలో మృగ్యాలే లేదా మిధ్యలే. ఆ మూడు వృత్తులను 
స్పృశించే కవితా చై-తన్యాలను వారు వ్య _క్తివాద ధోరణులనీ, రూపవాద ధోరణు' 
లనీ, సాం పదాయకమైన ధోరణులనీ, బూర్జునా పద్ధతులనీ, తిరోగామి విధానాలనీ 
వారి పారిభాషిక పదాల్లో, చటాల్లో ఇమిడ్చి తిరస్కరిస్తారు. నిజంగా మానవ" 
సమ్మగ వ్యక్తిత్వాన్నీ, మానవ వికాసాన్నీ, కళానుభవ సమ్మగస్వరూపాన్నీ, 
సాహిత్య స్పృహనూ మన్నించేవారు మార్క్సిస్టులను అనుభూతి విరోధులుగా 
భావిస్తారు. మార్క్సిస్టుధోరణి మేధను కదిలించినంతగా, బోధను కలిగించినంత గా 
జీవచై తన్య స్పందనను ఆందించలేదు. ఆందులోని బలమైన వాస్తవికత లోకాన్ని 
ఎంతో ఆకర్షిస్తుంది. కాని, ఆ రచయితల నిబద్దత కవితను సృజనాత్మక కళగా 
ఎదగవలసినంత ఎదగనీయకుండా చేస్తుంది. అందువల్లనే వారిది అకవిత్వమని 
ఆధి షేపించేది.. అనుభూతి స్ఫృహకు దూరమైన 'కవిత ఖని విచారించేది. తెలుగులో 
అనుభూతి క వితావాదం తలయై త్తటానికి అభ్యుదయ కవిత్వ ధోరజిలోనూ, వివ్టవ 
సాహిత్య ధోరణిలోనూ మార్క్సిస్టులు - తరతరాలుగా ఈ దేశంలో, మనసాహి 
తిలో. పరిపూర్ణ కళశానుభవమనీ, ర సానందమనీ దేనిని 'భావిస్తునా ర; దానిని ఏయే 
సమర్థవంతమైన _పకియలద్యారా. అభివ్య క్రీ కీకరించటానికి వీలున్న దని తెలిసి (వయో 
గాలు నిర్వహిస్తున్నారో, వాటిని చదివి సమాజం కళానుభవాన్ని యేవిధంగా 
పొందుతున్నదో - సరియైన. వివేచనతో విలువలతో (గహింపక తిరస్కరించటమే 
బలమైన కారకం: మార్క్సిస్టు దృక్పథమే సాహిత్య పమాణకమ్లని చే పే 
| సిద్ధాంతం. (ప్రపంచంలోని మేధావులంద్రరిచేతా విమర్శింప్రబిడ్లుళ్లున్న ది. సమాజ - 


నమ్ముగానుశవ స స్పృహను, సాహితీ oe కాదనే వారి  ఫీలనకాధం ఆంధ 


ఆనుభూతి కవితావాదం 298 


సాహిత్య రంగంలో మార్చ సైతరుల. ఆగహానికి, తిరస్కారానికి. సరి 
ఆయింది. మార్చ్మిస్టుల (పచారంలో, సా సె తంల. అపార్థంపాలౌతున్న విష 
మూర్చితమైపోతున్న సాహిత్య సమ్మ గానుభ వాన్ని సి, గామాజికపరంగా రచయితల 
పరంగా దానికి చెప్పుకోవలసిన mr మూలా పునరుజ్జఏంప చేసుకోవ 
టానికి తమ రచనల ద్వారా ఉద్యమాన్ని ౫ గానిస్తున్న ప. నిశ్శబ్దసం్యగా 
మమే అనుభూతి కవితావాద ధోరణి. 


4 


కవిత్వ సర మావధిని గురించి చెపుళూ తిలక్‌ “అగ్ని జల్లినా, ఆమృతం 
కురిసినా, ఆందం, ఆనందం దాని పరమావధి ఆని పేర్కొన్న ందుకు మారి 
స్టులు తమ సిద్దాంత పరిధిలో " ఆనంది శబ్దాన్ని చింపిన వి స్తరిలాగా చేసి చిటపట 
లాడేటట్లు దానికి విమర్శాగ్నిని ఎలా రగులుస్తారో శ్రీ రాచమల్లు రామచం[దా 
రెడ్డిగారి వాక్యాలు చడివితే తెలుస్తుంది. 


క్ట 


కవిత్వం ఆందంగా ఉండాలనడమూ, ఆనందం ఇవాశ్చలనడం నిర్ణ కం 
దంగా భావకవుల అవగావానే.... మన నమాజం ఫ్యూడల్‌ వ్యవస్థనుండి బూళచ్చువా 
వ్యవస్థకు మారినప్పుడే (ప్రబంధ క వితషం గతించి భావకవిత్వం వచ్చింది. 
బూర్జువా అవగాహనలో జీవితం వ్య క్రినిష్టం; వ్య క్‌ _క్తిసామర్థ్యాలనుబట్టి కష్ట 
సుఖాలు లభిసాయి కనుక, వతి వ క తన హృదయ  పరిపాకొన్ని బట్టి pa 
నంచాన్ని ఆస్వాదించవర్ల్చు నని భావక వులు విశ్వసించారు. ఆనందమే జీవిత 
లక్షం గనుక, కవిత్వం వాస్తవ జీవితంలో లేని ఆనందం ఇస్తుంది గనుక, 
కవిత్వం జీవితంకంటే ఉన్నత మైందిగా కనపడింది. చివరకు జీవితానికి దూ రార మై 
యివనిపాబికివాడు “తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించు కోవడమే 
కవిత పరమార్థమయింది. ఆనందం శీవిశంనుండి పవహాంచటానికి బదులు, 
కవి కల్పిత స్వప్న లోకాలలో ఊరసాగింది, వాస్తవ జీవితానికీ, కవిత్వానికి 
మధ్య ఆఘాతం ని స్తరించేకొద్ది జీవిత వాస్తవాన్ని విస్మరించటమే కవిత్వ ధ్యేయ 
మయింది, పర్యవసానంగా కవిత్వం మద్యంలాంటిదయింది. కవిత్వమిచ్చే 
ఆనందం కై పులాంటిదయింది.... అభ్యుదయ కవులు తిరుగుబాటు చేసింది సరిగ్గా 
ఈ కైపు కవిత్వంమీదనే. అభ్యుదయ కవుల అవగాహనలో కవిత్వం ఇవ్వువల 


294. అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు" 


సింది ఆనందం కాదు, ఊ త్తేజం ఈ ఉభయ కవితారీతుల వుం భేదాన్ని 

లో వప్పాలంపే, భావకవిత్వం ఆనందం ద్వారా _పమత్తి తతా పర్యవ 
సాయి, అభ్యుదయ కవిత్వం ఊ తేజం ద్వారా ఎసరి గా లేక 

1 పర ౧వసాయి.” (సారస్వత పకన పం 1112 112) 


అ 


ఇందులో తేలిందేమిటంటే, అభ్యుదయ రచయితల దృక్పథంలో కవితగం 
అందంగా ఉండకూడదు, ఆనందాన్ని ఇవ్యకూడదు, ఆయితే ఉత్తేజాన్ని కలిగిం 
చాలి. ఇది కవిత్వ సామాన్య లక్షణమని' సహృదయులు అంగీకరించటం కష్టం. 
ఉఊ తేజం హృదయానికై తే పరవాలేదు = ఇం|దియాలకై తే [పమాదం. అయినా 
అది అభ్యుదయకవిత్వ లక్షణమ9 రా.రా.గారి ఆధి పాయం. అంతేకాదు, ' కవిత్వం 
మద్యం లాంటిది: రసమంచి మద్యం తాగినప్పటి కై పువంటి క్‌ వైపు అసి వ్యాఖాా ' 
నించారు. ఆ శబ్ద శక్తి తెలుసుకొన్న వారు ఇది విని నొచ్చుకోక మానరు. 
“తిలక్‌” కూడా అటువంటి ఆర్థంలోనే వాడాడా * అని కొందరికి అనుమానం | 
రావచ్చు. ఆలా అనుమానం కలిగించటం రా.రా. అభిమకంకాదేమో! కాని, వారీ! 
అభ్మిపాయంలో సం్యప్రదాయార్థ విచ్చేదం మాతం స స్పష్టంగా కనపడుతోంది, ఆది 
రచయితకూ, విమర్శకుడికీ, సామాజికునికీ గూడా (శ్రేయస్కరం కాదు. ఈ. 
విమర్శవలన తిలక్‌ కవిత్వంలోని సాహిత్యపు వి విలువలు తెలియకపో గా మార్క్సిస్టు 
దృక్పథంతో వాటిని ద్వేషించటం తెలుస్తూంది. పర్యంతంలో ఒక కవిని గురించి, 
ఆతని కవిత తత్వా! కన్ని గురించి సదవగాహన కల్పించలేని విమర్శపై వెగటు' 
గూడ జనించవచ్చు. నేటి మార్కిస్టు విమర్శ, మీద లోకానికి కలుగుతున్న 
విసుగుకు ఇదే కారణం. 


“ పతిమాటకీ శ క్రివుంది; పదునువుంది 

చ్మితణకీ ఆర్థం వుంది; జొచిత్యంవుంది 

గులకరాళ్ల డబ్బా మోగించి గొప్ప సంగితం అని డబాయించకు 
ఆలిగి శపించకు; అన్నా! సై మీద నాకు, కోపంలేదు” 


న. కల్‌” "కీతం కవిత్వాన్ని ఉద్దేశించింది - 'ఇెప్పింది మ్మాతమేకాను - నేటి 
మోర్మెష్టళ్లు బివుర్గ' కూ వ వర్తిస్తుందని చెప్పవచ్చు: వ 


అనుభూతి క్షవితావాధం, _ ౨95 


పిత్యాన్ని గురింజే కాక, విమర్శాంళశాలను గురించి 
స ఖవెని ఎలా బట్టబయలుచేశారో గమసించందగె- 


న్‌ 
వాకా 
కక 2 వ్‌ ల తో శారు ష్‌ 
వెయ క్రిక అనుభూాతి3, సాంఘిక చైతన్నాని3 మధ్య న నామర స్యం సాధించిన 


క 
(0) 
ళం 
Aa 
£7 
G4 
ta 
0 
[. 
xX 
అ 
4 
క 
c) 
uM నన G 
cs 
ల 
eu 
tt 
బో 
G 
E 
ef 
ల 
0 
జ 
Gs 
—” 


“i 
జాతి వెదనకి త వి శీపితానికి మధ్య తాదాత్మ్యం సాధించాడు యట్‌. 
(బెహ్హ్‌ ఈస్‌ ఆర్యన్‌ క ముష్యనిష్టు పార్ట్‌ సభుండె నా, పాదీ సిడాంతానికి 
ఎప్పుడూ బానిస కాలేదు. ఆగత్యం కలిగినప్పుడు పార్టీని అధికేపిస్తూ 
పద్యాలు రాయటానికి ఎనుకాడలేదు. అము*"నిఘపాద్‌ dy తన [పజ గొప్పదని 
జ కు యు 
భాపించిన పాస్టర్‌ నాక్‌ నోవయట్‌ (పభుత్వ యం తాన్ని ఎదిర్బృటానికి 


ఎప్పుడూ భయప డలెదు. సామాజిక (పయోజనానికి కవిత్వపు పిలువలకి 
మధ్య సరైన తూకం సివీపిన వాళ్ళు పేళ్ళంతాను. అందుకని మంచి కవిత్వం 
రాయగలిగారు. ఈ పని మన రాజకీయ కవులు వయ్యరేకపోతున్నారు. 
కారణమేమై ఉంటుందా? ఆతోచించమనాా న్నాను. ఆ 

పోగా....నన్ను కసిరారు.... మార్క్చెస్టుల అకు సేఇచుంటే ఎకండో మంట 
"పెట్టిన్తు వుంటుంది, వాళ్ళ సమాజంలో వ్యక్తికి (వాముఖ్యం లేదు. సమాజ 
యంతంలో వ్యక్తి ఒక చిన్న చ్మకిం మ్మాతమే. యంతంలో భాగంగా తిరుగ 
వలసిండే. సమాజ [పయోజనం కోసం వ్యక్తి స్వేచ్చ, వ్యక్తి సుఖము", వ్యక్తి 
'వెలువలూ బలి కానలసించే. ఆటువంచి సమాజం ఎంత ఆనందమయంగా 
వుంటుందో ' మీ రూహించుకోగలరు. ఎందుకంటే, మొన్న మొన్నటి 'వరకు 
అటువంటి సమాజ వ్యవస్థలో నలిగిన వాళ్ల మె మనం.” (కవిత్వంతో నిశ్శబ్దం: 
95.97) ఇస్మాయిల్‌ గారి మాటలు వింటే అనుభూతి కవిత్వవాద కవులు 
మార్క్సిస్టు వై వెఖరిలోని స్వేచ్చా రాహిత్యానికి, రాజకీయ నిబద్ధతకు, పార్టీ 
శీఫమాణాలతో సాహిత్యాన్ని సమ్మీషించే “వై ఖరెకీ, మన జాతి ఆనుభవానికి విరుద్ధ 
మైన వ్యాఖ్యానాలకూ సహించి నిశ్శబ్దంగా ఊరుకుండే రోజులు సరా 
 నృష్టమాతోంది. కవిత్వంలోది నిజమైన విలువలకోసం కలాన్ని పట్టి, కావలసి 
. వస్తే కదనానికై నా సిద్ధం కావటమే నేటి ఆనుభూతిక వితావాదుల ఉద్యమం... 


ఆమయుభఖభూతికవితావాదులకు బలి చుకాచు, గళం కూడా. ఉందని, దద గ 
శకెయే కాచు, (పయో ౭ జస (పస ళు క్రి కూడా ఉందనీ, సామాజిక స్పృహయే కొడు, 


o శార్‌ 
+ 


లలి 6 ఆభ్యుదయ కోవితాానంతర ధోరణులు 


కూడా ఉందనీ, ఇది వేశేయమే రాదు, విశ్వ చైతన్యంతో కూడుకొన్న దనీ 
ఎలుగె త్రి బవైగువ్ల చెప్పిన వారిలో ఆగగణ్యులు శ్రీ గుంటూరు శేషేయ్యద శర్మ. 


[ 


వారి కవిసే సిన మేనివెస్టో జ వ్‌ప్టవ క విత్వానంతరం తెలుగు సాహిత్యంలో అను 
భూతి కవితా స్పృహ ఎలా జీవించగలుగుతుందో వ్యాఖ్యానించిన వ 
చూడామణి. అనుభూతి కవితకు ఒక వాదాన్ని కల్పించి యిచ్చినవా 

శ్రీ శేషేం[ద శర్మ; దాన్ని ఉద్యమంగా ముందుకు తీనుకొని పోతున్న వార 


శ్రీకొంత శర్మ, ఇస్మాయిల్‌, స్కుపసన్న, మాదిరాజు రంగారావు మొదలె 


| 
ల 


గ 


(పయో కలు, అద్దెపల్లి రామమోహన రావు, ముదిగొండ వీరభ్యదయ్య మొదలై న 
విమర్శకులు. వివరాలివ్వృవలసిన పని లేదనుకుంటాను, వీరి గొంతులు 


బలంగానే వినపడుతున్నాయి. 


| 


రే 


డు 


ర్‌ 
ఆధునికాం[ధ సాహిత్యపయోగాలను సమీక్షిస్తే ఆనుభూతిని ఆస్వాద 
యోగ్యంగా చెయ్యడానికి రచయితలు, సామాజికులుపాటించే పద్ధతులు [వధానంగా 
మూడు రకాలని వివేచించవచ్చు. 
అవి 
1. సాధారణీకరణం 
2. సామాజికీకరణం 
కో స్వాత్మీయాకరణం 


కై సాధార ణీకరణం' : 
భార తదేక - రససిద్ధాలతంలో  పాధారణీకరణర (పసిద్ధం. ఈం మార్గం 
కథన్మాశయించిన కావ్యాలకే ఎక్కువగా వ వర్తిస్తుంది సామాజికానుభవ చెత 
న్యాన్ని. గమనించిన కది, సామాజికుల సహానుభూతి పొందక లిగిన పాత్రలను 
సన్నివేశాలను భావాలను నంపుజికరింఛి . సాహితీ[వ[ క్రియలను వెలువరుసాడు. 
కావ్యం, ఇతిహాసం ఈ (ప్మకియల్లో ఉదా త్తమైనవి. పఠిత కావ్యపాాతలద్వారా 
వ్యక్తమయ్యే అనుభవాలను సాధార ణీకర ణంద్వారా స్వియానుభవాలుగా మార్చు 
శ్‌ రమిస్తడు- ఆ రమణంలోనీ హృదయద్రవస్థితియే. రసానుభవం. రాను 


ఆఅఆనుభూతీ కపితొవాదోం 297 


భవం నమాజంలోనే ఉండి డా 
ఆనుభూతికి కారకుడు: కారకుడెన కవి 
వ ఇల్లో 


a x a Fea గ శ” en భల నఖ 
స మాచానువ వాన రిని గుర్తించి స్వాయ (పతిథాశ క్రిత తనది న చేతా 
| RE 


(ష్మకియను సృష్టింపగ బ్లీన వ్య కెళూడా. వా కిచె తన్యాన్న్న వకంచి ఆన.ంతో 
రై అన్‌ మాలు వి చ్‌ పంజా an 
సంవదింపచేసే సాహిత్యనా ధన సాధారణికరణం. ఆధునిక సాహితుంలో నవా 


ళు 
సం్యపదాయధ్‌ నోర జినిపోషించిన కొవులందరూ ఈ మార్గాన [(పవర్తింపచెయడానెకి 
(పయత్నం చెసినవార. ఒక్క విషయం: ఇది వాడజడపద్దతగి భావంచడం 
(అ 


పొర పాటు. ఇది విళ ఇజతినం కొబట్టి [పతి యుగంలోనూ (బతికే ఉందు 


0౮ 


తద్విరుద్దమెన [ప్రయ యోగాలకు |పాబల్య దబ్బు నపుడు సే క క్రి పదర్శన సం 
అభినవ శ కితో విజృంధస్తుంది * ఆంతే తవ” డానికి చావు పెదు" ఓయు లే 
పైన పేర్కాన్న మూడు విధాలైన (ప్మ[కియల్లో ఆత్కంత సరళమైనవ, శ 
మంతమైనది ఈ సాధారణీకరణ పద్ధతి. 
న, సామాజికీకరణం : 

ఈ మాట అనుశీలనంకోసం ఏర్పర్చుకుంటున్న దే. ఆభ్యు 1దయ కవులు 
విప్ణవ కవులు సమాజ వాస్తవికతను కవిత క రంలో (పతిఫలింవజేస్తూంే, వాస్త వకథ 


అల్లో 


నాల పట్ట సానుభూతిని, ఉద్యమ కర్త వ్యాలపట్ట ఉత్తేజాన్ని; ఉదెకాన్ని సాహి 
త్యంలో అనుభవించటం ఈ (ప్మకియలో ముఖ్యం. ఇందులోనూ సృజన 
వ్యాపారంలో కవి |పకటించే ఉదేకానికి, ఊ త్రేజానికి ఇచ్చిన |పాముఖ్యంకంపే 
సామాజికులు రచన వలన పొందే ఊదేకా నికి ఉత్సాహానికి [పాముఖ్య ఖం ఉంటుంది. 
అంటే మార్కిస్టు ఉద్యంలో వివాదమో, నినాదమో హోవిత్వంలో కవి చే స్తే దాన్ని 
చదివీ ఊ' త్రేజితుడై న కర గక ఆ కవిత్వం విని, లేదా చదివి మానసికంగా 
ఊల్తేజం పొంది | సహృదయులుగా మాతమే మిగిలిపోతే అది సామాజికికరణం కాదు. 
వారు కార్యోన్ము ఖులై. విప్లవ రంగంలో దూకితే లేదా మార్క్సిస్టు దృక్పధంతో 
సమాజ పునర్నిర్మాణానికి భౌతికంగా పూనుకుంటే అది సామాజి కరణం ఆవు 
తుంది. సాధార ణీకర ణంలో కాహ్మాలు పఠిత ఆంతరంగాన్ని చ చసికరించి ఊరు 
కుంటాయి. ఆతడు ఆ తరువాత వ తన్యోన్ముఖుడు కావచ్చు. కాని, ఆ వ్యాపా 
రాన్ని సాహిత్య పరిధిలోకి తీసుకోరు. కాని, సామాజికీకర ణంలో మాతం కటత్యం 
కారణం, ఉద్యమం కారం, అంటే కార్య కారణ రూపాలైన న కవిత్వమూ 5 కార్యా 
AKD.20 | 


£95 అభ్యుదయ ళవిత్యానంతర ధోరణులు 


చరణము*- ఈ రెండూ కలిస్తే తప్ప మార్క్సిస్టు కవిత్వానికి అస్తిత్వం లేదు. 
ఆందువలన ఎంత ఏప్టవం వేశంలో జకం అన్న దానిమీదే విపవ కవిత్వం 
ఆధారపడి ఉంటుంది. సామాజకీకర ణంలో మరొక విశేషం కూడా గుర్తుంచు 
కోవాలి. ఇది (పధానంగా వామపక్ష ధోరణికి సంబంధించింది కాబట్టి వర్ల 
దృే్పథం [పాధాన్యం వహిస్తుంది. మార్క్సిస్టు కవిత నిబద్ధ సామాజికునికా? 
సామాన్య సహృదయునికా? ఆన్న  (పశ్న ఇందులో ఉదయిస్తుంది. 
సామాజిక సమ్మగానుభవ చైతన్యంలో మార్క్సిస్టు దృక్పథం భాగం కాదని 
చెప్పడానికి వీల్లదు. ఆయితే ఆది సమ గానుభవ స్పూర్తి రిని సంతరించుకోలేదని 
మా|తం నిస్సంశయంగా చెప్పవచ్చు. అం మే, వాస్తవ వె జ్ఞానికానుభవాల 

తన్య ంలో విశేషంగా గోచరమౌ "త్ర తున్న పుడు 
అభ్యుదయ కవితషం కానీ, పిప్టవ కవిత్వం కొని ఆయా అనుభవాల అభివ్య క్తికి, 
ఆస్వాదనకు తోడ్పడవచ్చు. దీన్నే మరోమాటలో చెప్పాలం ఖే మార్క్సిస్టు 
చై తన్యాన్ని సమాజంలో జాగృతం చేసేది (ప్రధానంగా రాజకి కియపార్డీ. ఆ సమాజ 
సంసాారాస్‌ కె హ్‌ _త్రేజం కల్పించడానికి కవి తన కవితతో తోడ్చడతాడు. ఇటు 
వంటి కార్యం నిర్వహిస్తున్న పుడు పార్టి చెప్పిన దానిని _పజలకు ఉత్తేజం క లిగేటట్లు 
చెప్పే పద్ధతిని మ్మాతమే అనుసరిస్తే ఆ కవితకు నినాద కవిత్వమని |ప్రచార 
కవిత్వమని పేర్లు పెట్టడం అప్పుడప్పుడు తటస్థ పడుతుంటుంది. ఏమైనా కవి 
ప్రజలలో పార్టికి అనుకూలమైన చైతన్యాన్ని సృష్టింప 'కల్లితేనే . మార్క్సిస్టు 
దృక్పధంలో కవిత్వం సార్థక మైనట్టు. దీన్నే పోయాక అసి అంటున్నాం, 
మార్కిస్టు సాహిత్యాన్నంతా ఈ దృష్టితోలి అనుశీలింపవలసి వసోంది. ఇందులో 
అనుభవం (ప్రమాణం కాదు; [పతి కియ పమాణం. సహానుభూతి (ప్రమాణం కాదు; 
కొంతవరకు సానుభూతి _పుధానం. సద్యఃపర నిర్భ్యతికాదు' ఇందులో. ముఖ్యం; 
సత్వర కార్యాచర ణం. కవిత ఎంత హృదయాన్ని కదిలించింది అన్నది కాదు 
[పధానం; సామాజికుని మానసిక బె చె.తన్యం' కార్యరూపంగా వత [పవహించింది 
అన్నదే [వమాణం. ' ఆచరణ వనుక అనుభూతి లేదని చెప్పడం ఆసంబద్ధం. 
మానసికంగా ఉ_త్తేజంపొందని వాడు శారీరకంగా కార్యశీలి కాలేడు. కవి ఉ శ్రే 


చేతుడై. తః రతమాడితే చాలు. కాని మార్క్సిస్టు క కవిత క కలంతో సంతృప్తి క్ర 'పడేదిళ్తాదు. 
నం. స 'గన్‌గానో మారాలి, . వాటిని _పట్టినవాడే విష్ణవ క విత్వాసుభూత్తిని 


వ న య స సము స సస స సస సక సనగ న న ల Im సభ శ Mage 
టా. ౪ 

జం ర Hr క కం ma le 
Hig 


ర్ల ధూఫదగా సాధీసు స్తున్నవాడు.' ' ఒకవీధంగా. “మార్కిస్టు . స్టాహ్లాళ్మ్యత్తో కొలాని 


చోదనం మార్క్సిస్టు న సాహిత్య గ 





నుభూతీ కవితొవాదం న లలి 


కున్న ఈ గౌణమైన గౌరవాన్ని దై కవి |వచారకుతగి, కవిత 
అననే 

ఆనుభవం కవిత్వం వాసే వవకాదు, కాపు దాసి కార 

దేనని సాధారణంగా భాచెంపఎడుతచోంద.అందువవన ఈ 


కనిన గౌరవ =; కార్యాచరణ సూ(తాలకు కనకాభిషెకం. 


త్న ౮ న 
ఆ్యాయీకరణం వ ఆది (ప పధాసంగా ఆత్మా = “యద విత్తం చవివి 
లోకం అనుభూతిచెందే షిధానంగా భాడంచవచ్చు. చలం ఆన్న ట్లు లోళం న ప్ర 
న్న తే 
ము. 


ళ్‌ ఖ్‌ వ ఇ న క్‌ జో ప్రీ 
బాధ ల కందెగా వప్తైంచెసినా ఆత్మా్యశ య స్వథావం 
(వా 


వేమిబంటే, కచి తన సీ ఏయానుభూతని ఆత్మనాయకంగా ఈ |ప|కియలో 
వ కికరిసాడు. ఆది కవి వు కిగత ఆనుభవం ఆనడానికె పిలుంద. కానీ, నిజా 
అనాం అవవ (| నాటో 


నికి లోకంలో వ్య క్రిగతమైెన ఆనుభవాలకు ఆత్మా(శ క యురకవపితలొ వ్య క్రమయ్య 
అనుభవాలకు ee భేదం ఉంది. వ్యక్తిగత ఆనుభవాఐబన్నీ లోకంతో పంచుకు 
. నేవికావు. ఆత్మాాశయ కవితలోని భావాలన్నీ తోకంతో కవి పంచుకోగలిగినవిగానే 
ఉంటాయి; లోకంకూడా అవి తనవిగా తాదాత్మ్యభావంతో ఆనుభవింపగలిగేవిగా 
ఉంటాయి. ఒకవిధంగా పరులచేత స వీలున్న స్వీయానుభవా 
లనే కపి ప్‌ ఆత్మా్నాశ పక విత లో ఉదాత్తి కరించి కళామయంచేసి అందిస్తాడు. ఐతే 
ఆధునికాం[ ధ సాహిత్యంలో అ కవిత ఖండకొవ్య [ప|కియ నా[కోయించి 
మ్మాతమె వెలువడింది. ఆ (పష్మకియ స్వభావాన్ని ఆనుసరించి కపులు సామా 
న్యంగా ఒక మానసికమైన అవస్థను కల్పింపగలిగే శ క్రివంతమైస భావాన్నో, లేదా 
సజాతీయమైన భావసంపుటినో, pe వితర్మా-స్ని కరిగించగ విగిన భావ సంక 
లనాన్నో' సంపుటీకరించే శిల్పాన్ని వెలారుస్తారు. ఖండకావ్యంలో మహాకావ్యంలో 
లాగా సంచారులచేత పరిపుష్టంచెంచే స్థాయిభావస్పూర్తి ఉండదు. శ క్రిమంతమైన 
శోవాలచేత [(పజ్వలింపబడే ఒక మానసిక ఆవస్థాచెత న్యం మా|తమే స్పుటంగా 
పఠితచేత అనుభవింపబడుతుంది. సామాజికునకు ఆనుభవ యోగ్యమైన సీష్రీయాను 
భవాన్ని కవితలో కవి వ్య_క్తీారరించడం, దాన్ని సామాజికుడు ఆత్మి కరించుకొని 
తాదాత్మ్య ౧౦తో అనుభవించడం ఆనే (షృకియ ఇందులో గాఢంగా రనబడుతుండి. 
కాబట్టి దీన్ని స్వాత్మీరరణం ఆని పేర్కొనడం జరిగించి. ఈ (ష్మకియ ఆను 
త కపితాంనికి కూడా వ స్తుంది, 1 


500 అభ్యుదయ కవితాక్షనంతర ధోరణులు 


అనుభూతికవలు నమాజానుభూతికోన మే కవిత్వం రాస్తారుకాబట్టి వారిలో 
పూర రిం Ee గాన్న పంచవిద |పవృత్తులకు సంబంధించిన చై తన్యాలుకూడా 
ఉండవచ్చు. ఆనుభూతి కవిత్వం |పధానంగా ? బీవచై తన్య (పవృత్తికి సంబం 
దించింది. మిగిలిన నాలుగు (పవృత్తులను సాధ్యమైనంతవరకు జీవనై తన్య 
[పవృ త్తితో సంగమింప చేసుకొవడమో,దానికి పోషకంగా నిలుపుకోవడమో చేసారు 
అనుభూతిక పులు. ఆయా కవులయొక్ళ.. అభివ్యక్తి వె విధ్యాన్ని బట్టి- 
నికి పోషకంగా నిలిపే కవులని, కాల్పనిక చై త 
న్ని జీవచె తనానికి ర. విలిపే “కవుతని; జ్ఞాన పవృ్తి తని జీవచై తన 
పవృ ్తికి పోషకంగా నలిపే కవులని= ఆధ్యాత్మిక (వవృత్తిని బీవపై తన్య 
(పవృ త్తికి హోషకంగా నివిపేకవులని, నాలుగువిభాలుగా అనుభూతి కవులను 
పింగడించవచ్చు. జాడ రచనంనుకూడా ఈ విభాగాన్ని ఆశ యించి విశ్రేషించ 
వచ్చు. సాధారణంగా ఈ నాలుగువిధాల వై తన్యాలను సమీక్షి స్తే- సమాజిక 
సమ్మ గానుభవస్ఫూర్తిని అనుభూతి కవిత్వంద్వారా ఆనిష్క_రించడానికి సమకాలీన 
కవులు సమకాలీన సామాజిక స్పందనతో కవితా వ్యాసంగాన్ని నిర్వహిస్తున్నా 
రవీ, సంఘటితంగా ఈ కవితాబై తన్యాన్ని సమిక్షి స్తే- సమ్మగ సమాశానుభవ 
దర్శనానికై. సాహితీ చైతన్యం ఉద్యమిసోందని స్పష్టమౌతోంది. భావక విత్వ 
యుగం కాల్పనిక పవృత్తి పధానంగా సమాజసమ్మ గానుభూతిని సాధించాలని 
పయత్ని స్తే, ఆనుభూతిక విత్వ ధోరణి ఉద్యమ వై తన్యాన్ని సంతరిబచుకుని జీవ 
వైతన్యపవృత్తి [పధానమైన సమ్మ గానుభవస్ప్ఫూ_ర్హిని సమాజానికి ఆందించే 
(పయత్నాన్ని చేస్తోందని నిస్సంశయంగా చెప్పవచ్చు. 


అనుభూతి కవిత్వాన్ని రచిస్తున్న కవులను, వారు సాధించిన (పత్యేకత 
లను సమీక్షించడానికి మరోవ్యాస మే కాదు [గంథమె [వాయవలసివస్తుంది. 


ఆధునిక కవుల్లో జీవబై తన్య పవృ త్తిని వాస్తవ చైతన్యంతో పరిపుష్టం 
చెసిన కవుల. కవి|తయం అనదగినవారు తిలక్‌, శేషేం[ద, ఇస్మాయిల్‌. 


జీవడై చై తన్యాన్ని కొల్చనిక మార్మిక చై తన్యాలతో పరిపోషించిన రచ 
య్యుతలుగా మాచిరాజు. రంగారావు; . అరిపిరాల విశ సం? వేగుంట మోహన్స్‌పసాదగ్‌్‌, న 
_ దుర్తానంద్‌ Es మొదలై న వారిని . పేర్గొానవచ్చు- 


bees 


అనుభూతి కవితావాదం 801. 


కాల్చనిక [పవృత్తి తితో జీవ య. పోషించే అనుభ వాన్ని కవితఖంలో 


లో 


పోషించిన కవులలో ఇం దకంది (త్ర కాంకతళర్నను, వె. శీరాములును మొదట 
6 శ్రీ Su) 


పేర్కొనవచ్చు. 

వైజ్ఞానిక తాత్త్విక | పవృత్తులతో జీవచై తన (పవృత్తులను పోషించిన 
స ఇద వ్‌ దాం హ్‌ స్త న EK సాద ఆ ఆ ద 
కవుల్లై ఎర్కానదగినవారు బుచ్చిబాబు, ఆజంతా, స్మ్యుపననస్న, కొ త్త్రపం సత 


శ్రీమన్నారాయణ, రేవకీడేవి మొదలె నవారు 
ఆధ్యాత్మిక [(పవృత్తిని తాత్విక (పవృత్తిని బీవబై తన్యంలో నింపు 
కున్న కవులలో మొట్టమొదట పేర్కొనదగినవారు చలం, ఆర్‌.ఎస్‌. సుదర్శనం, 
వజీర్‌ రహ్మాన్‌, స్ముపసన్న మొదలై నవారు. 

అనుభూతి కవిత్వ ఉద్యమంలో [పయోగాలు చేస్తున్న రచయితల రచన 
లను విశ్లేషించే యత్నం కూడా విమర్శలో సాగుతున్నది. డా!॥ ముదిగొండ వీర 
భదయ్యగారు అనుభూతి కవిత్వాన్ని ఆభ్యుదయ అనుభూతికవిత్వమనీ, మార్క్‌ 
యాభ్యుదయ అనుభూతి కవిత్వమనీ, జాతీయవాదానుభూతి కవిత్వమని విశ్లేషించి 
వివరించారు. అంచులో అభ్రుుదయానుభూతి కవిత్వానికి "శేష షేం్యదకవిత నుదాహ 
రించారు. (అనుభూతి కవిత్యం కొన్ని వ్యాసాలుః పుట 88) అలాగే జాతీయాను 
భూతివాద కవిత్వానికి చేతనావర్త కవుల కవితలను పేర్కొనవచ్చు. మార్క 
యాభ్యుదయ కవిత్వానుభూతికి కె.వి.ఆర్‌. కవితలను పేర్కొనవచ్చు. 

అనుభూతి కవిత్వాన్ని గురించి ఇప్పుడు అన్వేషించవలసిన పనిలేదు. 
దాని స్వరూప స్వభావాలను గురించి గాఢంగా ఆలోచింపవలసిన సమయం ఆసన్న 
మయింది. కవులు విమర్శకులు ఎందరో ఇప్పటికే రంగంలో దూకి అనుభూతి 
కవిత్వాన్ని ఉద్యమంగా: రూపొందించటానికి కృష్‌ చేస్తునా గరు. 

_" అనుభూతి కవిత్వ ఉద్యమానికి గమృమేమిద? సమాజ సమ్మగ్రానుభూతి 
నందింపీగల్లిన సాహితీ (వక్రియావిషా. రం; సామాజిక చై తన్యంలోని పంచవిధ 
ప్రవృత్తులకూ' అనుభవాన్ని ఆందింపగ లిగిన సాహికి స్పృహను, నవీన (పయో 
గాలను సాహిత్యరంగంలో సాధించటం. 

ఆఎనాడు గురజాడ వా స్తవ దృక్పథాన్ని ప థావకవిత్వ 
చైతన్యం వలన కొంతకాంం ఆవె మందగించిందని, మరల. థీతీ కవితలో ఆది 
పునర్చవించి ఐ వ్యాపించిందని విమర్శకులు వివేచించారు. అలాగే అనుభూతి కవిత్యా 
నికి కూడా అన్వయం చెప్పుకోవచ్చు, ' ఆధునికాం[ ధ' సాహిత్యంలో సమ్మగ,” 


ఈ02 ఆభ్యుదయ కవిత్వానంతర ధోరణులు 


సామాజికానుభవ స్ఫూర్తి కోసం మహాకావ్యర చనం చేసి అభ్యుదయ కవితా 
యుగమంతా తానే ఆవరించి నిలిచాడు విశ్వనాధ. ఆ స్పృహను పోషించిన నవ్య 
సం[పదాయయుగానికి నాయకుడై ముందుకు నడిచాడు. సమాజ సమ్మ గానుభవ 
స్పృహకు ఆధునిక సాహిత్యంలో విశ్వనాధయే భగీరధుడు. 


అభ్యుదయ కవిత్వం యుగంలోనే మార్క్సిస్టులు అనుభవ వ్యతిరేక ధోర 
ణులను కవిత్వంలో (ప్రవేశ పెట్టారు. అనుభ వానికి తమకు తోచిన ఆర్థాలు 
చెప్పారు. అంతరించి పోతున్న అనుభవ నృృహను పునరుజ్జీవింప చేయడానికి 
అనుభూతివాదం తలఎ తింది. బవబముఖంగా అది సాగుతోంది. ఖండకావ్య 
పక్రియ న్మాశయించిన అనుభవ మార్గాన్నే నేడు అనుభూతి కవిత్వమని 
పిలుస్తున్నాం. ఇది నాలుగై దుపాయలుగా [పవహిస్తున్నట్టు కూడా గమనించాం. 
ఇవన్నీ ఒకచోట సంగమించాలి. అదే సమ్మగ సమాశానుభవం: ఆ మార్గం 
చూపింది విశ్వనాథ, దాన్ని జాతి [కమంగా దర్శిస్తోంది. కవులు ఖండ కావ్యాల . 
నుండి “ఆధునిక ఇతిహాసాల" వెపు నడుస్తున్నారు. పరిచ్చిన్నంగా అందిస్తున్న 
పంచవిధ సామాజిక అనుభవ (పవృత్తులనన్నింటిని ఏకోన్ముఖం చేసి సాహిత్యం 
ద్వారా అందించాలన్న లక్ష్యం వై వె పు ముంచుకు సాగుతున్నారు. | 


అనుభూతి సమ్మగత కోసం సాహిత్యం ఉద్యమించఢమే యుగధర్మం. 
ఆధునికాంధ సాహిత్యంలో నవ్యకవిత్వ యుగం విభిన్న ప కియలద్వ్యారా ఆనుభ 
వాన్ని సాధించింది. భావ కవిత్యయుగం వివిధ | పవృత్తులతో అనుభవాని క 
సాధించించి. భావ కవిత్వ యుగంలో భాసించిన వై వై విధ్యాన్ని, వ. 
చెయ్యాలని విశ్వనాథ (పయత్నించాడు. మహాకావ్యం వాశాడు. నవ్య సం 
దాయ యుగం ఆయన వెంట నడిచింది. ఆభ్యుదయ కవిత్వ చె వైతన్యం పాషీకంగా 
ఆనుభూతిని సాధించింది. అందువలన సమ|గానుభూతి కోసం అనుభూతి కవిత్వం 
ఆ యుగంలోనే బలంగా తతఠె తింది. వేగాన్ని సంతరించుకుంది. దిగంబర కవి 
త్వంలో ఆనుభూతికి తావులేదు, విష్ణవ కవిత్వంలో అనుభూతికి వ్యతిరేకత కూడా ' 
వ్యాపించింది. దానితో అపకు కవితా వాదం స్వీయ రక్షణకేకాక స్వయ" 
ఉద్యమవ్యా ప్రికి కూడా కంకణం కట్టుకొని కదనాసికి సిద్ధమైంది, కవిత్వంలో 3 
నగ గ వండింఛాలన్న అత్యంత. _అఢన్నిక సాహిత్య. ', 
ఎన మ త్రో చేస్తున్న [వ నుత క్నమే' అనుభూతి కవితావ్లాదం.. 






"పేర్వారం జగన్నాథం 


జననీజనకులు : సయ్యమ్మ, సంతాజి; పుట్టిన తేది ; 29-8-1984; 
జన్మస్థలం : ఖిలాషాహపురరం, రఘునాథపల్లి మండలం,  తా॥ జనగామ, టి! 
వరంగల్లు (ఆంగ. ); విద్యార్హతలు :' ఎం.ఏ. పిహెచ్‌.డి.; పరిశోధన : 
ఆరె జానపద ' సాహిత్యం పె తెలుగు |పభావం; వృత్తి: ఆచార్యుడు - తెలుగు 
శాఖ, కొకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్లు; శాత్వత చిరునామా : 1[705| 
5-16, మిథిలానగర్‌, బాలసము[దం, హనుమకొండ, వరంగల్లు జిల్లా; 
పదవులు : తెలుగు శాఖాధ్యక్షులు, కాక కీయ విశ విద్యాలయం, సంయుక్త కార 
దర్శి, ఆం. (ప. సాహిత్య అకాడమి (1979-63), కార వర్గ సభ్యుడు, ఆంధ 
సారస్వత పరిషత్తు, హైదరాబాదు; డై రెక్టరు, కాకతీయ అధ్యయన కేంద్రం. 
(పోటీ పరిక్షల శిక్షణా కేం[దం) అధ్యక్షుడు, కాకతీయ విశ విద్యాలయ 
ఆధ్యాపక సంఘం; ముదిత రచనలు : సాగరసంగీతం (కవితా సంకలనం), 
వృషభ పురాణం (కవితా సంకలనం), “చేత్రనావర్తం' సభ్యులలో ఒకడు, 
సాహిత్యావలోకనం (వ్యాస సంకలనం), ఇం|దద్యుమ్నీ యం (|పౌఢ |పబంధం- . 
సంపాదకత్వం), ఆరె జానపద గాథలు (సమీకరణ; సంపాదకత్వం), ఆరె 
జానపద గేయాలు (సమీకరణ, సంపాదకత్వం) 

%* ba ఖ్‌ 


ఆర్‌, ఎన్‌. సుదర్శనం 


జననీ జనకులు : రాటకొండ కనకమ్మ,సుబ్బయ్యనాయుడు; పుట్టిన తేది ౩ 
18218-1927; ' జన్మస్థలం : మదనపల్లి, చిత్తూరు జిల్లా; విద్యార్హతలు : 

న థి BE అ షా SI 
ఎం. ఏ (ఇంగ్లీమ. భాషా సాహిత్యాలు) ము దాసు విశ్వవిద్యాలయం, 19కి; 
వృత్తి : అధ్యాపకత్వం (1948-66) కళాశాల (పిన్సిపాల్‌ ( 1966-81 jet: 


జీ 
3 యట నే! 
శ! న న్స gs 


(పదెశ్‌ ఉన్నత విద్యా శాఖలో రీజినల్‌ జాయింట్‌ డై రెక్టర్‌ గా.ఫదవీ, ప్ల 

















804 అభ్యుదయ కవిత్యానంతర ధోరణులు 


(1981-85); కాక ఇత చిరునామా : 9/256 కమ్మ వీధి, మదనపల్లి; పస్తుత 
చిరునామా : 8/|241 సువిశేషపురం, రాజమండి; పరిశోధన : ఆంగ్ల, ఆం|ధ 
సాహిత్యాలలో; విరుదములు, బహుమానములు : ఆం. (ప. సాహిత్య అకాడెమీ 
వార్షిక బహుమతులు, 1975 లో “సమాజము - సాహిత్యము” (విమళ్శ), 1977లో 
సంసార వృక్షం, (నవల), నూతలపాటి గంగాధరం సంస్కృతి బహూక్ళతి, 
1917 లో “సంసార వృక్షం", 1984 లో “మధుర మీనాక్షి (కథలు) పొందినవి. 
ఆం. (ప, ఉత్తమ ఆధ్యాపక సన్మానరీ 1980లో లభించినది; పదవులు: 
కేంద సాహిత్య అకాడెమీ, నేషనల్‌ బుక్‌ [టెస్ట్‌ ఇండియా, తెలుగు విశ్వవిద్యా 
అయం సలహాసంఘాల్లో సభ్యత్వం; ముదిత రచనలు : అనుబంధాలు, మళ్లి 
వసంతం, అసురసంధ్య (నవలలు), కాలం తెచ్చిన మార్పు, మధుర మీనాక్షి 
(కథలు), సాహిత్యంలో దృక్పథాలు, సమాజము - సాహిత్యము, సాహిత్య 
నేపధ్యం, నూరు సమీక్షలు (విమర్శ, నిశాంతం (కవిత), 


వ జ * 


గుంటూరు శషేందశర్శ్మ 


పుట్టినతేది : 20-10-1927; శాశ్వత చిరునామా : జ్ఞాన్‌బాగ్‌ ప్యాలెస్‌, 
గోషామహల్‌, హైదరాబాదు - 12; [పస్తుత చిరునామా : జాన్‌ బాగ్‌ ప్యాలెస్‌, 
గోషామహల్‌, హైదరాబాదు- 12; ముదిత రచనలు: 1: సొరాబు (కవిత )185 1; 
2, బుతు ఘోష (దీర్చ కవిత)-1968; ల. చంపూవినోదిని (చంపువు) -19861; 
4. పక్షులు (కవితాసంపుటి) - 1970; 5. శేషజ్యోత్స్న (కవిత) -.1972; 
రీ. మండేసూర్యుడు (కవిత) -. 1974; 7. నా దేశం - నా (పజలు (ఆధునిక 
ఇతిహాసం) - 1975; ర. నా రాస్తా (కవిత) - 1975; 9. నీరై పారిపోయింది 
(కవిత); 10. గొరిల్లా (కవిత). 1977; 11.. సము[ద్రం నా పేరు (కవిత) - 
1978; 12. _పేమలేఖలు (కవిత) - 1980; 18. నేనూ నా నెమిలీ (కవిత )- 
1980; 14, అరుస్తున్న, ఆద్మీ (కవిత) -.1988; 15. మేరీ ధ క్రీ-మేరి. లోగ్‌ 
(కవిత) - 1988; 16. బీఖాహువా ఆద్మీ (కవిత) - 1985; 17. ర_క్తఠేఖ 
(డర) - 1974; 18. ఇన్‌ డీఫెన్స్‌ ఆఫ్‌ ఫీపుల్‌ అండ్‌ పొయ్యిటీ (లేఖలు. - 
ఆంగ్రం)-1977; 19. షోడశి (విమర్శ)- 19885; 20. సీత (విమర్శ)- 19085. 


. 


జిక. న్వర్టహంస (విమర్శ) 1967; 29, పాషాత్య కౌముది (విమర్శ)- 196" 


Yr 


> శి |, = 
శ షు Shy 2 
hn పా ॥ 


పిసక రల పరిచయాలు 865: 


28, కవిసేన మేని ఫెస్టో (విమర్శ) = 1971; 24. నరుడు - నక్ష[తాలూ 

(వ్యాసాలు) - 1968; 25. ఊహలో (వ్యాసె సాలు) - 196-; 26. విశ్వవివేచన 

(సైన్సు) అ 1968; ౨7, విహ ల (కథలు)- 1968; 268. మబ్బుల్లో దర్బారు 

(నాటిక) = 1968; 29. మి|కకృతి (సంకలనం) = 1977; 80. ఆధునిక 

మహాభారతము (కవిత) = 1985. | 
ఖః షి + 


ఆవంత్స సోమనుందర్‌ 


జననీ జనకులు : వెంకాయమ్మ, వెంకటరావుగార్జు; పుట్టిన తేది : 
18.11-1924; జన్మ స్థలం : తూర్పుగోదావరి జిల్హా- పిఠాపురం; విద్యార్హతలు : 
కాలేజీ చదువుల వరకు; వృత్తి: రచనా వ్యాసంగం; శాశ్వత చిరునామా: కళాకేళి 
నికేతన్‌; పిఠాపురం-రక్‌లికి 450; [పస్తుత చిరునామా : కళాశేళి నికేతన్‌; పిఠా 
పురంఎరీలి8 450; బిరుదములు, బహుమానములు : బిరుదులు చాలా ఉన్నాయి 
వాడడం ఆలవాటులేదు. అభ్యుదయ కవి శేఖర, మహాకవి ఇత్యాది. సోవియట్‌ 
లాండ్‌ నెహూ ఆవార్డు, రాజాలక్ష్మీ ఫౌండేషన్‌ అవార్డు, కొండేపూడి శ్రీనివాస 
రావు అవార్డు; పదవులు : ఆర్మథ[ఫదేక్‌. అభ్యుదయ రచయితల సంఘం, .. 
ఆధ్యశవర్గ సభ్యులు, ఆంధ|పదేక్‌ ఇస్క-స్‌ ఉపాధ్యక్షులు; మ్ముదిత రచనలు: 
1. వ్యజాయుధం (1949) పస్తుతం నాల్గవ ము|ధణం; 2. కాహళి. 19538; 
కతి. గోదావరి జల|పకళయం; శ. మందీ మనిషి; 5. సోమరనల-నుందరకాండ; 
6. మేఘరంజని; 7. మిణుగురులు; Er శేషేం్యద జాలం; 9. అనల కిరీటం; 
10. వెన్నెలలో కోనసీమ 11.-రోలిన ముత్యాలు; 12, మాఊరు మారింది; 
1ని.. రుధిర జ్యోతిర్ష్ణర్శ్థనం; శీ. కృష్ణశాన్రి కవితాత్మ; 15. పురిపండా ఎత్తిన 
పులిపంజ్లా; - i8. బుద్దదేన్‌బొ'స్‌; స్‌ 17. ఆగతానికి శుభారంభం; 18. సోమసుందర్‌ 
బృహాత్మా._వ్యాలు; 19. సాహిత్యంలో నంళయ కల్లోలం; 20. కవిత్వం కాలాతీత 
' కాంతిరేఖ; 21. ఆమృత వర్షిణి; 22. ఒక్క. కొండలో వేయిశిల్పాలు; 
28. రకాశ్ని (ద్వితీయ ముద్రణ); 24. సోమసుందర్‌ కథలు; ల్‌; లియొనార్డో 
డావిన్సీ; £6, ఆంగ్లసీ మలో ఆమని వీణలు; ' 27. కృష్ణళాన్త్రీ వెలిగించిన కా శ్రీక 
దీపాలు; 28. వాహిని (యు. కె. తెలుగు క్లట్‌ వారి సావనీరు -- సోమనురదేర్‌ 
పర్యవేక్షణలో) 


8.06 అభ్యుదయ కవిత్వానంతర ధోరణులు - 
డి. రామలింగం 


జననీ జనకులు : ఈశ్వరమ్మ మల్రయ్యుగారు; పుట్టిన తేదీ: జూన్‌ 8, 
1924; జన్మస్థలం : బనిగండ్ల పాడు, మధిర తాలూకా, ఖమ్మం జిల్లా (ఆం.ప్ర); 
విదా;ర్డ తలు : బి. ఎ. (లిటరేచర్‌ ); వృత్తి : | పభుత్వోద్యోగం చేసి రి-చెర్‌ 
ఆయినాను; శాశ్వత చిరునామా : మెం. 1-8-726/[80, నల్లకుంట, హైదరా 
బాదు - 5000 44 (A.P); (స్తుత చిరునామా : No. 1-8-'/26/80, 
నల్పకుంట, హైదరాబాదు 5000 48 (A.P.); విరుదములు, బహుమానములు : 
బిరుదములు లేవు, నా 'స్వరాజ్ఞం నా జన్మహక్కు. అనే పుస్తకానికి ఉత్తమ బాల 
సాహిత్యం కింద 1955 సంవత్స రానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి 
బపఖమకి లభించింది; పదవులు : కేంద సాహిత్య అఆకాడమీయొక్క_ తెలుగు" 
సలహా సంఘం సభ్యుడుగా గడచిన నాలుగేళ్ళనుంచీ ఉన్నాను; ముదిత 
రచనలు : 1, ఆంధ సితామహ మాడపాటి హనుమంతరావు పంతులు. (జీవిత 
చర్మితృ:. 2: విశ్వకవి (బాలలకు రవీం్యదనాథ టాగూరు జీవిత చరిత); 
శి. భారతీయ పుకరుజ్జీవనం (A book sa lhdisa Renaissance): 


డాక్టర్‌ అనుమాండ్ల భూమయ్య 


జననీ జనకులు : శాంతమ్మ; లసుమయ్య: పుట్టిన తేది: 8-6-1949 
జన్మస్థలం ; వి. వెదురుగట్ట- =(గామం, జిల్హా-కరీంనగర్‌ ; విద్యా రతలు : : ఎం.ఏ; 
ఎం.ఫిల్‌; "పి, హెచ్‌.డి. .వృత్తి : తెలుగే లెక్చరర్‌; శాశ్వత చిరునామా: 
తెలుగుశాఖ, కొక తేయ'. విశ విద్యాలయం, వరంగల్లు; (ప్రస్తుత చిరునామా; | 
ర్‌ 7 47, లవ ర్‌ఐజార్‌: హన్మకొండ - 506 001; పరిశోధన : నాయని. 
సుబ్బూ క్నతులు-పరిశీలను ముదిత రచనలు; పు స్తకాల్లు : ఫాల is నాయని 
సుబ్బారావు. న్న శ్రుతులు = పరిశీలన. 2, కొ ఆపి... లు హసితం . విశేషణ: స 


gee 


ప: చేయుదకగల-పధనిక ఇతిహాసం; వ్యాసాలు జల. 


వ్యాసకర్తల పరిచయాలు 807. 
కోవెల నుుపనన్నా చార్య 


- జననీజవకులు : వెంకట నరసి ంహాచార్యులు, అశ్నీ నరసమ్మ; పుట్టిన తేదీ : 

17-89-1996, యువ ఫాల్గుణ బఅహ్బుక నవమి; జన్మస్థలం : వరంగల్లు; . 
విద్యా ర్లతలు ; ఎం. ఏ, పిహెచ్‌. డి; వృత్తి : అధ్యాపక వృత్తి; శాశ్వత 
చిరునామా : 5-19, పరిమళ కాలనీ, వడ్జపల్లి, వరంగల్‌ - 506 870; (ప్రస్తుత | 
చిరునామా : 8-19, పరిమళ కాలనీ, పడ్జెపల్టి, వరంగల్‌ -506 870; పరిశోధన: 
1. రామరాజ భూషబుని పె పరికోధన (1959 జ 1961); వ పర్యవేక్షణలో 
ఎనిమిది పిహెచ్‌ .డి.లు, 'ఆరు ఎం.పిల్‌లు వచ్చాయి; బిరుదములు, బహుమాస 
ములు : 1. తెలంగాణా ర చయితలసంఘం కవితాస్పర్థలో బహణబమతి (1955); 
2, ఉత్తమ విమర్శగంథానికి ఆం[ధ్మపదేక్‌ సాహిత్య అకాడమీ అవార్డు = 
సాహిత్య వివేచన (1971) 1972 సంవత్సరం; తి. ఆం[ధ్యపదేశ్‌ (పభుత్వం 

వారి ఉత్తమ అధ్యాపక సన్మాసం; పదవులు : |పొఫెసర్‌ - తెలుగుశాఖ, డీన్‌ 
ఫాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌, ఆధ్యక్షులు - దావిడ అధ్యయన విభాగము - ఆఖిల భారత 
(పాచ్య విద్యన్మహాసభ కలకత్తా (1986); . ము[దిత రచనలు ; 1+* తేజశ్చ 
కము-దుఃఖయో గిని (19658); 2, అధువా (1864); ఏ. బుతంభర (1974 } 
క. పాండిచ్చేరీ గీతాలు పన్నెండు (1976); 5, పాంచాల రాయశతకము (1977); 
6. సాహిత్య వివేచన (1971); 7. సహృదయ చకము (19888); 
ఒర్‌ హృద్దీత; 9. ఆనందలహారి (1957); ఈ రెండూ శ్రీ సంపతుు_ | 
మారతో' కలసి చేసిన (1954) రచనలు; కవితా సంకలనాలు (సంపాదకుడిగా); ' 
1. చేతనావ ర్రం (1987); 2. ఆగ్నిగర్భ (1974); 8. హిరణ్యగర్భ (1988). 


క * 
వడలి మందేశ్వర రావు 


"2 జననీ జనకులు : శ్రీమతి రాజేశ్వరి, శ్రీకామశాన్ర్రి; పుట్టిన తేది: 
21.12.1922; a : కొమరాజు లంక, కొ తపేట తాలూకా, తూర్పు 
గోదావరి జిల్లా; ద్యార్హ తలు : బి. ఏ. (గణితశాస్త్రంలో) ఏం. ఏ. హై 
ములో) Tee టియిడి; వృత్తి వ 1944-46 మధ్య.“ ఆవడ 

సహాయ సంపాదకత్వం, ఊపాధా ర్ట్యయుడుగా, ఆంగ్లో పన్యాసకువిగ్రాల! న 





908 అభ్యుదయ కవిత్యానంతర ధోరణులు 


Institute of English and Foreign Languages, హెదాబాదులోనూ a 
1947 నుండి 1966 వరకు 1966-82 వరకు శకేందీయ విద్యాలయాల్లో 
(పైస్సిపాల్‌ గా; శాశ్వత చిరునామా : 17-1-8991 [85, సు[బహ్మ ణ్యనగర్‌; 
పేస్తుత చిరునామా : సైదాబాదు కాలనీ సమీపాన, హైదాబాదు - 500 859; 
విరుదములు, బపబ మానములు : 1. “ఇది కల్చ్పవృక్షం' (గంథానికి కాకినాడ - 
విశ్వనాథ సాహిత్య పీభము బహుమతి; 11. (పిన్సిపాలుగా కేం దీయ విద్యాలయా 
సంఘటన పురస్కారము; ముదిత రచనలు : 1. అనుశీలన (సాహిత్య 
విమర్శ స్వరూప స్వభావాల పరిశీలన); 2, సాహిత్యం = విమర్శ; తి. ఇది 
కల్బవృక్షం; 4. మరోమారు కల్పవృక్షం (అచ్చులో ఉంది); ధ్‌, (సష్ట . 
నన్నయ (ఆచ్చు కావాలి). ఇవిగాక పతికల్లో ఆప్పటప్పటి వ్యాసాలు, రేడియో- : 
ప్రసంగాలు ఆంగ్లంలో త్యాగరాజు, విశ్వనాథ, గురజాడ, సాహీత్యంలో శాస్త్రీయ 
దృక్పథం మున్నగు ఇ వ్యాసాలు. 
* * వ 


డాక్టర్‌ వి.వియల్‌. నరసింహారావు 
(వాసిలి వేంకట లక్ష్మీ నరసింహారావు | 


జననీ జనకులు-.: కోటిలింగం, వేంకట సుబ్బమ్మ; పుట్టిన తేది: 
10-7-1980; జన్మస్థలం : చేబోలు, గుంటూరు. జిల్లా; విద్యార్హతలు : 
ఎం.ఏ. పి.హెచ్‌.డి; వృత్తి : ఆం్యధ్యపదేక్‌ (పభుత్వ (పాచ్యరలిభిత [గంథా 
అయం పరిశొధనాలయం-డై రెక్టర్‌; శాశఇత చిరునామా : చేబోలు, గుంటూరు 
జిల్లా; (పస్తుత చిరునామా : ఆఫీసు : డైరెక్టర్‌: ఓ.యం.యల్‌. & ఆర్‌. ఐ; 
హైదరాబాద్‌ “lt, కొంచెం, 1=5- 00/12; న్యూనల్లకుంట, వాదరాబాద్‌ = 
500044; పరిశోదన : నన్నయ కవిత్వము : అక్షరరమృత; బిరుదములు, 
బహుమానములు :. 1974 లో (పభుత్యపు ఉ తరువు ననుసరించి ఏ రాజమహేంద్ర 
కవిపళడీత ' సమక్షమున, చవశత్న స్టగిత సర్టర్దక ంక ణ బహూకృతి; పుదవులు: 
షః ఆం్మధో పన్యాసకత్వము; వి, _ ఆంధకాఖాధ్యక్షత్వము; . శ. కళాశాల సపీస్సీ 
పాల్‌. జదవి; శ్రీం. - కథక (గ్రంథాలయం పరిశోధసాలయర '  నంచాతకోతము; 
erg ob “ఆఅన్‌ందభికువు (పేద్యకావ ము); ల వనుచర్యోతత త్రము. 
(వివక్ళ్రూణి. విన యుమరీ (సుమతి కతకహ్యైఖ్య) ౩; పిల్లల రేడయోకభలు న 





సకర్తల పరిచయాలు 509 


వ్యాసాలు (రేడియో (పసంగాలు; ర్‌, (ప్రతిమ (ఖా థభాసరూ పకొనువా ము); 
రమ్యత (పరిశోధన (గంథము); 7. కుమార 
5. ఆన ముుదెతవ్యాసాలు. 


జననీ జనకులు జేశ్వతె, సుందర రాచ్చు; పుట్టిన తేది : 6-9-1 986; 

జ జ్జ ha? యా రా ఖీ న క డి జ వ 
జన్మ స్థలం - మచిలపట్నిం; విద్యార్హతలు : యం. ఏ, (తెలుగు); వృత్తి వ 
ఆధ్యాపకుడు; శాశ్వత చిరునామా : అప్టపల్టి రామమోహనరావు, శివాలయం 
న జగన్నాథపురం, కాకినాడ = ౨; (పస్తుక చిరునామా అద్దెపల్లి రామ 
మోహనరాపు, కివొతయేం విధి, జగనా న్నాథ థపురం, కొకినాడ-2; పదవులు : 
చంచల a ST సహయ BN ee 
సంస్కృతి సమాఖ్య - రాష్ట్ర ఆధ్య క్షత; ముదిత రచనలు : లలు కవితా 


(పస్థానం, నిమర్శ వెదక పకక ఆంత ర్హారాల, కుందుర్తి = వచనకవిత; 
కు 


ప్త వః 


ఇందగంటి శ్రీకా ంతశర్మ 


ల 


జననీజనకులు : ఎంకటరత్నమ్మ, హనుమచ్చాశ్ర్రి; పుట్టిన తేది : 
29-5-1944; జన్మస్థలం : తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం; 
విద్యార్హతలు : ఎత (తెలుగు) భాషా! పఏణ; వృత్తి : ఆకాశవాణి విజయ 
వాడ కేం|దంలో రచయిత; శాశ్వతచిరునామా : 59-6/1-11, ఆర్‌.టి.సి, 
కాలనీ, మారిస్‌ సైల్లా కాలేజి వెనుక, విజయవాడ - 8; |వస్తుత చిరునామా: 
des కేం[దం, చిజయవాడ- 10; పరిశోధన : డ్నిగీగా చేయడం ఇష్టంలేదు. 







యూనమఘులు : "అనుభూతి గీతాలు' కవితా నంపుటానికి (ఎవర్బొ 
శ క "శకం సాహితీ. సంస్థ _బపబమళులు; ముదిత రచనలు. : 

కక శటిచపకథా కావ్యం); 2. అనుభూతి గీతాలు (కవిత్వ సంపుటి _ 
9. పొగ కస్‌ { పట seas 4. తూర్పున వాలిన సూర్యుడు క (క dh 
క ఆలోచన (సారస్వత వ్యా శస: సంపుటం); 6. గాథావాశి (5కి శశ. 





సలా 


_ లకు తెలుగు కథా వ్యాఖ్య) 


క్‌! 6 ఆభ్యుదయ క పిత్యానంతర'_ ధోళ జూలు 


అకి_రాజు రమాపతిరావు 


ఆ 


జననీజనకులు: అన్న పూర్ణమ్మ ,రామయ్య గార లు; పుట్టినతేది: 4-5-1956; 
అం : వేమవరం (ప లాడు తాలూకా, గుంటూరు జిల్తా); విద్యార్హతలు ఎ 
.డి; వృత్తి : తెలుగు అకాడమిలో పరిళోధనాధికారి; స్థిరమైన చిరునామా: 
బి, సంతోష్‌నగర్‌ కాలనీ, “సెవాబాదు, హైదరాబామ-500 659; |పస్తుత 
చిరునామా: 140 బి, సంతోష్‌నగర్‌ కాలనీ, సైదాబాద్‌, హైదరాబాదు-500659. 
పరిశోధన : కందుకూరి ఏీరేశలింగం పంతులు సామాజిక,. సాహిత్య కృషిని 
గూర్చిన పరికోధనె విహాచ్‌. డి. లభించింది; బిరుదములు బవబుమానములు : 
19, 20 శ తాబ్దుల తెలుగు దేశపు సామాజిక పరిణామాలు, జీవిత చర్మెత, సీీయ 
చరిత ఆధ్యయన విశ్లేషణ, అభిరుచులు. సృజనాత్మక రచయిత కూడాను. 
నాటి ఆంధప్రదేశ్‌ సాహిత్య అకాడమి నుంచ వ్యహారిక భాషా చరిత : 
వికాసం అనే (గంథం బహుమతి పొందింది (1971); 10 నవలలు, 4 కథా 
సంపుటాలు వెలువరించాను; ముచి) త రచనలు : కథలు, నవలలు, జీవిత తచరిత9, 
సాహిత్య విమర్శ మొదలై నవి 25 దాకా పుస్తక రూపంలో వెలువడ్డాయి. మరో 
20 దాకొ సంపాదక బాధ్యతలో వెలువడ్డాయి, కొన్ని కథలు దకిణాదిభాషలలోకి, 
హిందీ, బంగాల వంటి ఉ _తరాది భాషలలోకి ఆనూదితం. రష్యన్‌ లోకి కూడా ఒక 
కథ ' అహ వ్తాటం పొందింది. 


ఖో * * 
మాదిరాజు రంగారావు 


' జననీ జనకులు; లశ్న్మీ దేవి, నారాయణరావు; పుట్టిన తేది: 712.1985; 
జన్మస్థలం : పండితాపురం, ఖమ్మం జిల్లా, తాలూకా ఇల్లెందు; విద్యార్హతలు : 
యం. ఏ. (సంస్కృతం); యం. ఎ. (తెలుగు); పిహెచ్‌.డి (తెలుగు); వృత్తి : 
పొఫెసన్‌, తెలుగు విభాగం, కాకతీయ వి విద్యాలము, వరంగల్‌; శాళ ఇత 
చిరునామా : క్వార్టరు సెం. 14, కాకతీయ యూనివర్సిటి కాంపస్‌ -విద్యారణ్యపురి 
వరంగల్‌ = 506 00; (పస్తుత చిరునామా : క్యార్టరు నెం, "14 కారరీయ 
'యయూనీవర్సొటే- కాలపన్స్‌ విద్యా ర ణ్యపురి,- వరంగల్‌; పరిశోధన : కవిత్రయము" మ 
సిజాతన “సోమన. కావ సిద్దాంతములు,.=.సమాలోచనం;:-౧ము; దిత' రచనలు 4). 


లకీ. 


వ్యాసకర్తల: పరిచయాలు. st 


విమర్శ: 1. నవల స్వరూప సమాలోచనము; 2. దాశరథి కవితాసమాలోచనము; 
(౨) కవిత్వము: 1. యుగ సంకేతం; 2. మెలొ గ్రాన్న ఆకాశ “0; తి. ఉషఆగమనం; 
శీ, ముక్తకాలు; ల్‌. మానవీయం; 6. వయెలిన్‌ = పె రాగంతో; 7. ము కృధాతి 
ఏ, పడగెత్తిన ఉదయం; 9. ఆవాహన; 10. . విష్టవచ్చాయల్లో . టు. 
11. మినీ కవితలు; 12, రేఖాచిత్రాలు; 18. ఆనంద ధుని; .14. మెల్‌ "న్న 
ఈ సమయం; 15. శబ్దమ (పాణమై; 16. వియత్నాం కాంతి కవితలు? 
17: కాలాన్ని నిలిపి క్షణం; 18. నాలో [పవహిస్తాంది నది; 19. నాకు జ్ఞాపక 
ఉంది; 20. ఈతరం స్వర చి|తం. 


స్త 3: జ 


తంగిరాల వెంకట సుబ్బారావు 


జననీ జనకులు : సీతామహాలక్ష్మి, వెంక చ్‌ సువ బ్రావధానులు; పుట్టిన తేది: 


30-8-1985; జన్మస్థలం: తణుకు, న నాశన విదా ర్లతలు : 
ఎంవీ; (తెలుగు), పిహెచ్‌డి.(ఏర గాథాకవిత్యము); వృత్తి, శాశ్వుతచిరునామా : 
ఆచార్యుడు, మరియు ఆం ధశాఖాధ్యమ్షుడు, బెంగుళూరు. ' విశ వవిదాక్ట్ర లయము; 

“జ్ఞానభారతి' బెంగుళూరు = 780 056; వస్తుత చిరునామా : “శ్లానభారతి' 

బెంగుళూరు - 760 056; పరిశోధన : (1) తెలుగు వీరగాథా కవి త్రము; 

(2) ఆధునిక్‌ కోవిత్వమ్యు. (8) తెలుగు-కన్నడ, తులనాత్మక పరిశీలనము; 

పథవులు : పరీక్షా. నియం తణాధికాతిగుల్బర్లా వి విద్యాలయము (1980- 38): 

" ఆం|ధశాఖాధ్యమడు, బెంగుళూరు. విశ్వవిద్యాలయము (1974-50) (19872 
యు(దిత రచనలు: 1. హంసపతీక (వచనగీతాలు), 1967; 2. వనదేవత 
(బుజ్జకథ), 1868; శె. జాసపదసాహిత్యము- వీరగాథలు, 1975; 4. కాటమ 
రాజు కథలు (మొదటి సంపుటము 1976; 5. కాటమరాజు కథలు Weis 
సంపుటము) 1973; 6. తెలుగు పవీరగాఖాకవిత్యము (రెండవ సంఫుజ్ణజోక్ట! 
1988. 





812 అభ్యుదయ కపిత్వానంతర ధోరణులు 
కుల శేఖరరావు 


జననీ జనకులు : శ్రీమతి జానకమ్మ, శ్రీ పరాంకుళరావు;. పుట్టిన తేది : 
25.64.1932; జస్యస్థలం : నక్క. ర్ర, రంగారెడ్డిజిల్లా-ఆం.|ప; విద్యార్హ తలు: 
ఏం.ఏ., పీహెచ్‌ .డి.; వృత్తి: అధ్యాపకుడు- ఉస్మానియా విశ్వవిద్యాలయం; 
శాళ ఇత చిరునామా : 310-129, విజ్ఞానపురి, విద్యానగ రం- హైదరాబాదు; (పస్తుత 
చిరునామా : B 10-13, విజ్ఞానపురి.. విద్యా నగ ర ం- హైదరాబాదు; సరిశోధన : 
తెలుగు వచన అ పదవులు : తెలుగు శాఖాధ్య కుడు. ఊఉ, వి. పి; 
ముదిత రచనలు : 1, ఆంధవచన వాజ్మ్యయం-1972; 2. రుచిరాలోకనం- 
1985; 8. తెలుగు సాహిత్యము-పరిశోధనం-1 984; 4. సాహితీ మంజూష - 
1978; 5. చేమ కూర కవితా వై భవం-1978; 6. అనేక వ్యాసాలు వివిధ 
ప్మతికల్లో; fT శ్రీకృష్ణచర్మిత; ; 8. హరివిల్లు; 9, థ్రీ వివాసశతి,. 

% ఖః క 


ఆర్వీయన్‌ నుందరం 


జననీ జనకులు : రాళ్ళపల్లి సుశీలమ్మ -రాళ్ళపల్లి పిచ్చయ్య; పుట్టిన తేది * 
21 ఎత్తీ- 1948; జన్మస్థలం : నెల్లూరు; విద్యార్హ తలు ; ఎం. ఎ. తెలుగు, 
ఎం, బె, కన్నడ, ఎం. ఎ. సంస్కృతం, పిహెచ్‌ .డి., డిలిట్‌; వృతి : 
విశ్యవిద్యాలయాధ్యాపకుడు; నాకొరిత చిరునామా : తెలుగుశాఖ, మెసూరు పిశ్వూ 
విద్యాలయం, మైసూరు - 570 006; (పస్తుత చిరునామా : తెలుగుశాఖ, 
మైసూరు విశ్వా విద్యాలయం, మైసూరు 570 006; పరిశోధన ; తెలుగు - 
కన్నడ జానపద గేయాలు” = పిహెచ్‌ .డి.; బిరుదములు, బహుమాములున": 
1. So. (ప. సాహిత్య అకాడెమీ బహుమతి 1968-69;. 2. మాతృభాషేతఠ 
పుస్తక రచనకు కేంద విద్యా మం తిత్య శాఖ బహు మతి, 1988; లి. కాటగచ్జ శ 
సాహితీ అవార్డు 1985; శ. యు. జి. సి. కెరీర్‌ ఆవార్డు, 1986; er 


రచనలు = 1. తెలుగు కవిత 2; ఏ. విమర్శ2; తి. కం 1; 4. నవలలు 2; 
- జూసపీద విజ్ఞానం ' 8; i భాషాశాస్త్రం క సంపాదకతక్షం ల; 
త అనువాదాలు వరక 5; ' 9. కన్నడ పుస్తకాలు 18; 10. ఇంగ్లీషు 1; 


ls పాఠ్య వు _స్తకోలు వడ్డె రా కీ; మొత్తం న న 415 “ కచనక్లో : 


* 

జ 

త 
త 


ఇల 
ణు 
రా 
5 
er 
ము 
మమ 
జ 
ఈ అ 
సో 
selon 
మి 
* 
y 
Sete 
దం : 


స్స్‌ గ్య సం ] 9 ళ్‌ లి గ్‌ ౮ సం 
ఛ్‌ ళ్‌ లా త | Ec J 3 | » 
త షై | | న 8 5 


ద వీ 
లి 
లో 
సా 
జస్మ 
వం. ఎఎ, ఎం.ఫిల్‌, 
తెలుగు విభాగం, 
మరిశకోధన : 
పరిశోధనాంశం- 
విరుదములు 


రునామా : జొతాపురం, 





ఫ్‌ 29 bo స లో ఓ we; ౮ ను 
గ్‌ an 4 | £3 స స నిశి న. 
ర్న ము. 5 ~c a ళా 
ణా ప EG రం 


రతలు, నట 
లు, జీవిత చరితలు, కవి బీవితాలు. పాఠః 


wr 
౨. 





కావ 


6న 


6009; 


we 
ను 
yo 
జర 
లు 
జ. స : 
పాచడి. 


ఏరునామా 


0 


3. 


త, న 
హిత్య వ్యాసాలు... 
క. ఖో న గీ 


ఇ 
త్ర 
ఖో 


ప్రో 

స్తు 
దె = 

ఇ 
మాతం 


సలి 
న స్‌ గద ౧ 
[0 


మై 
9 





ల 
విభాగ 9, 
# 
గ 
న్‌ ర. 
థి §తి 
9 
రు; 
? 
9 
& 
ఇట్‌ 
oJ 





# 





అ 4 5) 2 న | ల్‌ క. 
శ 2 [గై షి Oe wy 

3 oh p 5 a ఛి న స స. 
ర a3 8M ౯ 2 © SE 
న 3 శ hh స్స్‌ {i fy 93 బ్బా న్‌ క ge CoE Gy, 
వ rT Ber Frege, wr Ye. 
య ( Sah % / క 9 sel x న్‌. 
ha 3 .« “లి ల స్స 2 మ hal 


ఢి 
ల 
నాటక 
| 
LL 
* 


% 
కులు న కాస 
జన శక 
వృత్తి 


సలం 
ంగ 
పనిద్యాలయం, విదా; 
స్త్‌ 
కత 
ఛం 


విశ్వనార కి 


శ 
EB 
(2 


al 


; 
వ i 
లు 
న 


3 
జవ 
౧ 
అవాలని 
లె 
నే 
(0౮ 
. 
49: 
జో 
వశ 


న! 
4] 


.. గోల్‌మె 
౮ న్‌ 


pe శ 2 
Tne: eu 


టే 

పు 

చ 
జననీజ 


నా, 
నా 
సలం 
థి 


ల 
) 
3 
చ 
ది 


~ 

a 

షా 

రి 

సె 

“ఆ 
పిహెచ్‌ డి 
జి 
కాకతీయ 


స సా -¥ 


ట్‌ 


అధా౩పకురాలు 
ణ 
యో 


ర 
8-2-1952 
ముదిగొండ వీరి 
ఎం.ఫిల్‌ 


mw hk 1M బె 


814 ఆభు-దయ క విత్వానంతర దోరణులు 


ఎం.ఏ. (తెలుగు) ఎం.ఏ. (పొందీ); వృత్తి : ఆధ్యాపనం; శాశ్వత చిరునామా: 
15-9-64, రామన నష వరంగల్‌ - 506002; |వస్తుక చిరునామా: 
15-9-64, రామన్న పేట, వరంగల్‌ -506002; పరిశోధన : ఆధునిక తెలుగు 


సాహిత్య విమర్శ - సాం! పదాయిక రీతి: పదవులు: రీడర్‌, తెలుగు విభాగం 
వి న 
కాకతీయ వి.వి; వ ముదిత రచనలు : 1. తెలుగు ఛందొవికాసం; 2. లక్షణ 


దది వ, మన పండితులు కవ్రలు రచయితలు: bh, మధుర గాథలు; ర్‌, ఆధునిక 


విమర్శ జ్‌ సాం|పదాయిక రీతి; 6, తెలుగు 4 Ss 


చై “జ కూంవ-చి ఎంపిక రాయడు; ఈ చె తళ 
ఏకవఎన రంజనము కూచిమంచి ఎంపిక రాయడు; ఈ రెండు ఆ. వ, 


అకాడమీ పచుర ఇలు, 


జి. వి. సు[బహ్మణ్యం 

జననిజనకులు: సరస్వతమ్మ, వీరరాఘవయ్య; పుట్టినతేదీ: 10-9-1935; 
జన్మస్థలం ఏ ఆదిపూడి, (పకాళంజిల్లా, ఆం ధ్యపదెశ్‌; విద్యా క్షతలు : ఎం.ఏ; 
పిహెచ్‌.డి; పరిశోధన : మార ,_ండేయ పురాణం, |పబంధ కథామూలం; 
వృత్తి త్త ఆచార్యులు, తెలుగుశాఖ, హెదరాబాదు; శకేం[ద విశ్వ విద్యాలయం, 
హెదరాదాదు; శాశ్వత చిరునామా : శ్రీవాణి, 1-8. -102|[105, నల్లకుంట, 
హైదరాబాదు = 500 044; పదవులు : ఆంధ శాఖాధం 5యలు, హైదరాబాదు 
విశ్వవిద్యాలయం; బహుమానాలు: 1960లో వీర రసము (గంథానికీ, 1988లో 
'రసోల్హాసము' [గంథానికీ ఆం|ధ|పదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డులు. 1986లో 
“ఆంధ సాహిత్య విమర్శ - ఆంగ్ల (పభావము (గ ంథానికి కేంద సాహిత్య 
అకాడమీ. అవార్డు. ముదిత రచనలు : 1. వీరరసము (ఆయ్యధ సారస్వతము )- 
1961; 2, (పథమాం ధ్ర మహాపురాణము. (ప్రబంధ కధామూలము - 1967; 
శీ, సారస్వత సౌరభము-1970; 4. నవ్యాలోకము - 1978; క. పిల్పలమళట్టి 
పినవీరభ| దకవి- 1978; 6. రసోల్డాసము = 1980; 7. రామకధ- సంకు 
= 1982; 8: అభినవలోచనము' - 1988; 9. ఆం ధసాహిత్య విమర్శ - 
ఆంగ ప్రభావము =. 1988; 10. రాగమంజరి (నవల) 1957; 11. శ్రేవనగంగ 


(నవల) 1960; 12. మానవత్యం (నాటిక) 18580: ... 


ABHYUDAYA KAVITVANTARA DHORANULU 


Edited by 
Prof. PERVARAM JAGANNADHAM 





MERIT aaa aaa aaa aaa 


i Collection of eighteen essays 
by eminent critics presenting 

a judicious and incisive 

analysis of the Post—Progressive 
trends of Contemporary 


Telugu Poetry 








Published by: 


Sahit hi Bandhu Brindam 


(Regd. No. 80/1981) 
Al / 705 /5-1-6, Mithilanagar, 
Hanamkonda - Warangal - A. P. 


ఇ . 

గే శ కా ల క 

' 1 ॥ ॥ 
9 ప » ఫు 

(పె ED se 4వ శ y 

» టై య టే. - గో 
క ట్‌ yet ॥ Rael 

i ' (| 2 య. తా | 





